శ్రీః 
మహాకవి శ్రీకాలిదాస విరచితమ్‌ 
కుమారసమృవమహాకావ్యమ్‌ 
అష్టమః సర్గః 
వ్యాఖ్యాత : డా॥ సూరం శ్రీనివాసులు 


(ప్రకాశకులు 


శ్రీమతి రావి కృష్ణకుమారి, మోహనరావు దంపతులు 
(క సజ 
510, Pride Block Platinum County, Opp: Hosanna Mandir, 
Gorantla, GUNTUR ‘ 522 034. A.P. State 


4 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్రీః 

మహాకవి శ్రీకాలిదాస విరచితమ్‌ 
కుమారసమృవమహాకావ్యమ్‌ 
అష్టమః సర్గః 


వ్యాఖ్యాత : దా॥ సూరం శ్రీనివాసులు 


ప్రథమముద్రణ : మహాశివరాత్రి - 2021 


ప్రతులు : 200 
పుటలు : 224 
వెల రూ. : 150/- 


© R. Mohan Rao 
510, Pride Block Platinum County, 
Opp: Hosanna Mandir, 
Gorantla, GUNTUR * 522 034. A.P. State 


D.T.P. by: Printed at: 
P.PARVATHI Karshak Art Printers 
Cell: 74165 86775 HYDERABAD 


శ్రీః 


మహాకవి శ్రీకాలిదాస విరచితమ్‌ 
కుమారసమృవమహాకావ్యమ్‌ 
అష్టమః సర్గః 


వ స్వయ 
వాన? త్తళైలా 


నవపరిణీతవరవధ్యోః ప్రణయబచేష్టావర్ణ్లనమ్‌ 
అవ : నవపరిణీత -గిరిజారహణేలిమపి వివర్ణయిషుస్తత్రభవాన్‌ కాలిదాసో9_ష్టమం 
సర్గమారభతే. 
శ్లో పాణిపీడనవిధేరనన్తరం శైలరాజదుహితుర్దరతి । 

భావసాధ్వసపరి[గ్రహాదభూత్మామదోహదసుఖం మనోహరమ్‌ ॥ 1 
అవ : పార్వతీపరమేశ్వరుల పరిణయం తర్వాత పార్వతిలో ప్రారంభమైన 
సుఖస్పర్శానుభవాన్ని వర్ణించటం. 
పదవిభాగం : పాణి-పీడన-విధేః అనన్తరం శైల-రాజ-దుహితుః హరం ప్రతి 
భావ-సాధ్వస -పరిగ్రహాద్‌(త్‌) అభూత్‌ కామ-దోహద-సుఖం మనోహరమ్‌. 
అన్వయక్రమం : (అథ) శైల-రాజ-దుహితుః పాణిపీడనవిధేః అనన్తరం హరం ప్రతి 
భావ-సాధ్వస -పరిగ్రహాత్‌ కామదోహదసుఖం మనోహరమ్‌ అభూత్‌. 
ప్రతిపదార్థం : పాణి...విధేః : పాణి-పీడన = పాణిగ్రహణమనే, విధేః = 
శాస్తవిహితమైన పనియొక్క అనన్తరమ్‌ = తర్వాత, శైల... దుహితుః : శైల-రాజ 
= కొండలటేనియొక్క దుహితుః = కుమార్తెకు (పార్వతికి); హరమ్‌ ప్రతి = 
పరమేశ్వర విషయకమైన; భావ... పరిగ్రహాత్‌ : భావ = అభిలాషతో కూడిన, 
సాధ్వస = వెరపుయొక్క పరిగ్రహాత్‌ = స్వకారంవలన, కామ... సుఖమ్‌ : కామ 
= కామ విషయకమైన, దోహద = కోరికలోని, సుఖమ్‌ = సుఖము; మనః+హరమ్‌ 
= మనస్సును దోచేదిగా, అభూత్‌ = అయినది. 
తాత్పర్యం : పార్వతీపరమేశ్వరుల వివాహమైన తరువాత కొండలటేని కూతురయిన 
పార్వతికి శివవిషయికంగా కామకాంక్ష కలిగింది. ఆ కోరికకు వెరపుకూడా తోడు 
కావటంతో అది మనోహరంగా రూపుదిద్దుకొంది. 


6 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విభక్తులు/క్రియలు : 1. పాణిపీడనవిధేః - విధేః - విధ్యోః - విధీనామ్‌ : విధిశబ్దః 
ఇకారాన్త పుంలింగం: పంచమీ/షష్టీ విభక్తి ఏకవచనం; 2. అనన్తరం - అవ్యయం; 3. 
శైలరాజదుహితుః - దుహితుః - దుహిత్రోః - దహిత్యూణాం : దుహిత్ళ శబ్దః బుకారాన్త 
స్రీలింగః. షష్టీవిభక్తిః; 4. హరమ్‌ - అకారాన్తపుంలింగహరశబ్దః ద్వితీయా విభక్తిః. 
ఏకవచనం; 5. ప్రతి -అవ్యయం; 6. భావసాధ్వసపరి(గహాత్‌ - పరిగ్రహాత్‌ - 
పరిగ్రహాభ్యాం - పరిగ్రహేభ్యః - అకారాన్త పుంలింగ పరిగ్రహశబ్బః. పంచమీ 
విభక్తి+ఏకవచనం. 7. కామదోహదసుఖమ్‌ - సుఖం సుఖే సుఖాని - అకారాన్త- 
నపుంసకలింగసుఖశబ్దః. ప్రథమావిభక్తి ఏకవచనం; 8. మనోహరమ్‌ - మనోహరం 
- మనోహరే - మనోహరాణి - అకారాన్తనపుంసకలింగః మనోహరశబ్దః ప్రథమావిభక్తి 
ఏకవచనం; 9. అభూత్‌ - క్రియ. 

సమాసాలు : 1. పాణిపీడనవిధేః - పాణేః పీడనం, తస్య విధిః, తస్మాత్‌; 2. 
శైలరాజదుహితుః - శైలానాం రాజా, తస్య దుహితా, తస్యా 3. భావసాధ్వసపరి[గ్రహాత్‌ 
- భావస్య సాధ్వసస్య చ పరిగ్రహః, తస్మాత్‌ (అథవా) భావమి(శ్రం సాధ్వసం, తస్మాత్‌; 
4. కామదోహదసుఖమ్‌ - కామే దోహదం, తస్య సుఖమ్‌; 5. మనోహరమ్‌ - మనసః 
హరం. 

సంధులు : 1. విధేః+అనన్తరమ్‌ = విధేరనన్తరమ్‌ - విసర్గసంధి; 2. దుహితుః+హరమ్‌ 
= దుహితుర్దరమ్‌ - విసర్గసంధి; 3. ...(గ్రహాత్‌+అభూత్‌ = గ్రహాదభూత్‌ - జశ్వసంధి, 
రులాం జశో9౭_న్వే; 

పాఠాన్తరాలు : కామదోహదసుఖమ్‌ - కామదౌహృదసుఖమ్‌. కామదోహదమనోహరం 
వపుః 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు: 

1. పాణిః - వపణాయన్సే వ్యవహరన్తి అనేన ఇతి పాణిః, పణ ధాతువుపై 
“అశిపణాయ్యోరుడాయలుకౌ” చ “ఉణాదిసూత్ర”ంతో ఇణ్‌ ప్రత్యయం, ఆయా భావం 
కూడా. 

2. భావః భావయతి పదార్దాన్‌ ఇతి భావః. భూ ధాతువుపై (ప్రేరణార్థంలో ణిచ్‌, 
నంది[గ్రహిపచాదిభ్యో ల్యుణిన్యచః సూత్రంతో అచ్‌ ప్రత్యయం. 'భవతేశ్చేతి వక్తవ్యమ్‌” 
అని కాశికావచనం కాబట్టి భవతి ఇతి భావః అని అయినా చెప్పవచ్చు. 


భావపదం సత్తార్థకం 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 7 


శ్లో॥ 'నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః । 

ఉభయోరపి దృష్టోనస్వనయోస్తత్వదర్శిభిః ॥' 

అని భగవద్గీతావచనం (2/16). సదసత్తులకు కూడా భిన్నమైనది తొలిదశ అని 
బుగ్వేదం లోని నాసదీయసూక్తం చెప్తుంది. (నాసదాసీన్నో సదాసీ త్రదానీం నాసీద్రజో 
న వ్యోమా పరో యత్‌). 

అలంకారికంగా భావం యౌవనంలోని స్త్రీల సత్త్వజాలంకారాలలో ఒకటి. 

శ్లో; యౌవనే సత్వజాః స్రీణామలంకారాస్తు వింశతిః | 

భావో హావశ్చ హేలా చ త్రయస్తత్ర శరీరజాః ॥ 2/30 
నిర్వికారాత్మకాత్‌ సత్వాద్భావస్తత్రాద్యవిక్రియా । 2/33 

ప్రకృతశ్లోకంలో పార్వతిలో వర్ణించిన భావమిదే. సత్త్వంలో పుట్టిన తొలి మార్చు. 
సాత్విక సంచారి స్థాయిభావాలకు కూడా భావమనే వ్యవహారం. 

“భావా ఇతి కథమ్‌? కిం భవన్తీతి భావాః, కిం వా భావయన్తీతి భావాః? ఉచ్యతే. 
వాగంగసత్తోపేతాన్‌ కావ్యార్థాన్‌ భావయన్తీతి భావాః ఇతి” నాట్యశాస్త్రమ్‌, 7వ అధ్యాయం. 
దోహదమ్‌ : అథ దోహదమ్‌ 

శ్వ! ఇచ్చా కాంక్షా స్పృహేహాతృడ్వాంభాలిప్పా మనోరథః । 

కామోభిలాపస్తర్షశ్చ... అని అమరకోశం సాధారణమైన కోరికను 
దోహదమంటుంది. దోహం దదాతీతి దోహదః. “అతోనుపసర్గే క” సూత్రంతో దా 
ధాతువుపై క ప్రత్యయం. 

విశేషంగా గర్భిణీల కోరికలను దోహదం అంటారు. అది తీరకపోతే దోషమనీ, 
తప్పక తీర్చాలనీ యాజ్ఞవల్యసంహితావచనం. 

శ్లో దోహదస్యాప్రదానేన గర్భో దోషమవాప్నుయాత్‌ । 

వైరూప్యం మరణం వాపి తస్మాత్‌ కార్యం ప్రియం స్రియాః ॥ 3/79 
దోహద పదార్థంలోనే దౌర్హుదపదోపయోగం కూడా. భవభూతి ఉత్తరరామచరితంలో 
“యః కళ్చిధ్గర్భదౌహృదో భవేదస్యాః సో9_వశ్యమచిరాన్మానయితవ్యః అని 
రామమాతృవచనంగా అష్టావక్రునిచే చెప్పిస్తాడు. 

తరువులను పుష్పింపజేయటానికి న్‌ా క్రియావిశేషాన్ని వృక్షదోహదమంటారు. 

రఘువంశకావ్యంలో 


8 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్లో కుసుమం కృతదోహదస్వయా - యదశోకోల య ముదీరయిప్యతి | 
అలకాభరణం కథం ను తత్‌ - తవ నేష్యామి నివాపమాల్యతామ్‌ ॥ 8/62 


అయా చెట్లకు పాటించవలసిన దోహదవిశేషాలను మల్లినాథసూరి వ్యాఖ్యానంలో 
ఇలా వివరిస్తాడు. 
శ్లో॥ స్త్రీణాం స్పర్భాత్‌ ప్రియంగుర్వికసతి వకులః శీధుగండూషసేకాత్‌ 
పాదాఘాతాదశోకస్తిలకకురవకౌ వీక్షణాలింగనాభ్యామ్‌ | 
మన్లారో నర్మవాక్యత్‌ పటుమృదుహసనాచ్చమృకో వక్రవాతాత్‌ 
చూతో గీతాన్న మేరుర్వికసతి చ పురో నర్తనాత్‌ కర్ణికారః ॥ 
కామదోహదమ్‌ - కామదోహద పదానికి మల్లినాథసూరి కామసంవర్థకమైన 
దోహదక్రియనే అర్థంగా చెప్పాడు. వృక్షదోహదం వలెనే కామదోహదం కూడా. 'తరుగుల్మ 
లతాదీనామకాలే కుశలైః పుష్పాద్యుత్సాదకం ద్రవ్యం దోహదమ్‌” అలాగే హరునిలో 
కామసంవర్ధన కోసం పార్వతిలోని భావసాధ్వసభరితమైన చేష్టావిశేషం దోహదమవు 
తుంది. 'కార్యభూతోల_ నుభావం స్యాత్‌ కటాక్షాదిః శరీరజః అని కటాక్షభ్రూవిక్షేపాదులను 
అనుభావాలుగా చెప్పారు ఆలంకారికులు. స్థాయిభావం ప్రేక్షకులలోగానీ శోతలలో 
గానీ రసరూపాన్ని పొందటానికి అనుభావాలే సహకరిస్తాయి. 
అష్టమసర్లౌచిత్యం : అష్టమసర్గప్రతిపాదితమైన విషయం పార్వతీపరమేశ్వరులు 
అన్యోన్యాలంబనంగా వున్న సంభోగశ్ళంగారవర్ణన. ఇది ఉచితమా? అనుచితమా? 
అన్నదొక ప్రశ్న. ఎందుకంటే అనుచితమైతే రసభంగమైనట్లే, 


శ్లో అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగస్య కారణమ్‌ | 
ప్రసిద్దాచిత్యబంధస్తు రసస్యోపనిషత్పరా 11 
అని ఆనందవర్ధనుడు బెచిత్యబంధమే రసోపనిషత్తు అన్నాడు. ఆ యా ప్రకృతులకు 
(వ్యక్తులకు) ఏది సముచితమో దాన్ని పాటించటమే కర్తవ్యమని ఆనందవర్థనవచనం. 


“తస్మాదభినేయార్థే9_ నభినేయార్డే వా కావ్యే యదుత్తమప్రకృతేరుత్తమ - 
ప్రకృతిభిర్నాయికాభిః సహ గ్రామ్యసమోగవర్ణనం తత్పిత్రోః సంభోగవర్ణనమివ సుతరా- 
మసభ్యమ్‌. తథైెవోత్తమదేవతావిషయకమ్‌” అని ఉత్తమపాత్రలలోనైనా, ఉత్తమ 
దేవతలలోనైనా గ్రామ్యలక్షణాలు లేకుండా ఉత్తమప్రకృతికి తగినట్లు శృంగారవర్ణన 
దోషం కాదని ప్రతిపాదించాడు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 9 


కుమారసంభవకావ్యవ్యాఖ్యాతలు విభిన్నాభిప్రాయాలను ప్రకటించారు. నారాయణ 
పండితుడు తన వివరణ వ్యాఖ్యలో వాటిని వివరించారు. “అత్రాష్టమః సర్గః గౌరీ 
సంభోగవర్ణనాత్‌ వాచయితుం, (శ్రోతుం, వ్యాఖ్యాతుం వా న యుక్తః. ఏతచ్చీలానాం 
దేవతాశాపాదాయుషః క్షయో భవిష్యతీతి” ఇది మాధవాభిప్రాయం. ఇటువంటి వర్ణనను 
వ్యాఖ్యాని స్తే ఆయుఃక్షీణం కావచ్చునని భయపడుతున్నానని. దక్షిణావర్తుడు కూడా తాను 
వ్యాఖ్యానించటానికి భయపడుతూ అన్వయాన్ని మాత్రమే చెప్తానన్నాడు. మల్లినాథసూరికి 
ఇటువంటి సందేహాలు రాలేదు. అరుణాచలనాథుడు భయపడుతున్న వారిఅభిప్రాయాలను 
ఖండించాడు. 

“పార్వతీపరమేశ్వరయోః శరీరగ్రహణమాత్రమపి లోకానుగ్రహార్థమేవ... 

యేన కేనాపి ప్రకారేణ భగవతి మనః ప్రణిధానమేవ ముక్తికారణమిత్యుక్తం భాగవతే 

శ్లో కామం క్రోధం భయం స్నేహమైక్యం సౌహృదమేవ వా। 

నిత్యం హరౌ విదధతో యాని తన్మయతాం హి తే ॥ ఇతి. 

మహాకవిరపి కామినాం చిత్తం పార్వతీపరమేశ్వరపాదారవిన్గాసక్తం విధాతుమేవాష్టమే. 
అస్మిన్‌ సర్డే వాత్సాయనశాస్తానుసారిణీం పదవీమురరీచకార... తదనుబద్దాని వచనాని 
తు స్తుతావేవ పర్యవస్యన్తీతి అలమతి ప్రసంగేన” - 

పార్వతీపరమేశ్వరులు దేహధారణచేయటమే లోకానుగ్రహం కోసం. భాగవతంలో 
ముక్తిమార్గాలు చాలా చెప్పాడు మహర్షి కామ(కోధదులవి. ఈ సర్గలో కాళిదాసు 
వాత్సాయన మార్గాన్ని అనుసరిస్తూ కాముకుల మనస్సులు కూడా పార్వతీపరమేశ్వరుల 
పాదారవిందాలపై ఆసక్తిని కల్గించటానికి ఈ మార్గాన్ని ఎంచుకొన్నాడు. 

వర్ణనక్రమంలో అనౌచిత్యం లేకపోతే ఆదిదంపతుల అనురాగచేష్టావర్ణన కూడా 
లోకోవకారార్థమే. కావ్యమర్యాదలతోపాటు మానవీయమర్యాదలను కూడా 
అతిక్రమించకపోతే ఆ వర్ణన సముచితమే. 


క్రియాదర్శం అభూత్‌ - అభూతామ్‌ - అభూవన్‌ 


భూ సత్తాయాం ధాతువు లుజ్‌ (సూత్రం - లుజ్‌) ప్రథమపురుషైకవచనం - 
అకర్మకం - సేట్‌. 
ఛందస్సు - ఈ సర్గలో చివరి శ్లోకం తప్ప మిగిలినవన్నీ రథోద్ధతావృత్తాలే. రాన్నరావిహ 
రథోద్ధతా లగౌ - రనరలగ. % 
అవ : ఇదానీం లక్షణరీత్యా నవోఢత్వమేవ దశభిః ప్రపజృయతి. 


10 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పార్వతి స్పందించకపోయినా ఆమె వైముఖ్యం కూడా పరమేశ్వరునికి ప్రీతియే 
కలిగినదని వర్ణించుట. 

శ్లో వ్యాహృతా ప్రతివచో న సన్దధే గన్తుమైచ్చదవలమ్బితాంశుకా । 

సేవతే స్మ శయనం పరాజ్యుభఖీ సా తథా౭_పి రతయే పినాకినః ॥ 2 

ప.వి. : వ్యాహీతా ప్రతివచః న సన్దధే గన్తుమ్‌ ఐచ్చత్‌ అవలమ్బిత+అంశుకా సేవతే స్మ 
శయనం పరాజ్యుభీ సా తథా అపి రతయే పినాకినః. 
అ:సా వ్యాహృతా ప్రతివచః న సన్దధే అవలమ్మ్బితాంశుకా (సతీ) గన్తుమ్‌ ఐచ్చత్‌ 
పరాక్‌+ముఖీ (సతీ) శయనం సేవతే స్మ తథాపి పినాకినః రతయే (అభూత్‌). 
ప్ర:సా=ఆ పార్వతి, వ్యాహృతా (సతీ) = పిలువబడినదై, ప్రతివచః = సమాధానాన్ని, 
న సన్దధే = ఇవ్వలేదు (ఆధరించలేదు), అవ... శుకా (సతీ) : అవలంబిత = 
పట్టుకొనబడిన (లాగబడిన), అంశుకా (సతీ) = పైటకొంగు గలదై, గన్తుమ్‌ = వెళ్లు 
టకు, ఐచ్చత్‌ = ఇష్టపడింది. పరాజ్‌+ముఖీ (సతీ) = పెడమొగం గలదై, శయనమ్‌ = 
పక్కను, సేవతే స్మ = సేవించు చుండెను. తథా - అపి = అయినప్పటికీ, పినాకినః = 
పినాకికి (ఈశ్వరునికీ), రతయే = ప్రీతికొరకే, (అభూత్‌) = ఉండెను. 


తా : (శివుడు) పార్వతిని పలుకరించినా బదులు చెప్పలేదు. పైటకొంగు పట్టుకొన్నా 
వెళ్లటానికే ఇష్టపడింది. శయ్యపై పెడమొగంగానే పడుకొంది. అయినా పరమేశ్వరునకు 
ప్రీతినే కలిగించింది. 

విభక్తులు/ క్రియలు : 1. వ్యాహృతా - వ్యాహృతే - వ్యాహృతాః. వ్యాహృతా శబ్దః 
ఆకారాన్తస్తీలింగః. ప్రథమావిభక్షేకవచనం; 2. ప్రతివచః - ప్రతివచసీ - ప్రతివచాంసి. 
ప్రతివచశ్శబ్దః సకారాన్తనపుంసకలింగః. ద్వితీయావిభక్ష్యేకవచనం; 8. న = అవ్యయం; 
4. గన్తుమ్‌ - అవ్యయం; ర్‌. అవలంబితాంశుకా... శుకే .... శుకాః. ఆకారాన్త- 
స్రీలింగః అవలంబితాంశుకాశబ్దః ప్రథమావిభక్యేకవచనం; 6. శయనమ్‌ - శయనే - 
శయనాని, శయనశబ్దః అకారాన్తనపుంసకలింగః. ద్వితీయావిభక్వేకవచనం; 7. 
పరాజ్యుఖీ - పరాబ్ముఖ్యాః - పరాబ్ముఖ్యః. పరాబ్బుఖీశబ్దః ఈకారాన్త స్తీలింగః. 
ప్రథమావిభక్షేకవచనం; 8. సా - తే - తాః తచ్చబ్దః దకారాన్తః స్త్రీలింగః ప్రథమా- 
విభక్ష్యేకవచనం; 9. తథా - అపి అవ్యయాలు; 10. రతయే/రత్యై - రతిభ్యామ్‌ - 
రతిభ్యః. రతిశబ్దః ఇకారాన్తః స్త్రీలింగః చతుర్ధి విభక్తేకవచనం; 11. పినాకినః - .... 
- పినాకినామ్‌, పినాకిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః, షష్టీవిభక్వేకవచనం. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః [1 


12.1. సన్దధే సన్లధాతే సన్దధిరే సమ్‌ పూర్వక 
సన్ధధిషే సన్దధాధే సన్లధిధ్వే ధాతువుపై (డుధాఆ్‌ 
సన్దదే సన్గధివహే సన్దధిమహే ధారణే) లిట్‌ ప్ర.ఏ. 

2 ఐచ్చత్‌ 
ఐచ్చత్‌ ఐచ్చతామ్‌ ఐచ్చన్‌ ఇషు ఇచ్చాయామ్‌ 
ఐచ్చః ఐచ్చతమ్‌ ఐచ్చత ధాతువుపై లజ్‌ 
ఐచ్చమ్‌ ఐచ్చావ ఐచ్చామ ప్ర.ఏ. 

3. సేవతే స్మ 
సేవతే సేవతే సేవన్తే షేవ్‌ సేవనే - 
సేవసే సేవేధే సేవధ్వే ధాతువుపై లట్‌ - 
సేవే సేవావహే సేవామహే ప్ర.ఏ. 

సమాసాలు/ సంధులు : 


1. అవలమ్బితమ్‌ అంశుకం యస్యాః సా అవలమ్మ్బితాంశుకా ; 2. ప్రతివచః+న 
= ప్రతివచో న; 3. పశ్చాత్‌+భేదమ్‌ = పశ్చాద్భేదమ్‌ 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
1. పినాకీ - పినాకః అస్య అస్తీతి పినాకీ. ద్వాదశరుద్రులలో ఒకరు పినాకి అని 
మత్స్యపురాణకథనం. 
శ్లో అజైకపాదహిర్చుధ్య్యో విరూపాక్షో౭_థ రైవతః । 
హరశ్చ బహురూపశ్చ (త్యంబకశ్చ మహేశ్వరః ॥ 
శ్లో సావిత్రశ్చ జయన్తశ్చ పినాకీ చాపరాజితః । 
ఏతే రుద్రాః సమాఖ్యాతాః ఏకాదశగణేశ్వరాః ॥ 
ఏకాదశ రుద్ర నామ పరిగణనంలో వివిధాభిప్రాయాలున్నాయి. కొన్ని చోట్ల పినాకీ 


పదముండదు. అయితే మహాభారతంలోని దానధర్మపర్వంలో కూడా ఏకాదశరుద్ర 
పరిగణనలో పినాకీ పదముంటుంది. 


ప్రకాశికావ్యాఖ్యాకారుడు పార్వతీపరమేశ్వరశృ్ళంగారవర్ణన విషయంలో దక్షిణావర్తుని 
అభిప్రాయాన్ని ప్రకటించి నిరాకరిస్తాడు. 


“అత్ర దక్షిణావర్త ఆహ - అస్య ప్రకరణస్య శివయోః సంభోగవిషయత్వాత్‌ రసభావాన్‌ 


12 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


వివిచ్య వక్తుం బిభేమి. తస్మాదన్వయమాత్రాది క్రియతి ఇతి. ఏతదల్పజ్ఞతా విలసితం. 
యతః ప్రసిద్దలౌకికోత్తమనాయకవ్యవహారమనుకుర్వతోః అనయోః మహానటయోః 
లీలామాత్రాత్మికాసు ప్రవృత్తిషు పరమార్థబుద్ధిర్యస్యాస్తి తస్యైవాయం దోషః. యస్య తు 
సా నాస్తి తస్య తద్వివేచనమపి శివయోః స్తుతౌ పర్యవస్యతి । 

మహానటులైన పార్వతీపరమేశ్వరులు లౌకికోత్తమనాయికానాయకవ్యవ హారాన్ని 
అనుసరించటం లీలామాత్రమని దానిలో పరమార్ధబుద్ధి కలగటమే దోషమని అరుణగిరి 
నాథుని వివరణ. 


పరాజ్యుభఖీత్వం బిబ్బోకానుభావం. “పరాజ్ముభీత్వం శీర్షం పరావృత్తః శిరోభవేత్‌!” 
అని అభినయదర్పణం పరావృత్తమనుపేర అనుభావాన్ని నిర్వచించి విలాసాది గాత్రా- 
జానుభావాలలో దీని వినియోగమని చెప్పింది. అయితే పరాజ్యుభీత్వం బిబ్బోకా- 
నుభావమైనా (గర్వాభిమానాదిష్టే_పి బిబ్బోకోత_నాదర[క్రియా - దశరూపకం) బిబ్బోక- 
కారణం గర్వాభిమానాలతో పాటు సిగ్గు కూడా. కాబట్టి బిబ్బోకం త్రపానుభావమై 
పార్వతీగతమైన త్రపాభావాన్ని కూడా ్రకృతశ్లోకం వ్యక్తం చేస్తుంది. 

పరాజ్యుఖీత్వం అనుభావవిశేషం. సాధారణస్థితిలో అది అనురాగసూచకమూ, 
ప్రియరాగవివర్థకమూ కూడా అవుతుంది. నాగానందంలో జీమూత వాహనుడు 
మలయవతిలోని వైముఖ్యాన్ని ప్రీతి జనకంగా ఎలా భావించాడో గమనించండి. 


శ్లో॥ దృష్టాదృష్టిమధో దదాతి కురుతే నాలాపమాభాషితా 
శయ్యాయాం పరివృత్య తిష్టతి బలాదాలింగితా వేపతే । 
నిర్యాన్తీషు సభీషు వాసభవనాన్నిర్యాన్తు మే వేహతే 
జాతా వామతయైవ మే9_ద్య సుతరాం ప్రీత్యై నవోధా ప్రియా॥ 
-నాగానందం 3/4 x 
శ్లో॥ కైతవేన శయితే కుతూహలాత్సార్వతీ ప్రతిముఖం నిపాతితమ్‌ । 
చక్షురున్మిషతి సస్మితం ప్రియే విద్యుదాహతమివ న్యమీలయత్‌ ॥ 38 
అవ : పార్వతిలోని అనురాగాంకురం పొటమరించుటను వర్ణించటం. 
ప.వి. : కైతవేన శయితే కుతూహలాత్‌ పార్వతీ ప్రతిముఖం నిపాతితమ్‌ చక్షుః 
ఉన్మిషతి సస్మితం ప్రియే విద్యుద్‌ +ఆహతమ్‌ ఇవ, న్యమీలయత్‌. 


అన్వ : ప్రియే కైతవేన శయితే పార్వతీ కుతూహలాత్‌ ప్రతిముఖం నిపాతితం చక్షుః 
ప్రియే సస్మితం ఉన్నిషతి విద్యుద్‌ +ఆహతమ్‌ ఇవ న్యమీలయత్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 13 


ప్ర: ప్రియే = వల్లభుడు, కైతవేన = సాకుతో, శయితే = పడుకొనగా/నిద్రించగా, 
పార్వతీ = గిరిసుత, కుతూహలాత్‌ = కౌతుకంతో, ప్రతిముఖమ్‌ = శివునకభిముఖంగా, 
నిపాతితమ్‌ = లగ్నం చేయబడిన, చక్షుః = కంటిని (చూపును), ప్రియే = పెనిమిటి, 
సస్మితమ్‌ = చిబునవ్వుతో, చక్షుః = కంటిని, ఉన్మిషతి = తెరవగా, విద్యుదాహతమ్‌ 
ఇవ : విద్యుత్‌ = మెరుపుతీగెచే, ఆహతమ్‌ ఇవ = కొట్టబడినదో అన్నట్లు, ని+అమీలయత్‌ 
= మూసివేసినది. 

తా : (పార్వతి ప్రతిక్రియ పరిశీలించాలని) పరమశివుడు నిదురను నటిస్తూ పడుకొనినాడు. 
పార్వతి దానిని వాస్తవంగా భావించి ఆయనపై తన దృష్టిని ప్రసరింపజేసింది. శివుడు 
నవ్వుతూ కన్ను తెరవగానే తాను కన్ను మూసికొన్నది. 

విభక్తులు/ క్రియలు : 1. కైతవేన : కైతవేన - కైతవాభ్యాం - కైతవైః, అకారాన్త- 
నపుంసకలింగః కైతవశబ్దః. తృతీయైకవచనమ్‌; 2. శయితే : శయితే - శయితయోః 
- శయితేషు. అకారాన్తపుంలింగః శయితశబ్దః. సప్తమ్యేకవచనమ్‌; 3. కుతూహలాత్‌: 
కుతూహలాత్‌ - కుతూహలాభ్యాం - కుతూహలేభ్యః, అకారాన్తనపుంసకలింగః 
కుతూహలశబ్దః. పంచమ్యేకవచనమ్‌; 4. పార్వతీ : పార్వతీ - పార్వత్వ్యౌ - పార్వత్యః. 
ఈకారాన్తస్త్రీలింగః పార్వతీశబ్దః. ప్రథమైకవచనమ్‌; 5. ప్రతిముఖమ్‌ - అవ్యయం; 6. 
నిపాతితమ్‌ : నిపాతితం - నిపాతితే, నిపాతితాని. అకారాన్తనపుంసకలింగః నిపాతితశబ్దః. 
ప్రథమైకవచనమ్‌; 7. చక్షుః : చక్షుః - చక్షుషీ - చక్షూంషి సకారాన్తనపుంసకలింగః 
చక్షుశ్ళబ్దః. ప్రథమైకవచనమ్‌; 8. ఉన్మిషతి : ఉన్మిషతి - ఉన్మిషతోః - ఉన్మిషతు - 
నకారాన్తపుంలింగః ఉన్నిషతి శబ్దః. సప్తమ్యేకవచనమ్‌; 9. సస్మితమ్‌ : సస్మితం - 
సస్మితే - సస్మితాని. అకారాన్తనపుంసకలింగః సస్మితశబ్దః. ప్రథమైకవచనమ్‌; 10. 
ప్రియే : ప్రియే - ప్రియయోః - ప్రియేషు. అకారాన్తపుంలింగః (ప్రియశబ్దః. 
సప్తమ్యేకవచనమ్‌; 11. విద్యుత్‌+ఆహతమ్‌ : ఆహతమ్‌ - ఆహతే - ఆహతాని - 
ఆహతశబ్దః అకారాన్తనపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 12. ని+అమీలయత్‌ : 
న్యమీలయత్‌ - న్యమీలయతామ్‌ - న్యమీలయన్‌ నిపూర్వకః మీల్‌ నిమేషణే ధాతుః 
(ప్రేరణార్ధె లజ్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 

సంధులు : 

1. చక్షుః+ఉన్మిషతి = చక్షురున్మిషతి - విసర్గసంధి; 2. విద్యుత్‌+ఆహతమ్‌ = 
విద్యుదాహతమ్‌ - జశ్వసంధి. 

సమాసాలు : 1. విద్యుతా ఆహతమ్‌ = విద్యుదాహతమ్‌, తృతీయాతత్పురుషః. 


14 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
కైతవేన - కితం వాయతి కితేన వాతి వా ఇత్యర్థే కితోపపదాత్‌ వా ధాతోః 'అతో9_ 
నుపసర్గే కః ఇతి సూత్రేణ క ప్రత్యయః, 'ఆతో లోప ఇటి చి ఇతి ఆకారలోపశ్చ. కితవ 
పదసిద్ధిః. కితవస్య కర్మ వా కైతవమ్‌. 

కిత పదం సంశయార్థకం - సంశయంతో ప్రవర్తించేవాడు కితవుడు. కితవుని కర్మ 
కతవం. 


శ్లో॥ కైతవం కపటం కూటం వ్యాజచ్చద్మో పధిచ్చలమ్‌ । 
మిషం నిభం చ నిర్దిష్టం వ్యపదేశశ్చ సూరిభిః ॥ 
అని హలాయుధకోశం. కితవత్వం జూదగాడి లక్షణంగా భావించి - వాస్తవానికి 
అలా నిరూపించే అవకాశం లేకపోయినా - కితవకర్మను కైతవమనీ, అది కపటత్వమనీ 
భావించారు (ప్రజలూ, (గంథకర్తలూను. కపటత్వార్థంలో భాగవతప్రయోగం - 
శో ధర్మః ప్రోజ్ని తకైతవోం_ త్ర పరమో నిర్మత్సరాణాం సతామ్‌ । 
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్‌ ॥ 
నిద్రాకెతవం సంభోగశ్ళంగారాన్ని వర్ణించటంలో ఒక ఫలవంతమైన చేష్ట అమరుకుడు 
తన శతకంలో ఈ చేష్టను, తత్పరిణామక్రమాన్నీ మనోహరంగా వర్ణించాడు. 


శ్లో॥ శూన్యం వాసగృహం విలోక్య శయానాదుత్థాయ కించిచ్చనైః 
నిద్రావ్యాజముపాగతస్య సుచిరం నిర్వర్హ్య పత్యుర్ముఖమ్‌ । 
విస్రబ్ధం పరిచుమ్బ్య జాతపులకామాలోక్య గజ్జస్థలీం 
అజ్ఞానమముఖీప్రియేణ హసతా బాలా చిరం చుమ్బితా ॥ 
లజ్ఞాపచయం : పూర్వశ్లోకంలో (2) పార్వతిలోని లజ్జ వర్ణింపబడింది. ఈ శ్లోకంలో 
లజ్జ కొంతమేర తొలగిపోవటాన్ని వర్ణిస్తున్నాడు కవి. పరమేశ్వరుడు నిద్రావ్యాజంతో 
శయినించియున్నప్పుడు తాను కుతూహలంతో చూడటం, పరమేశ్వరుడు చూడగానే 
లఅజ్జకు వ్యంజకాలైన అనుభావాలు. కౌతూహలం మనోధర్మం. దర్శనం, నేత్రనిమీలనం 
శరీరధర్మాలు. 


అలంకారం : విద్యుదాహతమ్‌ ఇవ చక్షుః న్యమీలయత్‌ - ఇది ఉత్రేక్షాలంకారం. 
నిమీలనానికి కారణాన్ని ఉటత్రేక్షించాడు కవి. ఇవ పదం ఉపమావాచకమే కాక 
ఉత్రేక్షావ్యంజకం కూడా. 
శ్లో॥ మన్యే శంకే ధ్రువం ప్రాయో నూనమిత్యేవమాదిభిః । 
ఉక్రేక్షా వ్యజ్యతే శబ్దెరివ శబ్లోల_పి తాదృశః ॥ % 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 15 


శ్లో॥నాభిదేశనిహితస్సకమ్పయా శజ్మరస్య రురుధే తయా కరః । 
తన్నితమృ్బ (తద్దుకూల) మథ చాభవత్స్వయం దూరముచ్చ్వసితనీవిబన్ధనమ్‌ 1144 


అవ : పార్వతి చనవుచూపకున్నా తనువు తానంతతానే అనుకూలించుట. 


ప.వి. : నాభి-దేశ-నిహితః సకమృయా శంకరస్య రురుధే తయా కరః తద్‌-దుకూలమ్‌ 
అథ చ అభవత్‌ స్వయం దూరమ్‌ ఉచ్చ్వసిత -నీవి-బన్టనమ్‌. 


అన్వ : నాభిదేశనిహితః శంకరస్య కరః సకంపయా తయా రురుధే | అథ చ 
తద్‌-దుకూలం స్వయం దూరమ్‌ ఉచ్చ్వసిత -నీవి-బన్టనమ్‌ అభవత్‌. 


ప్ర: నాభి... నిహితః : నాభి-దేశ = బొడ్డుకు దగ్గర తావులో, నిహితః = ఉంచబడిన, 
శంకరస్య = శివునియొక్క కరః = చేయి, సకమృయా = వణుకుగలిగిన, తయా = 
ఆమెచే, రురుధే = అడ్డగింపబడెను. అథ చ = అయిననూ, తద్‌-దుకూలమ్‌ = ఆమె 
బట్ట, స్వయమ్‌ = తనంతగా, దూర... బన్ధనమ్‌ : దూరమ్‌ = ఎక్కువగా (బాగా), 
ఉచ్చ్వసిత = విడువబడిన, నీవి-బన్ధనమ్‌ = కోకముడి గలదిగా, అభవత్‌ = అయినది. 


తా: శంకరుడు ఆమె పొక్కిలికి దగ్గరగా చేయి వేశాడు. ఆమె వణుకుతూ (అనంతర 
కార్యక్రమానికి ఉపక్రమింపబోయే) ఆ చేతిని అడ్డగించింది. అయినా కూడా ఆమె 
వస్త్రం (చీర) కోకముడిని స్వయంగా వదిలించుకొన్నది. 

విభక్తులు - క్రియలు : 1. నిహితః : నిహితః - నిహితౌ - నిహితాః - అకారాన్తః 
పుంలింగః నిహితశబ్దః ప్రథమైకవచనమ్‌; 2. సకమృయా : సకమ్సయా - సకమ్సాభ్యాం 
- సకమ్సాథిః. ఆకారాన్త స్రీలింగః సకమ్పాశబ్దః ప్రథమైకవచనమ్‌; 3. శంకరస్య : 
శంకరస్య - శంకరయోః - శంకరాణామ్‌. అకారాన్తః పుంలింగః శంకరశబ్దః. 
ప్రథమైకవచనమ్‌; 4. రురుధే : రురుధే - రురుధాతే - రురుధిరే-రుధిర్‌ ఆవరణే 
ధాతోః లిటి ప్రథమైకవచనమ్‌; 5. తయా : తయా - తాభ్యాం - తాఖిః దకారాన్తః 
స్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 6. కరః : కరః - కరౌ - కరాః. అకారాన్తః పుంలింగః 
కరశబ్దః. ప్రథమైకవచనమ్‌; 7. దుకూలమ్‌ : దుకూలం - దుకూలే - దుకూలాని. 
అకారాన్తః నపుంసకలింగః దుకూలశబ్దః. ప్రథమైకవచనమ్‌; 8. అథ - అవ్యయం; 9. 
చ - అవ్యయమ్‌; 10. అభవత్‌ : అభవత్‌ - అభవతామ్‌ - అభవన్‌. భూ సత్తాయాం 
ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 11. స్వయమ్‌ - అవ్యయమ్‌; 12. దూరమ్‌ : 
దూరం - దూరే - దూరాణి. అకారాన్తః నపుంసకలింగః దూరశబ్దః ప్రథమైకవచనమ్‌; 
13. ...బన్టనమ్‌ : బన్ధనం - బన్ధనే - బన్గనాని. అకారాన్తనపుంసకలింగః బన్గన శబ్దః. 
ప్రథమైకవచనమ్‌; 


16 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అ 


సంధులు : 1. తత్‌+దుకూలమ్‌ = తద్దుకూలమ్‌ - శ్వసంధి; 2. చ+అభవత్‌ = 
చాభవత్‌ = సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. నాభేః దేశః, నాభిదేశః తస్మిన్‌ నిహితః = నాభిదేశనిహితః; 2. కమేన 
సహ వర్తతే ఇతి సకమ్సా, తయా = సకమృ్పయ్యా; 8. తస్యాః దుకూలమ్‌ = తద్దుకూలమ్‌; 
4. ఉచ్చ్వసితం నీవేః బన్గనం యస్మిన్‌ తత్‌ = ఉచ్చ్వసితనీవిబన్ధనమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
నాఖిః - ఇహ బన్టే ధాతువుపై 'నహోభశ్చ” అని ఇజప్రత్యయం. ధాతువునకు భాదేశం. 
నాభిన్లు క్షతియే పుమాన్‌ 1 చక్రమధ్యే ముఖ్యనృపే£_ థో ప్రాణ్యవయవే ద్వయోః । 
ప్రియాం కస్తూరికాయాం స్యాత్‌. (ఉణాదికోశః) 
నాభిదేశంపై శంకరుడు చేయి వేయటం సాభిప్రాయమే. నాభిదేశం మణిపూర 
చక్రస్థానం. అది శివునకే అధిష్టానం. కాబట్టి స్వాధిష్టాన ప్రదేశంపై తాను చేయివేయటం 
శ్లో॥। తదూర్ధ్వం నాభిదేశే తు మణిపూరం మహాప్రభమ్‌ । 
మేఘాభం విద్యుదాభం చ బహుతేజోమయం తతః ॥ ... ... 


శ్లో శివేనాధిష్టితం పద్మం విశ్వాలోకనకారణమ్‌ ॥ (తన్రమ్‌) 
అంతేగాదు ఆ మణిపూరంలో దేవతీర్థం కూడా ఉంటుంది. దానిలో స్నానం 
మోక్షహేతువు. 
శ్లో! మణిపూరే దేవతీర్థం పంచకుణ్ణం సరోవరమ్‌ | 
తత్ర శ్రీకామనాతీర్థం స్నాతి యో ముక్తిమిచ్చతి 1 (రుద్రయామలమ్‌. ) 


సకమ్పయా : శివకరస్పర్శతో పార్వతికి కంపం కలిగింది. అది వేపథువు అనే 
సాత్తికభావం. రాగరోషభయాదిభ్యో వేపథుర్గాత్రకమ్పనమ్‌” (ప్రతాపరుద్రీయం) రాగం 
వలన గానీ, రోషంవలన కానీ, భయం వలన కానీ అటువంటి ఏ భావం వలన కానీ 
వాటి సముదాయంవలన గానీ శరీరంలో కలిగే వణుకు కంపం - అదే వేపథువు. అది 
అనుభావరూపం. మనస్సులోని భావానికి ప్రకటనాత్మకమైన చేష్ట. 

స్వయంసంపన్ననీవీబన్ధశైథిల్యం కామశాస్త్రప్రసిద్ధం. అమరుకుడు ఒక శ్లోకంలో ఆ 
స్థితిని ఇలా వర్ణించాడు. 


శ్లో॥ కాన్తే తల్పముపాగతే విగళితా నీవీ స్వయం బన్గనాత్‌ 
వాసో విశ్లథమేఖలాగుణధృతం కించిన్నితమ్చే స్థితమ్‌ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 17 


ఏతావత్సఖి వేద్మి సాంప్రతమహం తస్యాంగసంగే పునః 
కోలం యం కాస్మి రతం ను వా కథమితి స్వల్పాపిమిన స్కృతిః 11 
- అమరుకమ్‌ 101 


విరుద్ధాలంకారం “నీదీ స్వయం శ్లథనం ద్వారా సాధ్వసోపశమనం (భావశాంతి), 
దాని ద్వారా రత్యాసక్తి వ్యక్తమవుతాయి. వ్యతిరిక్తవైన ప్రయత్నం. అందువల్ల 
విరోధాలంకారం. “విరుద్ధస్తత్రయత్నశ్చేద్విపరీతః ఫలేచ్చయా”. ణ్‌ 
శ్లో ఏవమాలి! నిగృహీతసాధ్వసం శజ్మరో రహసి సేవ్యతామితి | 

సా సఖీభిరుపదిష్టమాకులా నాస్మరత్రముఖవర్తిని ప్రియే ॥ ర్‌ 
అవ : పార్వతి క్రమంగా వెరపునుండి బయటపడుటను వర్ణించటం. 
ప.వి. : ఏవమ్‌ ఆలి! నిగ్భహీత - సాధ్వసమ్‌ శంకరః రహసి సేవ్యతామ్‌ ఇతి | సా 
సభీభిః ఉపదిష్టమ్‌ ఆకులా న అస్మరత్‌ ప్రముఖవర్తిని ప్రియే ॥ 
అన్వ : ఆలి! శంకరః నిగ్భహీత - సాధ్వసం రహసి ఏవం సేవ్యతామ్‌ ఇతి సభీభిః 
ఉపదిష్టం ప్రియే ప్రముఖవర్తిని సా న అస్మరత్‌. 
ప్ర: ఆలి! = చెలి!, శంకరః = శివుడు, నిగ్భహీత-సాధ్వసమ్‌ : నిగ్భృహీత = విడువబడిన, 
సాధ్వసమ్‌ = వెజపు కలుగునట్లుగా, రహసి = ఏకాంతంలో, ఏవమ్‌ = ఇలా... ఇలా.. 
సేవ్యతామ్‌ = సేవింపబడుగాక, ఇతి = అని, సభీభిః = చెలికత్తియలచే, ఉపదిష్టమ్‌ = 
చెప్పబడినదానిని, ప్రియే = వల్లభుడు, ప్రముఖ-వర్తిని = ఎదుటనుండగా, సా = ఆ 
పార్వతి, న అస్మరత్‌ = గుర్తుచేసికానలేకపోయెను. 


తా : ఏకాంతంలో భయాన్ని వీడి శంకరునితో ఇలా ఇలా ప్రవర్తించాలని చెలికత్తెలు 
పార్వతికి చెప్పారు. కానీ శంకరుడు ఎదుట నిలువగానే ఆమె ఆ బోధను విస్మరించింది. 
విభక్తులు - క్రియలు : 1. ఏవమ్‌ - అవ్యయం; 2. ఆలి! : ఆలి! - ఆలీ -ఆలయః 
ఇకారాన్తః స్ర్త్రీలింగః ఆలిశబ్దః సంబోధనప్రథమైకవచనమ్‌; 8. నిగ్భహీతం సాధ్వసం 
యథా (భవతి) తథా - అవ్యయమ్‌; 4. శంకరః : శంకరః - శంకరౌ -శంకరాః 
అకారాన్తః పుంలింగః శంకరశబ్దః. ప్రథమైకవచనమ్‌; 5. రహసి : రహసి - రహసోః 
- రహస్సు - సకారాన్తః నపుంసకలింగః రహస్‌ శబ్దః. సప్తమ్యేకవచనమ్‌; 6. సేవ్యతామ్‌: 
సేవ్యతాం -ా సేవ్యేతాం -ా సేవ్యన్తామ్‌; షేవ్‌ సేవనే ధాతోః కర్మణి లోటి ప్రథమ- 
పురుషైకవచనమ్‌; 7. ఇతి - అవ్యయం; 8. సా: సా - తే - తాక దకారాన్తః 
స్త్రీలింగః తచ్చబ్దః ప్రథమైకవచనమ్‌; 9. సభీభిః : సఖ్యా - సఖిభ్యామ్‌ - సఖీభిః 


18 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ఈకారాన్తః స్త్రీలింగః సభీశబ్దః తృతీయైకవచనమ్‌; 10. ఉపదిష్టమ్‌ : ఉపదిష్టమ్‌ - 
ఉపదిష్టే - ఉపదిష్టాని - అకారాన్తః నపుంసకలింగః ఉపదిష్టశబ్దః ద్వితీయైకవచనమ్‌; 
11. ఆకులా : ఆకులా - ఆకులే - ఆకులాః ఆకారాన్తః ప్రీలింగః ఆకులా శబ్దః 
ప్రథమైకవచనమ్‌; 12. న - అవ్యయం; 13. అస్మరత్‌ : అస్మరత్‌ - అస్మరతామ్‌ - 
అస్మరన్‌; సృ చిన్తాయామ్‌ ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 14. ప్రముఖవర్తిని : 
వర్తిని - వర్తినోః - వర్తిత్సు - నకారాన్తః పుంలింగః వర్తిన్‌ శబ్దః సప్తమ్యేకవచనమ్‌; 
15. ప్రియే : ప్రియే - ప్రియయోః - ప్రియేషు - అకారాన్తః పుంలింగః (ప్రియ శబ్దః 
సప్తమ్యేకవచనమ్‌. 
సంధులు : 1. శంకరః + రహసి = శంకరో రహసి (విసర్గసంధి); 2. సఖీభిః + ఉప- 
దిష్టమ్‌ = సభీభిరుపదిష్టమ్‌ (విసర్గసంధి); 8. న+అస్మరత్‌ = నాస్మరత్‌ (సవర్ణదీర్ణసంధి) 
సమాసాలు : 1. నిగ్భహీతం సాధ్వసం యస్మిన్‌ కర్మణి (భవతి యథా తథా = 
నిగ్భహీతసాధ్వసమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

శంకరః - “శం కళ్యాణం కరోతీతి శంకరః శమ్‌ +కృ “శమి ధాతోః సంజ్ఞాయామ్‌” 
ఇతి అచ్‌ అస్య వ్యుత్పత్తిర్యథా - 

శ్లో॥ సదా ధ్యానాచ్చ భక్తానాం పవనం యన్నిరామయమ్‌ । 

భూతనాథత్వమప్యస్మాత్తేనాహం శంకరః సృృతః 11” 
- స్మందపురాణమ్‌ - శబ్దకల్పద్రుమః. 
కామశాస్త్రవిధిలో నాయికకు సభీజనుల ఉపదేశానికి చాలా ప్రాధాన్యముంది. ఆత్మీయ 


భావనతో వారు చేసే సూచనలు, ఉపదేశాలూ జీవితాన్ని దిద్దుకోవటానికి సహకరిస్తాయి. 
గోనర్జీయ ప్రతిపాదనమిలా ఉంది. “యథా గోనర్దీయః 


శ్లో॥ హాస్యేన నర్మవచసా నవోఢాం లజ్జితాం ప్రియామ్‌ । 
విముక్తలజ్ఞాం కుర్వీత నిపుణైశ్చ సభీజనైః ॥ 
-కుమారసంభవం -ప్రకాశికావ్యాఖ్య. 
సభీజనుల ఉపదేశాల లేమి నాయికకు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుందని అమరుకుని 
భావం. 
శ్లో సా పత్యుః ప్రథమే£_పరాధసమయే సభ్యోపదేశం వినా 
నో జానాతి స విభ్రమాంగవలనావక్రోక్తిసంసూచనమ్‌ । 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 19 


స్వచ్చెరచ్చకపోలమూలగలితైః పర్యస్తనేత్రోత్సలా 
బాలా కేవలమేవ రోదితి లుఠల్లోలోదకైర[శ్రుభిః ॥ 
ఇక్కడ ఇతి కర్తవ్యతాజ్ఞానం లేనందువల్ల ఆ బాల కంటతడి పెట్టుకొనవలసి వచ్చింది. 
సఖీజనోపదేశవిధానాన్ని కూడా కాళిదాసు 7వ సర్గలో వర్ణించియున్నాడు. 
శో పత్యుశ్చిరశ్చన్టకలామనేన - స్పృశేతి సఖ్యాపరిహాసపూర్వమ్‌ । 
సా రంజయిత్వా చరణే కృతాశీః - మాల్యేన తాం నిర్వచనం జఘాన 11 7/19 
“కాళ్ళకు పారాణిపెట్టి భర్త శిరస్సు మీది చంద్రకళను ఆ పాదంతో తాకమని పరిహాస 
పూర్వకంగా చెలులు పార్వతికి బోధించారట. ఇటువంటి బోధనలు కృష్ణదేవరాయలుకు 
నర్శసచివుల ద్వారా లభించి ఉంటే తిమ్మనకు పారిజాతాపహరణం వ్రాయవలసి వచ్చేదే 
కాదేమో! % 
శ్లో అప్యవస్తుని కథాప్రవృత్తయే ప్రశ్నతత్సరమనజ్ఞశాసనమ్‌ I 
వీక్షితేన పరిగృహ్య పార్వతీ మూర్ధకమృమయముత్తరం దదౌ ॥ 6 
అవ : పార్వతి క్రమంగా పరమేశ్వరునికి శిరఃకంపంతో ప్రత్యుత్తరమివ్వటం. 
ప.వి.: అపి అవస్తుని కథా-(ప్రవృత్తయే ప్రశ్న-తత్సరమ్‌ అనంగ-శాసనమ్‌ । 
వీక్షితేన పరిగృహ్య పార్వతీ మూర్ధ-కంపమయమ్‌ ఉత్తరం దదౌ ॥| 
అన్వ : పార్వతీ కథాప్రవృత్తయే అవస్తుని అపి ప్రశ్న-తత్పరమ్‌ అనంగ-శాసనం వీక్షితేన 
పరిగృహ్య మూర్గ-కమృమయమ్‌ ఉత్తరం దదౌ. 
ప్ర: పార్వతీ = గిరిసుత, కథా-(ప్రవృత్తయే = మాటలు కొనసాగటానికి, అవస్తుని అపి 
= విషయం లేకపోయినా, ప్రశ్న-తత్సరమ్‌ = ప్రశ్నించుటలో ఆసక్తి గల్లియున్న (ఏదో 
ఒకటి అడుగుతున్న, అనంగ-శాసనమ్‌ = పరమేశ్వరుని, వీక్షితేన = చూపుతో, పరిగృహ్య 
= అంగీకరించి (దగ్గరై), మూర్ధ-కమ్ప-మయమ్‌ = తల నూపుటలతో కూడిన, ఉ 
త్తరమ్‌ = సమాధానాన్ని దదౌ = ఇచ్చింది. 
తా: సంభాషణను కొనసాగించటం కోసం పరమశివుడు ఏ సంబంధమూ లేని 
విషయాలను ప్రస్తావించి అడుగుతుంటే పార్వతి కంటిచూపుతోనే దగ్గరై తల ఊపులతోనే 
సమాధానమిచ్చింది. 
విభక్తులు - క్రియలు : 1. అపి - అవ్యయం; 2. అవస్తుని : అవస్తుని - అవస్తునోః 
- అవస్తుషు; ఉకారాన్తః నపుంసకలింగః అవస్తు శబ్దః సప్తమ్యేకవచనమ్‌; వ 


20 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


కథాప్రవృత్తయే క ప్రవృత్తయే - ప్రవృత్తిభ్యాం - ప్రవృత్తిభ్యః, ఇకారాన్తః స్రీలింగః 
కథా ప్రవృత్తిశబ్దః చతుర్ధ్యేకవచనమ్‌; 4. ప్రశ్చ్నతత్పరమ్‌ : తత్సరం - తత్పరౌ - తత్పరాన్‌; 
అకారాన్తః పుంలింగః తత్పరశబ్దః ద్వితీెకవచనమ్‌; 5. అనంగశాసనమ్‌ : 
అనంగశాసనమ్‌ - అనంగశాననౌ - అనంగశాసనాన్‌; అకారాన్తః పుంలింగః 
అనంగశాసనశబ్దః ద్వితీయైకవచనమ్‌; 6. వీక్షితేన : విక్షితేన - విక్షితాభ్యాం - విక్షితైః 
- అకారాన్తః నపుంసకలింగః వీక్షితశబ్దః తృతీయైకవచనమ్‌; 7. పరిగృహ్య - 
పరిపూర్వకాత్‌ గ్రహ ధాతోః క్వా ప్రత్యయః, తస్య ల్యప్‌ చ - అవ్యయం; 8. పార్వతీ 
పార్వతీ - పార్వత్యౌ - పార్వత్యః - ఈకారాన్తః స్త్రీలింగః పార్వతీశబ్దః ప్రథమైకవచనమ్‌; 
9. మూర్ధకమృమయమ్‌ : కమ్చమయం - కమృమయే - కమ్పమయాని - అకారాన్తః 
నపుంసకలింగః కమ్పమయశటబ్దః ద్వితీయెకవచనమ్‌; 10. ఉత్తరమ్‌ : ఉత్తరమ్‌ - 
ఉత్తరే - ఉత్తరాణి - అకారాన్తః నపుంసకలింగః ఉత్తరశబ్దః. ద్వితీయైకవచనమ్‌; 11. 
దదౌ : దదౌ - దదతుః - దదుః - డుదాళో దానే ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌. 
సంధులు : 1. అపి+అవస్తుని = అప్యవస్తుని - యణాదేశసంధి. 
సమాసాలు : 1. కథాయాః ప్రవృత్తిః, తస్యై కథాప్రవృత్తయే; 2. ప్రశ్నే తత్పరః, తమ్‌ = 
ప్రశ్నతత్పరమ్‌; 8. శాస్తే ఇతి శాసనం, అనంగస్య శాసనః అనంగశాసనః, తమ్‌ 
అనంగశాసనమ్‌; 4. మూర్ధకమృమయమ్‌ - మూరు కంపః = మూర్ణ్ధకంపః మూర్ధ- 
కమ్పాత్‌ ఆగతమ్‌, మూరకంపమయమ్‌ “మయట్‌ చ” సూత్రంతో మూర్ధకంపశబ్దం పై 
మయట్‌ ప్రత్యయం. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
కథా : “ప్రబంధకల్పనా కథా” అని అమరకోశం. “ప్రబంధస్య వాక్యవిస్తరస్య యా కల్పనా 
రచనా సా కథా యథా నాటకరామాయణాదౌ” అని మాహేశ్వరటీక. నాటక- 
రామాయణాలు పూర్తిగా కల్పనలు కాకపోవచ్చు. అందుకే “వాక్యవిస్తరస్య అని కల్పన 
క్రియా కర్మ అని వివరణ, “ప్రబంధే న కల్పనా అథవా ప్రబన్గ్ధస్య అభిధేయస్య కల్పనా 
స్వయం రచనా ఇతి సారసుందరీ.” ప్రబంధస్య కల్పనా రచనా బహ్వనృతాస్తోకసత్యా” 
ఇతి భరతః. 

శ్లో ప్రబస్థకల్పనాం స్తోకసత్యాం ప్రాజ్ఞాః కథాం విదుః । 

పరవమ్బరాశయా యా స్యాత్‌ సా మతాఖ్యాయికా క్వచిత్‌ i (శబ్దకల్చ్పద్రుమః) 

భార్యాభర్తలమధ్య, అందునా నవోఢుల మధ్య సంభాషణ కొనసాగటానికి కథ - 

వాక్యకల్పన - అనగా అభిధేయవిషయకల్పన అవసరమవుతుంది. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 21 


అయితే అది అవస్తు విషయం కావలసి ఉంటుంది. నూత్నవధూవరులకు తమ 
గురించి మాటాడుకోవాలన్నాా ఇతరులను గురించి మాటాడుకోవాలన్నా కూడా 
ప్రమాదమే. అన్యోన్యస్పందన ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి. 


ఉత్తరరామచరితనాటకంలో వనవాససమయంలో సీతారాములు - అప్పటికి పెండ్లయి 
కొంతకాలం గడచినా - ఏవేవో మాటాడుతున్నారనే అంటాడు భవభూతి. 


శ్లో! కిమపి కిమపి మనం మనమాసక్తియోగా - దవిరళితకపోలం జల్పతోరక్రమేణ | 
అశిథిలపరిరమృవ్యాపృతైకైకదోష్టో - రవిదితగతయామా రాత్రిరేవవ్యరంసీత్‌ ॥ 


సీతారాములు ‘కిమపి కిమపి” - వస్తువిరహితంగానే మాటాడుకుంటున్నారట. 


తలపంకించి అయినా పార్వతి వెరపువీడి ప్రత్యుత్తరమివ్వగలగటానికి కారణం 
పరమేశ్వరుని మనః ప్రవృత్తిపై అవగాహన. నారాయణపండితుని మాటలలో... 


శ్లో॥ వీక్షితేన తదాకారావలోకనేన పరిగృహ్య 
అంగీకృత్య పరమధూర్తో9_ యమిత్యవధార్యేత్యర్థః 
శ్లో ఆకారైరింగితైర్లత్యా స్వరహాసావలోకనైః । 
నేత్రవక్రవిలాసైశ్చ జ్ఞాయతే£_న్తర్గతం మనః ॥ - మనుస్కృతి : 8/26 
ఇతి స్మృతేరితి భావః. 
అలంకారం : అవస్తుని కథాప్రవృత్తి అన్నది కారణం లేకపోయినా కార్యోత్సత్తి కథనం. 
కావ్యానికి ఇతివృత్తాన్నే శరీరంగా అంగీకరించారు కాబట్టి. కారణం లేకపోయినా 
కార్యోత్పత్తి కాబట్టి విభావనాలంకారం. '“విభావనా వినాపి స్యాత్మారణం కార్యజన్మచేత్‌! ౫ 
శ్లో॥ శూలినః కరతలద్వయేన సా సన్నిరుధ్య నయనే హృతాంశుకా | 
తస్య పశ్యతి లలాటలోచనే మోఘయత్నవిధురా రహస్యభూత్‌ ॥ 7 
అవ : పరమేశ్వరుని కన్నులను చేతులతో మూయటంలో పార్వతి విఫలప్రయత్నం. 
ప.వి. : శూలినః కరతల-ద్వయేన సా సన్నిరుద్ధ్య నయనే హృత +అంశుకా 
తస్య పశ్యతి లలాట-లోచనే మోఘయత్న-విధురా రహసి అభూత్‌. 
అన్వ : రహసి హృత +అంశుకా సా కరతల-ద్వయేన శూలినః నయనే సన్నిరుద్ధ్య తస్య 
లలాటలోచనే పశ్యతి మోఘ-యత్న-విధురా అభూత్‌. 
ప్ర: రహసి = ఏకాంతంలో, హృత+అంశుకా = లాగబడిన పైట గలదై, సా = ఆ 
పార్వతి, కరతల-ద్వయేన = రెండు అరచేతులతో, శూలినః = పరమశివునియొక్క 
నయనే = రెండు కన్నులనూ, సన్నిరుధ్య = గట్టిగా మూసి, తస్య = ఆయనయొక్క 


22 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


లలాట-లోచనే = నుదుటి కన్ను పశ్యతి = చూచుచుండగా, మోఘ... విధురా : 
మోఘ = విఫలమైన, యత్న = ప్రయత్నంవలన, విధురా = వ్యాకులపడినదిగా, అభూత్‌ 
= అయినది. 


తా : పరమేశ్వరుడు ఏకాంతంలో పార్వతిపైట తొలగించాడు. పార్వతి రెండు చేతులతో 
శివుని రెండుకళ్ళనూ మూసింది. అయితే పరమశివుని నుదుటికన్ను పార్వతిని చూసింది. 
దానితో తన ప్రయత్నం విఫలమైనందుకు వ్యాకులపాటుకు గురి అయింది. 


విభక్తులు - క్రియలు : 1. శూలినః : శూలినః - శూలినోః - శూలినామ్‌ ; నకారాన్తః 
పుంలింగః శూలిన్‌ శబ్దః షష్టీవిభక్వేకవచనమ్‌; 2. కరతలద్వయేన : ... ద్వయేన - 
ద్వయాభ్యాం - ద్వయెః; అకారాన్తః నపుంసకలింగః కరతలద్వయ శబ్దః తృతీయైకవచనమ్‌; 
8. సా: సా - తే - తాక దకారాన్తః స్ర్రీలింగః తచ్చ్భబ్దః ప్రథమైకవచనమ్‌; 4. 
సమ్‌+ని+రుధ్‌-ల్యప్‌ = అవ్యయం; 5. నయనే : నయనం - నయనే - నయనాని; 
అకారాన్తః నపుంసకలింగః నయనశబ్దః ద్వితీయాద్వివచనమ్‌; 6. హృతాంశుకా : 
హృతాంశుకా - హృతాంశుకే - హృతాంశుకాః; ఆకారాన్తః స్త్రీలింగః హృతాంశుకాశబ్దః 
ప్రథమైకవచనమ్‌; 7. తస్య : తస్య - తయోః - తేషామ్‌; దకారాన్తః పుంలింగః 
తచ్చబ్దః షష్ట్రేకవచనమ్‌; రి. పశ్యతి : పశ్యతి - పశ్యతోః - పశ్యత్సు; తకారాన్తః 
పుంలింగః పశ్యత్‌ శబ్దః సప్తమ్యేకవచనమ్‌; 9. లలాటలోచనే : ...లోచనే - లోచనయోః 
- లోచనేషు; అకారాన్తః పుంలింగః లలాటలోచన శబ్దః సప్తమ్యేకవచనమ్‌; 10. 
మోఘయత్నవిధురా : విధురా - విధురే - విధురాః; మోఘయత్నవిధురాశబ్దః ఆకారాన్తః 
స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 11. రహసి : రహసి - రహసోః - రహస్సు; సకారాన్తః 
నపుంసకలింగః రహశ్శ్ళబ్దః సప్తమ్యేకవచనమ్‌; 12. అభూత్‌ : అభూత్‌ - అభూతామ్‌ 
- అభూవన్‌; భూ సత్తాయామితి ధాతోః లుజి ప్రథమపురుపషైకవచనమ్‌. 

సంధులు : 1. హృత+అంశుకా = హృతాంశుకా - సవర్ణదీర్ణసంధి ; 2. రహసి+అభూత్‌ 
= రహస్యభూత్‌ - యణాదేశసంధి 

సమాసాలు : 1. కరయోః తలే (లౌ) = కరతలే(లౌ), తయోః ద్వయమ్‌, తేన 
కరతలద్వయేన; 2. హృతమ్‌ అంశుకం యస్యాస్సా = హృతాంశుకా;? 38. లలాటే 
లోచనం యస్య తస్మిన్‌ = లలాటలోచనే; 4. మోఘశ్చ అసౌ యత్నః, మోఘయత్నః 
తేన విధురా మోఘయత్నవిధురా 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

హృతాంశుకా : 


“స్వయం దూరముచ్చ్వసితసీవిబన్ధనమ్‌” అని నాలుగవ శ్లోకంలో నీవిబన్ధవిముక్తిని 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 23 


స్వయం సంజాతమన్న కవి అంశుక విషయంలో కూడా కర్ళపదాన్ని ప్రయోగించలేదు. 
అయితే హృతాంశుకా అన్న విశేషణంలో హృత అని కర్మణి ప్రయోగం ద్వారా కర్తను 
సూచిస్తున్నాడు. ఆ కర్త పరమేశ్వరుడు కావచ్చు, తత్స్వరూపాలలో ఒకటి అయిన వాయువు 
యొక్క ప్రభావం కావచ్చు. 


హృతాంశుకత్వంలో కర్తను చాటు చేసినట్టు, లలాటలోచనదర్శనంలో కర్మను 
కనిపించనీయలేదు కవి. దర్శనం వాస్తవమే కానీ దేని దర్శనమే చెప్పకుండా 
వదిలివేయటం ఉత్తమకవితాతత్వాన్ని చాటి చెప్తోంది. దర్శన మాత్రానికే పార్వతి 
పరమశివుని కన్నులను మూసి దృష్టిని నిరోధించవలసి వచ్చింది. అది త్రపా చేష్ట. 
మనోహరమైన అనుభావం. అయితే ఆ చేష్ట విఫలమైంది. ఆయన త్రినేత్రుడు కాబట్టి. 
ఈమె కున్నది రెండు చేతులే కాబట్టి. రహసి అన్న పదం త్రపా సాంద్రతను అభివ్యక్తం 
చేస్తుంది. ఈ త్రపనే వీడ పేరుతో సంచారిభావాలలో పరిగణిస్తుంది అలంకారశాస్త్రం. 
శ్లో చేతస్సంకోచనం ప్రీడానంగరాగస్తవాదిభిః | - (ప్రతాపరుద్రీయమ్‌ - రస) 
భావగతంగా వీడ మనస్సంకోచం. దాని అనుభావం వ్రీడాహేతుకార్యప్రతిబంధ 


ప్రయత్నం. లేదా ఆత్మగోపనం. ఇక్కడ పరమేశ్వరనయననిరోధం చేష్ట. ఇది నయన 
నిరోధమే కానీ దృష్టి నిరోధం కాకపోవటం మరో విశేషం. 


ఇలా భావధ్వని ప్రధానమై శోకం ఉత్తమకావ్యత్వాన్ని పొందుతోంది. 
ఇదముత్తమమతిశయిని వ్యంగ్యే వాచ్యాత్‌ ధ్వనిర్చుధైః కథితః - (కావ్యప్రకాశః) 
అని ధ్వనికావ్య (ఉత్తమకావ్య) లక్షణం. 


ధర్మతత్సరత : పార్వతి ముగ్గ. సాంప్రదాయిక కుటుంబానికి చెందినది. ప్రాక్తజన్మవిద్యా 
సంస్కారాలు గలది. (ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః - కుమారసంభవం - 1/30). ఆ 
సంస్మారవిశేషం పార్వతి పరమేశ్వరుని కనులు మూసే ప్రయత్నం చేసిందని కవి భావించి 
యుందవచ్చు. 

శ్లో నాంజయన్తీం స్వకే నేత్రే న చాభ్యుక్తామనావృతామ్‌ । 

న పశ్యేత్‌ ప్రసవన్తీం చ తేజస్మామో ద్విజోత్తమః ॥ - మనుస్ఫృతి - 4/44 

హృతాంశుకత్వం కారణంగా అనావృతగా తనను చూడటం పరమేశ్వరునికి 
దోషకారణం కావచ్చునేమో అని పార్వతి కనులు నిరోధించినదనవచ్చు. అయినా అదీ 
నిష్ణలమే అయింది. 


24 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విషాదనాలంకారం : ఇది విషాదనాలంకారం. “ఇష్యమాణవిరుద్దార్థసంప్రాప్తిస్తు 
విషాదనమ్‌” - అని లక్షణం. కోరుకున్న దానికి భిన్నమైన ఫలితం లభించటం. శివనేత్ర 
నిమీలనద్వారా తాను కంటబడగూడదని పార్వతి భావించినా మూడవకన్ను కారణంగా 
కనిపించక తప్పకపోవటం ఇక్కడ విరుద్ధఫల ప్రాప్తి. x 


శ్లో చుమృనేష్వధరదానవర్ణితం సన్నహస్తమదయోపగూహనే (నమ్‌) I 
క్లిష్టమన్మథమపి ప్రియం ప్రభోర్జుర్లభప్రతికృతం వధూరతమ్‌ ॥ 8 
ప.వి. : చుమృనేషు అధర-దాన -వర్ణితమ్‌ సన్న-హస్తం అదయా+ఉపగూహనే । 
క్లిష్ట-మన్మథమ్‌ అపి ప్రియం ప్రభోః దుర్లభ-ప్రతికృతం వధూ-రతమ్‌ ॥ 
అన్వ : చుమృనేషు అధరదానవర్దితం అదయ+ఉపగూహనే సన్న-హస్తం దుర్లభ- 
ప్రతికృతం వధూ-రతం క్లిష్టా-మన్మథమ్‌ అపి ప్రభోః ప్రియమ్‌ అభూత్‌. 
ప్ర: చుమృనేషు = ముద్దులాడుటలలో, అధర... వర్ణితమ్‌ : అధర = క్రీంబెదవి 
యొక్క దానేన = ఇచ్చుటతో, వర్ణితమ్‌ = కొరవడినదీ, అదయ+ఉపగూహనే : అదయ 
= జాలిలేకుండా, ఉపగూహనే = కౌగిలించుటలో, సన్న-హస్తమ్‌ = బిగువుతప్పిన 
చేతులు గలదీ, దుర్లభ-ప్రతికృతమ్‌ : దుర్లభ = కష్టసాధ్యమైన, ప్రతికృతమ్‌ = ప్రతిచర్యలూ 
గలదీ అయిన, వధూ-రతమ్‌ = క్రొత్తపెళ్లికూతురితో సంభోగం, క్లిష్ట-మన్మథమ్‌ అపి 
= సంభోగేచ్చగలదైననూ, ప్రభోః = జగదీశ్వరునికి, ప్రియమ్‌ = నచ్చినదే, అభూత్‌ = 
అయినది. 


తా: పరమేశ్వరుడు పార్వతిని చుంబించినప్పుడు పార్వతి అధరమందించలేదు. నిర్ణయగా 
కౌగిలించుకొనబోయినా ఆమె చేతులు విగియటంలేదు. పరమశివుని చేష్టలకు 
ప్రతిచర్యలను చేయటం లేదు. అందువలన పరమశివుని సంభోగేచ్చ అపరిపూర్ణం. 
అయినా వధూరతం పరమేశ్వరునకు నచ్చింది. 


విభక్తులు - క్రియలు : 1. చుంబనేషు : చుంబనే - చుంబనయోః - చుంబనేషు; 
అకారాన్తః నపుంసకలింగః చుమృన శబ్దః సప్తమీబహువచనమ్‌; 2. అధరదానవర్ణితమ్‌: 
వర్ణితం - వర్ణితే - వర్జితాని; అకారాన్తః నపుంసకలింగః అధరదానవర్థిత శబ్దః 
ప్రథమైకవచనమ్‌; 3. సన్నహస్తమ్‌ : ... హస్తం - హస్తే - హస్తాని; అకారాన్తః 
నపుంసకలింగః సన్నహస్తశబ్దః ప్రథమైకవచనమ్‌; 4. అదయోపగూహనే : ...గూహనే 
- గూహనయోః - గూహనేషు; అకారాన్తః నపుంసకలింగః అదయోపగూహనశబ్దః 
సప్తమ్యేకవచనమ్‌; 5. క్లిష్టమన్మథమ్‌ : ... మన్మథం - మన్మథే - మన్మథాని; అకారాన్తః 
నపుంసకలింగః క్లిష్టమన్మథశబ్దః ప్రథమైకవచనమ్‌; 6. అపి - అవ్యయం; 7. ప్రియమ్‌ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 25 


: ప్రియం - ప్రియే - ప్రియాణి; అకారాన్తః నపుంసకలింగః ప్రియశబ్దః ప్రథమైకవచనమ్‌; 
8. ప్రభోః : ప్రభోః - ప్రభ్యో - ప్రభూణామ్‌; ఉకారాన్తః పుంలింగః ప్రభు శబ్దః 
షష్ట్రేకవచనమ్‌; 9. దుర్లభప్రతికృతమ్‌ : ... కృతం - కృతే - కృతాని; అకారాన్తః 
నపుంసకలింగః దుర్లభ ప్రతికృత శబ్దః ప్రథమైకవచనమ్‌; 10. వధూరతమ్‌ : వధూరతం 
- రతే - రతాని; అకారాన్తః నపుంసకలింగః వధూరతశబ్దః ప్రథమైకవచనమ్‌. 


సంధులు : చుంబనేషు+అధర = చుంబనేష్వధర - యణాదేశసంధి; 2. అదయ+ 
ఉపగూహనే = అదయోపగూహనే - గుణసంధి; 8. ప్రభోః+దుర్లభ = ప్రభోర్డుర్లభ - 
విసర్దసంధి. 
సమాసాలు : 1. అధరస్య దానమ్‌ అధరదానం, తేన వర్ణితమ్‌ = అధరదానవర్ణితమ్‌; 
2. సన్నా హస్తా యస్మిన్‌ తథాభూతం = సన్నహస్తమ్‌; 3. న వర్తతే దయా యస్మిన్‌ 
తథాభూతమ్‌ అదయమ్‌, అదయేన ఉపగూహనమ్‌, తస్మిన్‌, అదయోపగూహనే; 4. 
క్లిష్ట మన్మథః, యస్మిన్‌ తథాభూతం, క్లిష్టమన్మథమ్‌; 5. దుఃఖేన లభ్యతే ఇతి దుర్లభం, 
దుర్లభం ప్రతికృతం యస్మిన్‌ తథాభూతమ్‌, దుర్లభప్రతికృతమ్‌; 6. వధ్వాః రతమ్‌ = 
వధూరతమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
చుమృనేషు : చువి భావే ల్యుట్‌ | ముఖసంయోగవిశేషే 
శ్వ! “సమాళ్లిష్టాస్సమాళ్లే షైశ్చుమ్బితా చువృ్చనైరపి । 
దష్టాశ్చ దంశనైః కాంతం దాసీ కుర్వన్తి యోషితః 1” సా.ద. 
చుమృనన్థానమాహ కామశా'స్తే- 
జ! ముఖే స్తనే లలాటే చ కణ్ళే చ నేత్రయోరపి | 
జఘనే కర్ణయోన్చెవ కక్షోరూభగమూర్థసు I 
చుమృనస్థానమిత్యుక్తం విజేయం కాముకైరపి 11 వాచస్పత్యమ్‌ 


“చుమృనేషు” అని బహువచనప్రయోగంలో వచనౌచిత్యం కనిపిస్తుంది. క్షేమేంద్రుడిలా 
నిర్వచించాడు వచనౌచిత్యాన్ని- 


శ్లో ఉచితైరేవ వచనైః కావ్యమాయాతి చారుతామ్‌ । 
అదైన్యధన్యమనసాం వదనం విదుషామివ ॥ 


ఉచితైరేకద్విబహువచనైః కావ్యం చారుతామాయాతి. అదైన్యోదారచేతసాం 
విదుషామివ వదనమ్‌ ఇవ చిరౌచిత్యచారుభిః వచోఖిః (బెచిత్యవిచారచర్చ) 


26 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ప్రకృత శ్లోకంలో బహువచనం బహువారకృతప్రయత్తాన్ని, లేదా బహుచుమృన 
స్థానకృత ప్రయత్నాన్ని తెలియజేస్తూ పార్వతిలోని భావశబలతను ధ్వనిపంజేస్తుంది. 
శాకుంతల సన్నివేశం 3 చుమృనేష్వధరదానవర్ణితమ్‌” - ఈ పాదస్వరూపాన్ని అభిజ్ఞాన 
శాకున్నలంలో విస్తరిస్తాడు కాళిదాసు- 
శ్లో ముహురంగుళిసంవృతాధరోష్టం - ప్రతి షేధాక్షరవిక్షవాఖిరామమ్‌ । 
ముఖమంసవివర్తిపక్ష్మలాక్ష్యాః - కథమప్యున్నమితం న చుమ్బితం తు ॥ 
శకున్తలా విషయిక దుష్యన్తకృత విఫలయత్నం ఇక్కడ కనిపిస్తోంది. కుమారసంభవం 
లోని పాదం శాకున్తలంలో శ్లోకమైంది. 
వధూరతమ్‌ - క్లిష్టమన్మథమ్‌ : వధూ, క్లిష్టమన్మథ పదాలను మల్లినాథుడిలా వివరించాడు- 
“వధూః స్పుషా నవోఢా స్తీ భార్యా సృష్టాంగనాసు చ” ఇతి విశ్వః | అయం 
లజ్ఞాసాధ్వసాభ్యాం సంక్షిష్టోపచారత్వాత్‌ సంక్షిష్టసమ్ఫోగః | తదుక్తం భూపాలేన” యువానౌ 
యత్ర సంక్షిప్తసాధ్వస బ్రీడయాదిభిః ।; ఉపచారాన్నిషేవన్తే స సంక్తిష్ట ఇతీరితః ॥ ఇతి॥ 
ఈ శ్లోకంలోని నాయిక ముగ్గ. స్వీయానాయిక మూడు విధాలు. వాటిలో మొదటిది 
ముగ్గ. “నవనవకామయౌవనసనాథయు నల్పరతంబు గల్లునయ్యువిదయె ముగ్గ 
(నరసభూపాలీయము - 2/24) 
రామరాజభూషణుని ఉదాహరణం - 
శ్లో! ఆలాపంబున కుత్తరంబొసంగ దాయాసంబునంగాని తా 
నాలోకింపదు పాటలాధరమరందాస్వాదసమ్మర్దముం 
దాళంజాలదు కౌగిలీయదు తనూతాపంబు చల్లారగా 
నే లజ్ఞావతి తద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే. 2/25 ఖః 
శ్లో యన్ముఖగ్రహణమక్షతాధరం దత్తమవ్రణపదం నఖం యత్‌ । 
యద్రతం చ సదయం ప్రియస్య తత్సార్వతీ విషహతే స్మ నేతరత్‌ ॥ 9 
అవ : రాత్రి విషయాలు ఉదయం చెలులకు చెప్పటానికి పార్వతి త్వరపడటం. 
ప.వి. : యత్‌ ముఖగ్రహణమ్‌ అక్షత +అధరమ్‌ దత్తమ్‌ అవ్రణ-పదం నఖం చ యత్‌। 
యత్‌ రతం చ సదయం ప్రియస్య తత్‌ పార్వతీ విషహతే స్మన ఇతరత్‌ ॥ 
అన్వ : పార్వతీ ప్రియస్య అక్షత+అధరం ముఖ- గ్రహణం యత్‌, అవ్రణపదం దత్తం 
నఖం చ యత్‌, సదయం రతం చ యత్‌ తత్‌ విషహతే స్తన ఇతరత్‌ | 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 27 


ప్ర: పార్వతీ = గిరిసుత, ప్రియస్య = వల్లభునియొక్క అక్షత +అధరమ్‌ = గాయపడని 
పెదవి గల, ముఖ-(గహణమ్‌ = ముఖచుంబనం, యత్‌ = ఏదిగలదో, సదయమ్‌ = 
జాలితో కూడిన, రతమ్‌ = సంభోగం, యత్‌ చ = ఏది గలదో, తత్‌ = దానినే, 
విషహతే స్మ = సహించింది, ఇతరత్‌ = మిగిలిన వానిని , న = సహించలేదు. 


తా: పార్వతికి పరమేశ్వరుడు తనను తన పెదవికి గాయం కాకుండా ముద్దాడటం, 
గాటు కనిపించని రీతిగా గోటితో గుచ్చటం, దయతో కూడినట్లుగా (తేలికగా) 
కౌగిలించుకోవటం మాత్రమే నచ్చాయి. మరేవీ నచ్చలేదు. 

విభక్తులు - క్రియలు : 1. యత్‌ : యత్‌ - యే - యాని; దకారాన్తః నపుంసకలింగః 
ప్రథమైకవచనమ్‌; 2. ముఖగ్రహణమ్‌ : గ్రహణం - గ్రహణే - గ్రహణాని; అకారాన్నః 
నపుంసకలింగః (గ్రహణశబ్దః ప్రథమైకవచనమ్‌; 3. అక్షత+అధరమ్‌ : అధరమ్‌ - 
అధరే - అధరాణి; అకారాన్తః నపుంసకలింగః అక్షతాధర శబ్దః ప్రథమైకవచనమ్‌; 4. 
దత్తమ్‌ : దత్తం - దత్తే - దత్తాని; అకారాన్తః పుంలింగః దత్తశబ్దః ప్రథమైకవచనమ్‌; 
5. అవ్రణపదమ్‌ : అవ్రణపదమ్‌ - అవ్రణపదే - అవ్రణవదాని; అకారాన్నః 
నపుంసకలింగః అవ్రణపదశబ్బః ప్రథమైకవచనమ్‌; 6. నఖమ్‌ : నఖం - నఖే - 
నఖాని; అకారాన్తః నపుంసకలింగః నఖ శబ్దః ప్రథమైకవచనమ్‌; 7. చ - అవ్యయం; 
8. యత్‌; 9. రతమ్‌ : రతం - రతే - రతాని; అకారాన్న నపుంసకలింగః రతశబ్దః 
ప్రథమైకవచనమ్‌; 10. సదయమ్‌ : సదయం - సదయే - సదయాని; అకారాన్తః 
నపుంసకలింగః సదయశబ్దః ప్రథమైకవచనమ్‌; 11. ప్రియస్య : ప్రియస్య - ప్రియయోః 
- ప్రియాణామ్‌; అకారాన్తః పుంలింగః ప్రియశబ్దః షస్ట్రేకవచనమ్‌; 12. తత్‌ : తత్‌ - 
తే - తాని; దకారాన్తః నపుంసకలింగః తచ్చబ్దః ప్రథమైకవచనమ్‌; 18. పార్వతీ 3 
పార్వతీ - పార్వత్యౌ - పార్వత్యః, ఈకారాన్తః స్త్రీలింగః పార్వతీశబ్దః ప్రథమైకవచనమ్‌; 
14. విషహతే స్మ : విషహతే (స్మ) - విషహేతే (స్మ) - విషహన్తే (స్మ వి పూర్వక 
షహ మర్షణే ధాతువు మీద లటి ప్రథమపురుషైకవచనమ్‌; 15. న - అవ్యయం; 16. 
ఇతరత్‌ : ఇతరత్‌ - ఇతరే - ఇతరాణి; అకారాన్న నపుంసకలింగః ఇతర శబ్దః 
ప్రథమైకవచనమ్‌; 

స్మ: విషహతే లట్‌ (వర్తమానకాలం). స్మ చేరినందువల్ల క్రియాపదం భూతకాలార్ధాన్ని 
ఇస్తుంది. “అతీతవాక్యపూరణయోరయం (స్మ వర్తతే. అతీతే కథయతి స్మ వాక్యపూరణే 
“అంగ స్మ విద్వన్‌! మాణవకమధ్యాపయ మా స్మ కరోత్‌ కార్నీత్‌ వో అవ్యయకోశః 
382 పుట. 


28 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


'లట్‌ స్మే సూత్రం ద్వారా స్మ పరమైనపుడు లట్‌ లిడర్థాన్ని ఇస్తుంది. 
సంధులు : 1. యత్‌+ముఖ = యన్ముఖ - అనునాసికసంధి; 2. అక్షత+అధరమ్‌ = 
అక్షతాధరమ్‌ - సవర్ణదీర్షసంధి; 3. యత్‌+రతమ్‌ = యద్రతమ్‌ - జశ్వసంధి; 4. 
న+ఇతరత్‌ = నేతరత్‌ - గుణసంధి. 
సమాసాలు : 1. ముఖస్య గ్రహణమ్‌ - ముఖగ్రహణమ్‌; 2. అక్షతః అధరః యస్మిన్‌ 
తత్‌ - అక్షతాధరమ్‌; 3. వ్రణానాం పదం యస్య న విద్యతే తత్‌ అవణపదమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్య నిఘంటు ప్రమాణాలు : 

పూర్వశ్లోకంలో పార్వతి లజ్ఞా సాధ్వసాల కారణంగా పాక్షికంగా నిరోధిస్తూ చేసిన 
అనుభావాలకు, సమాధానరూపంగా ఈ శ్లోకం కనిపిస్తుంది. ఆ అనుభావాలలోని 
ఆంతర్యాన్ని పరమశివుడు గ్రహించి తదనుగుణంగా, ఆ భావాలు భంగపడకుండా 
అనంతర ప్రవృత్తిని ప్రదర్శించినట్లు ఈ శోకరచన. అధరదానవర్దనం, సన్నహస్తత 
రెండు అనుభావాలు. పర్యవసానం క్లిష్టమన్మథత్వం. అందుకే ప్రకృత శ్లోకంలో 
అధరదానవర్ణనకు సమాధానంగా అక్షతాధరత్వం. ఉపగూహనవేళలో చేతులు 
అద్దు పెట్టింది (సన్నహస్తం) కాబట్టి. 

దానికి సమాధానంగా అవ్రణపదనఖత్వం. క్లిష్టమన్మథమైనది కాబట్టి దానికి ప్రతిగా 
సదయం రతం. కాళిదాస జాగరూకతకూ, కవితాచమత్కతికీ శిరసువంచక తప్పదు. 
రఘువంశప్రయోగం : 'రఘువంశే చాయమేవార్థః దృష్టాంతత్వేన దర్శితః - 

శ్లో॥ సదయం బుభుజే మహాభుజః - సహసోద్వేగమిమం వ్రజేదితి । 

అచిరోపనతాం స మేదినీం - నవపాణిగ్రహణాం వధూమివ ॥ (8-7) 

వాత్సాయనుడు ఈ విషయాన్ని కామశాస్త్రంలో ప్రస్తావించినట్లు ప్రకాళికా వివరణ 
వ్యాఖ్యలు. వాత్సాయనవచనమిది - 

కుసుమసమధర్మాణః హి యోషితః సుకుమరోపక్రమాః. తాస్త్వనధిగతవిశ్వాసైః 
ప్రసభముపక్రమ్యమాణాః సంప్రయోగద్వేషిణ్యః భవన్తి. తసాత్సామ్నైవ ఉపచరేత్‌. 
(3-2-8) 

మల్లినాథుడు తన వ్యాఖ్యలో రతి రహస్యకారుని శ్లోకాన్ని ఉదాహరించి చూపాడు. 
“తత్‌ చుమృనం నఖం సురతం వా న సహతే స్మ నవోఢాత్వాదితి హృదయమ్‌-” 

తదుక్తం రతిరహస్యే- 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 29 


“శ్లో నాత్యన్తమానులోమ్యేన న చాతిప్రతిలోమతః । 
సిద్ధిం గచ్చన్తి వా తస్మాన్మధ్యేన సాధయేదితి ॥ నవోధామ్‌” ఇతి” - 


విధ్యలంకారధ్వని : పై నుదాహరించిన కామశాస్తసూచనలను బట్టి అక్షతాధరత్వాదులు 
సిద్ధవిషయాలే. కానీ అవి తిరిగి ప్రసక్తమయ్యేటట్లు ధ్వనింపజేయటం వలన 
విధ్యలంకారధ్వని. “సిద్ధస్యైవ విధానం యత్తమాహుః విధ్యలంకృతిమ్‌” - ఇది విధ్యలంకార 


లక్షణం. కన 
ప్రభాతే పార్వత్యా సఖీజనంప్రతి సహ్రీకవర్తనమ్‌ 
శ్లో॥ రాత్రివృత్తమనుయోక్తుముద్యతం సా విభాతసమయే సఖీజనమ్‌ । 
నాకరోదపకుతూహలం (రహః) ప్రొయా శంసితుం చ హృదయేన తత్వరే॥ 10 


పవి. : రాత్రి-వృత్తమ్‌ అనుయోక్తుమ్‌ ఉద్యతమ్‌ సా విభాత-సమయే సఖీ-జనమ్‌ । 
న అకరోత్‌ అపకుతూహలం ప్రియా శంసితుం చ హృదయేన తత్వరే ॥ 

అన్వ : సా విభాత-సమయే రాత్రి-వృత్తమ్‌ అనుయోక్తుమ్‌ ఉద్యతం సభీజనం 
అపకుతూహలం న అకరోత్‌. రహః శంసితుం చ హృదయేన తత్వరే చ ॥ 

ప్ర :సా = ఆమె (పార్వతి), విభాత-సమయే = (మరునాటి) ఉదయవేళలో, రాత్రి-వృత్తమ్‌ 
= ఆ రేయి జరిగిన దానిని, అనుయోక్తుమ్‌ = అడగడానికి, ఉద్యతమ్‌ = ప్రయత్నించిన, 
సఖీ-జనమ్‌ = చెలికత్తెలను, అపకుతూహలమ్‌ = ఆసక్తిని తొలగిపోయినవారినిగా, న 
అకరోత్‌ = చేయలేదు. రహః = ఏకాంతంలో, శంసితుమ్‌ = చెప్పటానికి, హృదయేన 
= మనసా, తత్వరే చ = వేగిరపడింది కూడా! 


తా : తెలవారగనే పార్వతి చెలికత్తెలు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని గురించి పార్వతిని 
అడగటానికి సిద్ధపడ్డారు. వారి కుతూహలాన్ని ఆమె తొలగించలేదు. ఆ విషయాలను 
ఏకాంతంలో చెప్పాలని త్వరపడింది. 

విభక్తులు - క్రియలు : 1. రాత్రివృత్తమ్‌ : వృత్తం - వృత్తే - వృత్తాని - అకారాన్తః 
నపుంసకలింగః వృత్తశబ్దః ద్వితీయైకవచనమ్‌; 2. అనుయోక్తుమ్‌ - అను - ఉపసర్గపూర్వక 
యుజ్‌ ధాతోః తుమున్‌ ప్రత్యయః - అవ్యయమ్‌; 3. ఉద్యతమ్‌ : ఉద్యతమ్‌ - ఉద్యతౌ 
- ఉద్యతాన్‌; అకారాన్తః పుంలింగః ఉద్యతశబ్దః ద్వితీయైకవచనమ్‌; 4. సా:సా-తే 
- తాకి దకారాన్తః స్రీలింగః తచ్చబ్దః ప్రథమైకవచనమ్‌; 5. ప్రభాతసమయే : సమయే 
- సమయయోః - సమయేషు; అకారాన్తః పుంలింగః సమయశబ్దః సప్త్రమ్యేకవచనమ్‌; 
6. సఖీజనమ్‌ : జనం - జనౌ - జనాన్‌; అకారాన్నః పుంలింగః జనశబ్దః 


30 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ద్వితీయెకవచనమ్‌్‌; 7. న - అవ్యయమ్‌; 8. అకరోత్‌ : అకరోత్‌ - అకురుతామ్‌ - 
అకుర్వన్‌; డు కృల్‌ కరణే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 9. అపకుతూహలమ్‌: 
అపకుతూహలమ్‌ - అపకుతూహలౌ - అపకుతూహలాన్‌; అకారాన్తః పుంలింగః 
అపకుతూహలశబ్దః ప్రథమైకవచనమ్‌; 10. రహః - అవ్యయమ్‌; 11. ప్రయా : 
ప్రియా - హ్రీభ్యాం - హ్రభిక హ్రీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 12. 
శంసితుమ్‌ - శంస్‌ ధాతోః తుమున్‌ ప్రత్యయం - అవ్యయమ్‌; 13. చ - అవ్యయమ్‌; 
14. హృదయేన క హృదయేన - హృదయాభ్యాం - హృదయై హృదయశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 15 తత్వరే i తత్వరే - తత్వరాతే - తత్వరిరే; 
జిత్వరా సంభ్రమే ధాతోః లిటి ప్రథమపురు షైకవచనమ్‌. 

సంధులు : 1. న+అకరోత్‌ = నాకరోత్‌ - సవర్ణదీర్షసంధి; 2. అకరోత్‌+అప = 
అకరోదప... - జశ్వసంధి. 

సమాసాలు : 1. రాత్రౌ వృత్తమ్‌ = రాత్రివృత్తమ్‌; 2. ప్రభాతమితి సమయః, తస్మిన్‌ - 
ప్రభాతసమయే; 8. సఖ్యశ్చ తే జనాః - సభఖీజనాః, 4. అపగతం కుతూహలం యస్మాత్‌ 
తత్‌ - అపకుతూహలమ్‌ 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

రహః : రహశ్శబ్దం విజనవాచకం అవ్యయం. అయితే దేశవాచకం కాకపోతేనే రహశ్ళబ్దం 
అవ్యయమనీ, సురతవాచకమైన రహళశ్శబ్దమూ ఉందని ఉజ్జ్వలదత్తు వచనం. 
మేదినీకోశాదులు రహశ్శ్ళబ్దాన్ని నపుంసకలింగశబ్దంగానే చెప్తున్నాయి. 


ప్రకృతశ్లోకంలో సురతార్దాన్ని చెప్పినా కుదురుతుంది. అయితే సురతాన్ని గుప్తంగానే 
ఉంచి రాత్రి జరిగినది అనటంలోనే బెచిత్యం కనిపిస్తుంది. 


నాకరోత్‌ అపకుతూహలమ్‌ - కొంత విలక్షణమైన ప్రయోగం. రాత్రివృత్తాన్ని 
ప్రశ్నిస్తున్న చెలులకు దానిని చెపితే ఆ కుతూహలం తొలగుతుంది. చెప్పకపోయినా 
చెప్పటం లేదులే అని కుతూహలం తగ్గుతుంది. శంసితుం చ తత్వరే - అన్న ఉత్తర 
వాక్యాన్ని బట్టి చెప్పి తొలగించలేదనీ, ఆ విషయాన్ని సాకాంక్షంగానే నిలిపిందని 
భావమేర్చడుతుంది. మనస్సులో మాత్రం చెప్పాలని త్వరపడింది. మల్లినాథవ్యాఖ్య ఈ 
రీతిగానే వివరించింది. 

“'ఉద్యతం ప్రవృత్తం సభఖీజనం ప్రయా లజ్జయా అపకుతూహలం నిరాకాంక్షం నాకరోత్‌ 
1న కించిదాచష్ట ఇత్యర్థః. హృదయేన హృదా చ శంసితుం తత్వరే త్వరితాభూత్‌. 
జెత్సుక్యాదితిభావః | త్వరా సంభ్రమాదీనామనుభావత్వాత్‌” - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 31 


ప్రకాశికా, వివరణవ్యాఖ్యాతలు (అరుణగిరినాథ నారాయణ పండితులు) పార్వతి 
చెప్పలేదంటూనే కారణాన్ని ప్రకారాంతరంగా సంభావించారు. 


“...లజ్జయా ఉత్తరం న దదౌ । శంసితుం చ హృదయేన తత్వరే ఇతి హర్షేణ 
రహసి ప్రత్యేకం నివేదయితుమైచ్చదిత్యర్థః” (ప్రకాశికా) 

“హర్నోద్రేకవశాత్‌ రహసి తాభ్యః ప్రత్యేకం కథయితుం సద్య ఏవ తాసాం 
పృథగ్భావమైచ్చదిత్యర్థః” (వివరణమ్‌) 

ఇక్కడ ప్రత్యేకం, పృథగ్భావం - అని రెందు పదాలు. పృథగ్భావ మంటే శివునకు 
దూరంగా ఏకాంతంగా వెళ్ళటమా? లేక చెలులనూ విభజించి విడివిడిగా చెప్పటమా? 
అని సంశయించవచ్చు. చెలులయినా అందరూ సమానస్థాయిలో ఆంతరంగిక 
విషయాలన్నీ వినదగ్గవారు కాకపోవచ్చు. అసలు అనుయోగం పరమేశ్వరునినుండీ 
దూరంగా వచ్చిన తరువాతనే కాబట్టి శివుననుండీ వేరుపరచి అనటంలో బెచిత్యం 
లేదు. అందువల్ల ఎవరికెంతమేర చెప్పవచ్చో, వారికంతమేర చెప్పటానికి సిద్ధపడి 
అడగగానే అందరిముందు నోరు విప్పలేదు. విడివిడిగా అనుభవాలను వారితో 
పంచుకోవాలనుకొన్నది అనటమే సముచితం. x 

శ్లో దర్పణే చ పరిభోగదర్శినీ పృష్టతః ప్రణయినో నిషేదుషః । 

ప్రేక్ష్య బిమృమనుబిమృమాత్మనః కాని కాన్యపి చకార లజ్ఞయా? nu 11 
హవి, : దర్పణే చ పరిభోగ-దర్శినీ పృష్టతః ప్రణయినః నిషేదుషః । 
ప్రేక్ష్య బిమృమ్‌ అనుమిమ్బమ్‌ ఆత్మనః కాని కాని అపి చకార లజ్ఞయా ॥ 

అన్వ దర్పణే పరిభోగ-దర్శినీ (సా) పృష్టతః నిషేదుషః ప్రణయినః బిమ్బమ్‌ ఆత్మనః 
అనుబిమృమ్‌ చ ప్రేక్ష్య లజ్జయా కాని కాని అపి చకార । 
ప్ర: దర్పణే = అద్దంలో, పరిభోగ-దర్శినీ : పరిభోగ = సుఖానుభవచిహ్నాలను, దర్శినీ 
= చూస్తున్న సా = ఆ పార్వతి, పృష్టతః = వెనుకవైపు, నిషేదుషః = నిలిచియున్న, 
ప్రణయినః = వల్లభునియొక్క బిమృమ్‌ = ప్రతిబింబాన్ని ఆత్మనః = తనయొక్క 
అనుబిమృం చ = ప్రతిబింబాన్ని కూడా, ప్రేక్ష్య = చూసి, లజ్జయా = సిగ్గుతో, కాని 
కాని అపి = ఏవేవో, చకార = చేసింది. 
తా: పార్వతి అద్దం ముందు నిలిచి తన పరిభోగచిహ్నాలను అద్దంలో చూసుకొంటోంది. 


ఆమె వెనుకే పరమేశ్వరుడు నిలిచి గమనిస్తున్నాడు. అద్దంలో తమ ప్రతిబింబాలను 
గమనించిన పార్వతి సిగ్గుపడి ఏవేవో (చేష్టలు) చేసింది. 


32 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విభక్తులు - క్రియలు : 1. దర్పణే దర్చ్పణే - దర్పణయోః - దర్పణేషు; దర్పణశబ్దః 
అకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; 2. చ - అవ్యయమ్‌; 3. పరిభోగదర్శినీ : 
దర్శినీ - దర్శిన్యౌ - దర్శిన్యః; పరిభోగదర్శినీ శబ్దః ఈకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
4. పృష్టతః = అవ్యయమ్‌. పృష్ట పదం మీద తసి ప్రత్యయం. (ఆద్యాదిభ్య ఉపసంఖ్యానమ్‌ 
- వార్తికమ్‌) 5. ప్రణయినః : ప్రణయినః - ప్రణయినోః - ప్రణయినామ్‌; ప్రణయిన్‌ 
శబ్దః నకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్‌; 6. నిషేదుషు : నిషేదుషః - నిషేదుషోః 
- నిషేదుషామ్‌; నిషేదివస్‌శబ్దః సకారాన్తః పుంలింగః షష్ట్వేకవచనమ్‌్‌; 7. ప్రేక్ష్య - 
అవ్యయమ్‌. ప్రపూర్వక ఈక్ష ధాతువుపై ల్యప్‌ ప్రత్యయం; 8. బింబమ్‌ : బింబమ్‌ - 
బింబే - బింబాని; బింబశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 9. 
అనుబింబమ్‌ : అనుబింబమ్‌ - అనుబింబే - అనుబింబాని; అనుబింబశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 10. ఆత్మనః : ఆత్మనః - ఆత్మనోః - ఆత్మనామ్‌; 
ఆత్మన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్‌; 11. కాని : కిం -కే - కాని; కిం 
శబ్దః మకారాన్తః నపుంసకలింగః ద్వితీయాబహువచనమ్‌; 12. అపి - అవ్యయమ్‌; 
13. చకార : చకార - చక్రతు - చక్రు డు కృఖ్‌ కరణే ధాతోః లిటి 
ప్రథమపురుషైకవచనమ్‌; 14. లజ్జయా : లజ్ఞయా - లజ్ఞాభ్యాం లజ్ఞాభి; లజ్ఞా శబ్దః 
ఆకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌. 
సంధులు : 1. ప్రణయినః+నిషేదుషః = ప్రణయినో నిషేదుషః - విసర్ద్ససంధి; 2. 
కాని+అపి = కాన్యపి - యణాదేశసంధి. 
సమాసాలు : 1. పరిభోగదర్శినీ - పరిభోగుం ద్రష్టుం శీలమ్‌ అస్యాః ఇతి. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
పృష్టతః : పృష్టపదం మీద “ప్రతియోగే పంచమ్యాస్తసి అనే సూత్రానికి అనుబంధంగా 
ఉన్న “ఆద్యాదిభ్య ఉపసంఖ్యానమ్‌” అనే వార్తికంతో తసి ప్రత్యయం. 
పృష్టతః అంటే వెనుక. శరీరం యొక్క వెనుక అయితే అది వీపు. ఆ అర్థంలోనే దానికి 
ప్రయోగం. 
శ్లో॥ పృష్టతస్తు శరీరస్య నోత్తమాంగే కథంచన । 

అతో£_న్యథా తు ప్రహరన్‌ ప్రాప్తః స్యాత్‌ చౌరకిల్చిషమ్‌ 1 -మనుస్కతి - 8/300 
ప్రణయీ : “ప్రణయః అస్య అస్తీతి ప్రణయీ | ప్రణయః (ప్రేమా | ప్రణయాస్వమీ | 
విస్రమృయాంఛాప్రేమాణః ” ఇత్యమరః. స్వామీ ఇతి హేమచ్టః. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 33 


కాని కాని : ఇక్కడ బహువచన ప్రయోగం అర్థవంతం. దానిని వివరిస్తూ వివరణ- 
వ్యాఖ్యాకారుడు - 

“అత్ర బహువచనేన యుగపదేవ బహూనాం వికారాణాముత్పత్తిర్దర్భితా । వీప్పయా 
పునః అనేకవారమన్యేషాం వికారాణామప్యుత్పత్తిర్లోత్యతే. అపి శబ్ద్బ్దయుక్తః కింశబ్లో వక్తు- 
మశక్యతాం ప్రతిపాదయతి పార్వతీ దర్పణే సంభోగచిహ్నావలోకనసమయే భావ పరీక్షార్ధం 
పృష్టబాగావస్థితస్య ప్రియతమస్య ప్రతిబిమృం నిజప్రతిబిమృస్య పశ్చాదవలోక్య మనసాం 
వచసామప్యగోచరాన్‌ వికారాన్‌ యుగపదేవ కృతవతీ” 
కాని కాని : నామవాచకంతో నిర్ణిష్టరూపంలో ఏ చేష్టనూ ప్రకటించకుండా 
అనిర్వచనీయంగా వాటిని చెప్పటం వాటి ఆనంత్యాన్నీ వైవిధ్యాన్నీ సూచిస్తుంది. ఇది 
అవివక్షితవాచ్యధ్వని భేదాలలో ఒకటి అయిన అర్థాంతరసంక్రమితవాచ్యధ్వనికి తావలం. 

శ్లో స్ఫృతాపి తరుణాతపం కరుణయా హరనస్తీ నృణా- 

మభంగురతనుత్విషాం వలయితా శతైర్విద్యుతామ్‌ । 
కళిందగిరినందినీతటసురద్రుమాలంబినీ 
మదీయమతిచుమినీ భవతు కావి కాదంబినీ 1 - (రసగంగాధరం - 1/1) 


ఇక్కడ “కాపి కాదంబినీ అనటంలో అనిర్వచనీయతా వైభవం కనిపిస్తుంది. 


లజ్ఞయా : రసభావాలను వాచ్యం చేయటం వమనాఖ్యదోషమని ఆలంకారికుల భావన. 
ఇక్కడ లజ్జ వాచ్యం చేయబడింది. కాబట్టి దోషమని శంకింప వలసివచ్చును. 


ప్రకృతం లజ్ఞా కారణంగా కలిగిన కార్యాలు (కాని కాని) విధేయవాక్యవిషయాలు. 
లజ్జ తత్మారణం. అది కరణమాత్రం. విధేయవిషయాలు వాచ్యం కావటం దోషం కావచ్చు. 
అనువాద్యమాత్రవిషయాలు వాచ్యాలయినా దోషం లేదు. లజ్జ ప్రధానం కాదు. ఆ 
చేష్టలే ప్రధానం. అవి ప్రత్యేకించి అర్భాంతరసంక్రమితవాచ్యాధ్వనిరూపంలో ఉండటం 
అదనపు శోభను కల్గిస్తోంది కూడా. 

కాని కాని పదబంధం లజ్ఞానుభావాలను ఆలంకారికులు చెప్పినరీతిగా వ్యక్తం 
చేస్తుంది. ఎవ్వరూ చెప్పనివైనా కావచ్చు. అప్పటి కప్పుడు ఆ పాత్ర యొక్క శీలార్దవాదులకు 
అనుగుణమైన అనిదంపూర్వచేష్టావిశేషాలయినా కావచ్చు. అవన్నీ విధేయవిషయాలు. 
సిగ్గు వాటికి కారణం. వాగ్విన్యాసంలో అప్రధానం. ణ్‌ 


శ్లో నీలకణ్ధపరిభుక్తయౌవనాం తాం విలోక్య జననీ సమాశ్వసత్‌ । 
భర్శృవల్లభతయా హి మానసీం మాతురస్యతి శుచం వధూజనః ॥ 12 


34 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అవ : పార్వతిని పరిశీలనగా చూచి తల్లి తృప్తిపడుట. 


ప.వి. : నీలకంఠ-పరిభుక్త-యౌవనాం తాం విలోక్య జననీ సమ్‌+ఆశ్వసత్‌ । 
భర్వవల్లభతయా హి మానసీం మాతుః అస్యతి శుచం వధూ-జనః ॥ 


అన్వ :జననీ నీలకంఠపరిభుక్త-యౌవనాం తాం విలోక్య సమాశ్వసత్‌. హి. వధూజనః 
భర్భవల్లభతయా మాతుః మానసీం శుచమ్‌ అస్యతి. 


ప్ర: జననీ = తల్లి (మేన), నీల... యౌవనామ్‌ : నీలకంఠ = శివునిచే, పరిభుక్త 
అనుభవింపబడిన, యౌవనామ్‌ = యౌవనంగల, తామ్‌ = ఆ పార్వతిని, విలోక్య 
చూసి, సమాశ్వసత్‌ = ఊరటపడింది. హి = అది యుక్తమే, వధూ-జనః = ప్రీజనం, 
భర్భ-వల్లభతయా = భర్తకు ఇష్టం కావటం ద్వారానే, మాతుః = తల్లికి, మానసీమ్‌ = 
మనస్సులోని, శుచమ్‌ = నలతను, అస్యతి = పోగొట్టగలదు. 

విభక్తులు - క్రియలు : 1. నీలకణ్ధపరిభుక్రయావనామ్‌ : యౌవనాం - యౌవనే - 
యౌవనాః; ...యౌవనా శబ్దః ఆకారాన్తః స్తీలింగః ద్వితీయెకవచనమ్‌; 2. తామ్‌ : తాం 
- తే - తాఫ దరానాపకతః స్త్రీలింగః తచ్చబ్దః ద్వితీయైకవచనమ్‌; 3. విలోక్య : 
అవ్యయం, విపూర్వక లోక్ళ దర్శనే ధాతువుపై ల్యప్‌ ప్రత్యయం; 4. జననీ : జననీ - 
జనన్యా - జనన్యః, ఈకారాన్తః స్రీలింగః జననీశబ్దః ప్రథమైకవచనమ్‌; 5. సమాశ్వసత్‌ 
: సమాశ్వసత్‌ - సమాశ్వసతామ్‌ - సమాశ్వసన్‌; సమ్‌ - ఆ ఉపసర్ష పూర్వక శ్వస్‌ 
ప్రాణనే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 6. భర్భవల్లభతయా : వల్లభతయా - 
వల్లభతాభ్యాం - వల్లభతాభిః; వల్లభతా శబ్దః ఆకారాన్తః సస్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 
7. హి - అవ్యయమ్‌; 8. మానసీమ్‌ : మానసీం - మానస్యా - మానసీ౩ మానసీశబ్దః 
ఈకారాన్తః స్త్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 9. మాతుః : మాతుః - మాత్రోః - మాత్యాణామ్‌; 
మాతృశబ్దః బుకారాన్తః స్రీలింగః షస్ట్రేకవచనమ్‌; 10. శుచమ్‌ : శుచం - శుచౌ - 
శుచక శుక్‌ శబ్దః చకారాన్తః స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 11. వధూజనః : జనః - 
జనౌ - జనాకి జనశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. మాతుః+అస్యతి = మాతురస్యతి - విసర్గసంధి. 

సమాసాలు : 1. నీలకంఠ పరిభుక్త యౌవనామ్‌ - నీలః కణ్ధః యస్య సః, తేన 
పరిభుక్తం యౌవనం యస్యాః, తామ్‌ - నీలకంఠపరిభుక్తయౌవనామ్‌; 2. భర్భవల్లభతయా 
- భర్తరి వల్లభతా, తయా; 3. వధూశ్చ అసౌ జనః - వధూజనః. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
హి : “స్ఫుటార్థ-నిశ్చయ -పాదపూరణ -విశేషావధారణ - ప్రత్యుక్తిషు-వర్తతే9_ యమ్‌” 
(అవ్యయకోశః - 391 పు) ప్రస్తుతం నిశ్చయార్థకం 'హి” అవ్యయమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 35 


క్రియౌచిత్యం : 'సమాశ్వసత్‌ అన్నది పూర్వార్థం లోని కథాభాగసంబంద్ధమైన క్రియాపదం 
అత్యన్తం సముచితం. పార్వతి పరమేశ్వరునికై తపించుటయే మేనకు ఇష్టం లేదు. 
నివారించే ప్రయత్నం చేసినా పార్వతి వినలేదు. 


శ్లో॥ ఇతి ధ్రువేచ్చామనుశాసతీ సుతాం - శశాక మేనా న నియన్తుముద్యమాత్‌ । 
క ఈప్పితార్థస్థిరనిశ్చయం మనః - పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్‌ 11-5/5 


ఆ స్థితిలో పార్వతి తపస్సు నారంభించింది. తనలోని విలక్షణవృత్తిప్రవృత్తులనూ, 
నామరూపాలనూ తానే వివరించి చెప్పాడు పరమశివుడు. 
శ్లో; వపుర్విరూపాక్షమలక్ష్యజన్మతా- 
దిగమృరత్వేన నివేదితం వసు । 
వరేషు యద్భాలమృగాక్షి మృగ్యతే 
తదస్తి కిం వ్యస్తమపి త్రిలోచనే ॥ - 5/72 
ఈ మాటలన్నది పరమేశ్వరుడైనా మేన కూడా ఇలాగే ఆలోచించింది. కాబట్టి 
కూతురి బ్రతుకూ, భవిష్యత్తూ ఎలా ఉండబోతోందో అని ఆమె ఆవేదన. అందుకే 
నీలకణ్ధపరిభుక్తయౌవన అయిన తనయను చూచి ఊరట చెందింది. 


ప్రకాశికాకారుడు 'సమాశ్వసత్‌' పదప్రాధాన్యాన్ని ఇలా వివరించాడు- 

“మహతా ప్రయత్నేన లబ్ధస్యాపి దేవస్య అతిగమ్బీర ప్రకృతిత్వేన అవిగాహ్యత్వాత్‌ 
తద్విషయే దుహితుర్వాల్లభ్యస్య సంశయితత్వాత్‌ తదేకజీవితాయాః మేనాయాః 
శోకస్తత్పరిభోగదర్శనపర్యన్తమనువృత్త ఇతి ద్యోత్యతే' 

వివరణవ్యాఖ్యాకర్త దాన్ని సాధారణవిషయంగా భావించి “జననసమయాదారభ్య 
క్రమేణ పరివర్ణమానం తాపమపాచకారి అని వివరించాడు. 
అర్భాంతరన్యాసాలంకారం ; మేనా మనోవర్ణన విశేషవిషయం. దాన్ని సామాన్యంతో 
సమర్థిస్తే అర్భాంతరన్యాసాలంకారః “ఉక్తిరర్ణాంతరన్యాసః స్యాత్సామాన్యవిశేషయో? అని 
అర్థాంతరన్యాసాలంకారలక్షణం. శ్లోకంలో ఉత్తరార్థంలో సామాన్యవిషయాన్ని చెప్తున్నాడు 
కాళిదాసు - 

శో భర్భవల్లభతయా హి మానసీం - మాతురస్యతి శుచం వధూజనః । 

కాళిదాసకవి ప్రతిపాదించిన సామాన్యాంశాన్ని నారాయణపండితుని మాటల్లో 
చూదాం- 


36 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


“మాతరో హి దుహితృజననాదారభ్య కథం మే దుహితా భవిష్యతి. కుత్ర వా గమిష్యతి 
భర్తురభిమతా వా భవిష్యతి అనభిమతా వా భవిష్యతి ఇత్యాదిచినయా ప్రతిక్షణం 
విజృంభమాణం దుఃఖం భర్భవల్లభత్వావధారణానన్తరమేవ పరిత్యజన్తీతి లోకప్రసిద్ధ 
మిత్యర్థః.” 

అభిజ్ఞాన శాకున్తలంలో కణ్వుడు కూడా ఇలాంటి మాట అంటాడు అయితే కొంచెం 
తేడాతో. 

శ్లో॥ అర్జో హి కన్యా పరికీయ ఏవ - తామద్య సంప్రేష్య పరిగ్రహీతుః । 

జాతో మమాయం విశదః ప్రకామం - ప్రత్యర్పితన్యాస ఇవాన్తరాత్మా ॥ 
అత్తవారింటికి పంపటం వరకే తన బాధ్యత అని కణ్వుడు భావిస్తే అక్కడ, భర్భవల్లభగా 
మారే వరకు ఎలా ఉంటుందో అని మేన వంటి తల్లులు భావిస్తారని వ్యాఖ్యాతలు 


భావించారు. % 
శ్లో వాసరాణి కతిచిత్మథజ్బన స్థాణునా పదమకార్యత ప్రియా | 
జ్ఞాతమన్మథరసా శనైశ్ళనైస్సా ముమోచ రతిదుఃఖశీలతామ్‌ ॥ 18 


అవ : పార్వతి క్రమంగా పరమేశ్వరసన్నిధికి అలవాటు పడుట. 
పవి. : వాసరాణి కతిచిత్‌ కథంచన స్థాణునా పదమ్‌ అకార్యత ప్రియా । 

జ్ఞాత -మన్మథ-రసా శనైః శనైః సా ముమోచ రతి-దుఃఖ-శీలతామ్‌ ॥| 
అన్వ: స్థాణునా ప్రియా కతిచిద్‌ వాసరాణి కథజ్బున పదమ్‌ అకార్యత. జ్ఞాతమన్మథరసా 
సా శనైః శనైః రతిదుఃఖశీలతాం ముమోచ. 


ప్ర: స్థాణునా = పరమేశ్వరునిచే, ప్రియా = వల్లభ అయిన పార్వతి, కతిచిద్‌ = కొన్ని 
వాసరాణి = దినాలకు, కథంచన = ఏదో విధంగా, పదమ్‌ = స్థానాన్ని (జ్ఞానాన్ని, 
అకార్యత = పొందింపబడింది. జ్ఞాత... రసా: జ్ఞాత = తెలుసుకొనబడిన, మన్మథ = 
మదనసంబంధమైన, రసా = (శృంగార) రసాసక్తి గలదై, సా = ఆ పార్వతి, శనైః శనైః 
= మెల్లమెల్లగా, రతి... శీలతామ్‌ : రతి = సంభోగమందు, దుఃఖ శీలతామ్‌ = 
దుష్మరస్వభావాన్ని ముమోచ = వదిలిపెట్టింది. 

తా: పరమేశ్వరుడు కొన్ని దినాలకు పార్వతిలో శృంగారరసపరిజ్ఞానాన్ని కలిగించ 
గలిగాడు. మన్మథరసానుభూతిలోని రుచిని గ్రహించిన ఆ పార్వతి మెల్లమెల్లగా సంభోగం 
లోని దుఃఖస్వభావాన్ని అధిగమించింది. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 37 


విభక్తులు - క్రియలు : 1. వాసరాణి : వాసరం - వాసరే - వాసరాణి; అకారాన్తః 
నపుంసకలింగః వాసరశబ్దః ప్రథమాబహువచనమ్‌; 2. కతిచిత్‌ - అవ్యయమ్‌; 8. 
కథంచన - అవ్యయమ్‌; 4. స్థాణునా $ స్థాణునా ఆ స్థాణుభ్యాం - స్టాణుఖిః; స్థాణుశబ్దః 
ఉకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 5. పదమ్‌ : పదం - పదే - పదాని; 
అకారాన్తః నపుంసకలింగః పదశబ్దః ప్రథమైకవచనమ్‌; 6. అకార్యత : అకార్యత - 
అకార్యేతామ్‌ - అకార్యన్త; డు కృల్‌ కరణే ధాతోః కర్మణి లజి ప్రథమపురు షైకవచనమ్‌; 
7. ప్రియా: ప్రియా - ప్రియే - ప్రియా; ఆకారాన్తః స్రీలింగః ప్రియాశబ్దః 
ప్రథమైకవచనమ్‌; వి. జ్ఞాతమన్మథరసా : రసా - రసే - రసాః; జ్ఞాతమన్మథరసా శబ్దః 
ఆకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. శనైః శనైః - అవ్యయమ్‌; 10. సా: సా - 
తే - తాః తచ్చబ్దః దకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 11. ముమోచ : ముమోచ 
- ముముచతుః -ముముచుః - ముచ్చ్‌ మోక్షణే ధాతోః లిటి ప్రథమపురు షైకవచనమ్‌; 
12. రతిదుఃఖశీలతామ్‌ : శీలతాం - శీలతే - శీలతాః; శీలతాశబ్దః ఆకారాన్తః స్రీలింగః 
ద్వితీయైకవచనమ్‌. 
సమాసాలు : 1. జ్ఞాతమన్మథరసా - మన్మథవిషయే రసః - మన్మథరసః, జ్ఞాతః 
మన్మథరసః యయా స్తా 2. రతిదుఃఖశీలతామ్‌ - రతౌ దుఃఖం శీలం యస్యాః సా, 
రతి దుఃఖశీలా, తస్యాః భావః, రతిదుఃఖశీలతా, తామ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

అసాకల్యార్థంలో (కొన్ని కతిచిత్సదప్రయోగం. “అసాకల్యార్థె ప్రాయః కింవృత్తాత్‌ 
పరః ప్రయుజ్యతే (చిత్‌ ఇతి). యథా కళ్చిత్‌ - కాచిత్‌ - కించిత్‌ - కదాచిత్‌ - 
కుత్రచిత్‌ - కర్షిచిత్‌ - క్వచిత్‌ - కుతశ్చిత్‌ - ఇత్యాది. 

వ్యాకరణాన్తరేషు ప్రత్యయత్వేనాయం విహితః. - (అవ్యయకోశం - 173 పు) 

కాబట్టి 'కతి” మీద చిత్‌ అవ్యయం. కొందరు వ్యాకర్తలు దాన్ని (చిత్‌) ప్రత్యయమన్నారు. 


కథంచన : కథమ్‌ అవ్యయం మీద చన అవ్యయం. రెండింటి కలయిక. అసాకల్యం, 
విస్మయం, ఉపమాన, అసమ్మత్యర్థాలలో దీని ప్రయోగం. వేదాలలో నిషేధ, సముచ్చయ, 
విధ్యర్థాలలో కూడా చన ప్రత్యయం కనిపిస్తుంది. 

వేదాలవిషయంలో కొందరు చ, న లను భిన్నపదాలుగా కూడా భావిస్తారు. అందుకే 
“చని ద్వారా కొన్నిచోట్ల సముచ్చయార్ధ, కొన్నిచోట్ల నిషేధార్థం స్ఫురిస్తాయని పెద్దలమాట. 
(అవ్యయకోశం - 172 పు) 


38 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


క్రియాపదౌచిత్యం : స్థాణునా పదమకార్యత ప్రియా - ప్రేరణా పురస్సరమైన కర్మణి 
ప్రయోగమిది. పార్వతి తిన్నగా పరమేశ్వరునివైపు మనశ్శరీరాలను మళ్ళిస్తోంది. అయితే 
కవి దానిలో పార్వతికి కర్భత్వాన్ని ఆపాదించకుండా పరమేశ్వరునిచేత ఆమె ఆయా 
కర్మలలోనికి ప్రవేశపెట్టబడినదని చెప్తూ శృంగారాభిముఖంగా పార్వతిలో ఇంకా స్వతః 
ప్రవృత్తి కలుగలేదని ధ్వనింపజేస్తున్నాడు. ప్రేరణ కర్మణిలోని బెచిత్యమిది. 


పరికరాంకురాలంకారం : విశేష్యపదమైన 'స్థాణునా కూడా సాభిప్రాయమే. 'సాభిప్రాయ- 
విశేష్యే తు భవేత్‌ పరికరాంకురళ అని పరికరాంకురలక్షణం. తిష్టతీతి స్థాణుః. స్థిరంగా 
నిలిచేవాడు స్థాణువు. అటువంటి స్థాణువు తాను కదలటమే గాక పార్వతిని 
కదిలించగలగటం కూడా ఆ పదం ధ్వనింపజేస్తుంది. దీన్నే క్షేమేం[ద్రుడు కర్భపదౌచిత్య- 
మన్నాడు. 

మధ్యానాయిక : గత శ్లోకం వరకు కవి పార్వతిలోని ముగ్గాత్వాన్ని నిరూపించాడు. 
ఇప్పుడు ఆమె జ్ఞాత మన్మథరస అయినది. ముగ్గాత్వదశ నుండి మధ్యాదశలోనికి 
ప్రవేశించింది. “అజ్ఞా మన్మథమధ్యస్థా మధ్యామోదితయౌవనా” అని మధ్యాలక్షణం. సిగ్గు, 
మన్మథభావం - ఈ రెండింటికీ సమప్రాధాన్యంతో ప్రవర్తించే నాయిక మధ్య. అయితే 
ఇక్కడ మథ్యాప్రవృత్తిని కానీ చేష్టను కానీ ప్రదర్శింపక రతిదుఃఖశీలతను వదిలి 
పెట్టిందనటం ద్వారా సూచించాడు కాళిదాసు. x 


శివేశయోః రతిచేష్టావర్ణనమ్‌ 


శ్లో॥ సస్వజే ప్రియమురోనిపీడనం ప్రార్థితం ముఖమనేన నాహరత్‌ । 
మేఖలాపనయలోలతాజ్ఞతం హస్తమస్య శిథిలం రురోధ సా(చ) ॥ 14 


ప.వి. : సస్వజే ప్రియమ్‌ ఉరః+నిపీడితం ప్రార్థితమ్‌ ముఖమ్‌ అనేన న అహరత్‌ | 
మేఖలా+అపనయ-లోలతామ్‌ గతమ్‌ హస్తమ్‌ అస్య శిథిలం రురోధ చ ॥ 


అన్వ : (సా) ప్రియమ్‌ ఉరోనిపీడితం సస్వజే. అనేన ప్రార్థితం ముఖం న అహరత్‌. 
మేఖలా+అపనయలోలతాం గతమ్‌ అస్య హస్తం శిథిలం రురోధ చ. 

ప్ర:సా= ఆ పార్వతి, ప్రియమ్‌ = భర్తను, ఉరః+నిపీడితమ్‌ : ఉరః = వక్షస్థలం, 
నిపీడితమ్‌ = ఒత్తిడికి గురి అగునట్లుగా, సస్వజే = కౌగిలించుకొనెను. అనేన = ఆ 
పరమేశ్వరునిచే, ప్రార్థితమ్‌ = కోరబడిన, ముఖమ్‌ = ముఖాన్ని న అహరత్‌ = తప్పించ 
లేదు. మేఖలా... లోలతామ్‌ : మేఖలా = మొలనూలును, అపనయన = తొలగించుటలో, 
లోలతామ్‌ = చాంచల్యాన్ని గతమ్‌ = పొందిన, అస్య = ఈ శివునియొక్క హస్తమ్‌ = 
చేతిని, శిథిలమ్‌ = బిగువులేకుండానే, రురోధ చ = అడ్డగించింది కూడా. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 39 


తా: పార్వతి శంకరుని గుండె ఒత్తిడికి లోనయ్యేటట్లు కౌగిలించుకొన్నది. ఆ శివుడు 
ముఖచుంబనం చేయగోరగా తొలగిపోలేదు. కోకముడిని తొలగించాలని తడబడుతున్న 
ఆయన చేతిని నామమాత్రంగా అడ్డగించింది. 

విభక్తులు - క్రియలు : 1. సస్వజే : సస్వజే - సస్వజాతే - సస్వజిరే; ప్వంజ్‌ పరిష్వంగే 
ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 2. ప్రియమ్‌ : ప్రియం - ప్రియౌ - ప్రియాన్‌; 
ప్రియశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 3. ఉరోనిపీడితమ్‌ : నిపీడితం - 
నిపీడితౌ - నిపీడితాన్‌; ఉరోనిపీడితశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 4. 
ప్రార్థితమ్‌ : ప్రార్థితం - ప్రార్థితౌ - ప్రార్థితాన్‌; అకారాన్తః నపుంసకలింగః ప్రార్థిత శబ్దః 
ద్వితీయైకవచనమ్‌; 5. అనేన : అనేన/ఏనేన - ఆభ్యామ్‌ - ఏభిః; మకారాన్తః పుంలింగః 
ఇదం శబ్దః తృతీయైకవచనమ్‌; 6. ముఖమ్‌ : ముఖం - ముఖే - ముఖాని; అకారాన్నః 
నపుంసకలింగః ముఖశబ్దః. ద్వితీయైకవచనమ్‌; 7. న - అవ్యయమ్‌; 8. అహరత్‌ : 
అహరత్‌ - అహరతామ్‌ - అహరన్‌; హృజ్‌ హరణే ధాతోః లజి ప్రథమపురు పషైకవచనమ్‌; 
9. మేఖలా+అపనయ-లోలతామ్‌ : లోలతాం - లోలతే - లోలతాః; ఆకారాన్వః 
స్ర్రీలింగః మేఖలాపనయలోలతాశబ్దః ద్వితీయెకవచనమ్‌; 10. గతమ్‌ : గతం - గతౌ 
- గతాన్‌ - అకారాన్తః పుంలింగః గతశబ్దః ద్వితీయైకవచనమ్‌; 11. హస్తమ్‌ : హస్తం 
- హస్తా - హస్తాన్‌ - అకారాన్తః పుంలింగః హస్తశబ్దః ద్వితీయైకవచనమ్‌; 12. అస్య: 
అస్య/అనయోః - ఏనయోః - ఏషామ్‌; ఇదం శబ్దః మకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 
13. శిథిలం (యథా తథా) - అవ్యయమ్‌; 14. రురోధ : రురోధ - రురుధతుః - 
రురుధుః; రుధిర్‌ ఆవరణే ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 15. చ - అవ్యయమ్‌. 


సంధులు : 1. న+అహరత్‌ - నాహరత్‌ - సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. ఉరసా నిపీడితః, తమ్‌ = ఉరోనిపీడితమ్‌; 2. మేఖలాయాః అపనయః, 
తస్మిన్‌ లోలః, మేఖలాపనయలోలః, తస్య భావః, తామ్‌ = మేఖలాపనయలోలతామ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

ప్రియః : 'ధవః ప్రియః పతిర్భర్తా' అని అమరకోశం. అల్లుడు (జామాత) అనే 
అర్థంలో కూడా ప్రియపద ప్రయోగం మనుస్కృతిలో కనిపిస్తుంది. 

శః రాజర్విక్‌స్నాతకగురూన్‌ ప్రియశ్వశురమాతులాన్‌ । 

అర్మయేన్మధుపర్మేణ పరిసంవత్సరాత్పునః ॥ - 3/119 
అనంతరకాలంలో ప్రియశబ్దవినియోగం అర్థసంకోచవ్యాకోచాలతో కనిపిస్తుంది. 


40 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్లో॥ కామం ప్రియా న సులభా మనస్తు తద్భావదర్శనాయాసి । 
అకృతార్థేల_పి మనసిజే రతి ముభయ ప్రార్థనా కురుతే ॥ 
అప్పటికి శకుంతల దుష్యంతుని భార్య కాదు. 
శ్లో॥ గీతాన్తరేషు శ్రమవారిలేశైః - కించిత్సముచ్చాసితప త్రలేఖమ్‌ I 
పుష్పాసవాఘూర్షిత నేత్రశోభం - ప్రియాముఖం కిమ్చరుషశ్చుచువమ్చు ॥ 
- కుమారసంభవం - 3/88 
ఇక్కడ ప్రియాపదాన్ని భార్యార్థంలో వాడాడు. 
ఉరస్‌ : ఇయర్తి ఇతి ఉరః. “అర్తేరుచ్చ” సూత్రంతో బుధాతువుపై అసున్‌ ప్రత్యయం, 
ధాతువుకు ఉరాదేశం కూడా. 
అనుభావ తైవిద్యం : వివరణ, (ప్రకాశికా వ్యాఖ్యానాలు అందమైన భావాన్ని 
ఆవిష్కరించాయి. 


కౌగిలించుకొనటం, అధర[గహణాన్ని నిరోధించకపోవటం, చేతిని మెల్లగా 
తొలగించటం ఈ మూడు ఇక్కడ పార్వతీమనోభావప్రదర్శకాలైన అనుభావాలు : 


మొదటిది స్వతః ప్రవృత్తి. రెండవది అన్యప్రవృత్తిని అడ్డగించకపోవటం. మూడవది 
అన్యప్రవృత్తిని నిరోధించటం కానీ అర్ధమనస్మతతో. ఈ చేష్టావైవిధ్యం ఆమెలోని 
మధ్యానాయికాత్వాన్ని వ్యక్తం చేస్తోంది. భరృప్రవృత్తికి సహకారిత్వాన్ని ప్రదర్శిస్తోంది. 
“అత్రాలింగనే స్వయం ప్రవృత్తిః, ముఖగ్రహణే9_ప్రాతికూల్యమిత్యనుసన్గేయమ్‌” 
(ప్రకాశిక). వివరణకారుని మాటా ఇదే. చిన్న చిన్న మార్పులతో. ప 
శ్లో హావ(భావ)సూచితమదృష్టవిప్రియం చాటుమత్‌ క్షణవియోగకాతరమ్‌ । 
కైశ్చిదేవ దివసైస్తథా తయోః పేమరూఢమితరేతరాశ్రయమ్‌ ॥ 15 
ప.వి. : హావ-సూచితమ్‌ అద్భృష్ట-వి ప్రియమ్‌ చాటుమత్‌ క్షణ-వియోగ-కాతరమ్‌। 
కైః+చిత్‌ ఏవ దివసైః తయోః తథా ప్రేమ రూఢమ్‌ ఇతర +ఇతర +ఆశ్రయమ్‌॥ 
అన్వ : హావసూచితమ్‌ అదృష్టవిప్రియం చాటుమత్‌ క్షణవియోగకాతరమ్‌ ఇతరేతరాశ్రయం 
చ తయోః (ప్రేమ తథా కైశ్చిద్‌ దివసైః ఏవ రూఢమ్‌ (అభూత్‌). 


ప్ర: హావ-సూచితమ్‌ : హావ = హావంతో (ఆహ్వానంతో), సూచితమ్‌ = సూచింపబడినదీ, 
అదృష్ట-వి ప్రియమ్‌ : అదృష్ట = కనిపించని, విప్రియమ్‌ = అనిష్టం గలదీ, చాటుమత్‌ 
= (పేమానునయవచనాలతో కూడినదీ, క్షణ... కాతరమ్‌ : కణ = క్షణకాలమైన, 


ఆ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 41 


వియోగ = విరహంతో, కాతరమ్‌ = కలతపడేదీ, ఇతర +ఇతర+ఆ(శయమ్‌ = పరస్పరం 
ఆశ్రయంగా కలదీ అయిన, తయోః = ఆ పార్వతీపరమేశ్వరులయొక్క ప్రేమ = 
ప్రియభావన, తథా = ఆ రీతిగా, కైశ్చిత్‌ = కొన్ని దివసైః ఏవ = దినాలలోనే, రూఢమ్‌ 
= గట్టిగా నాటినదిగా, అభూత్‌ = అయ్యెను. 


తా: ఆ పార్వతీపరమేశ్వరుల ప్రేమ అన్యోన్యాశ్రయమై కొద్ది రోజులలోనే గట్టి పడింది. 
(భ్రూనేత్రాది వికారాలతో ఇతరులపై ఉండే (ప్రేమను సూచిస్తున్నారు వాళ్ళు. అనిష్టమే 
ఒక్కరిలోనూ కనిపించటం లేదు. ఒకరినొకరు అభినందిస్తూ, ప్రియవచనాలు 
పలుకుతున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు క్షణమైనా ఇతరుల వియోగాన్ని భరించలేరు. 
విభక్తులు - క్రియలు : 1. హావసూచితమ్‌ : సూచితం - సూచితే - సూచితాని; 
హావసూచితశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. అదృష్టవి ప్రియమ్‌ 
- క్రియావిశేషణత్వేన అవ్యయమ్‌. శబ్దరూపమైతే విప్రియం - విప్రియే - విప్రియాణి; 
విప్రియ శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 3. చాటుమత్‌ : చాటుమత్‌ 
- చాటుమతీ - చాటుమన్సి చాటుమచ్చబ్దః తకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
4. క్షణవియోగకాతరమ్‌ : కాతరం - కాతరే - కాతరాణి; ... కాతరశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 5. కైళ్చిత్‌ - చిదన్తం అవ్యయమ్‌; 6. ఏవ - 
అవ్యయమ్‌; 7. దివసైః : దివసేన - దివసాభ్యాం - దివసైక దివస శబ్దః అకారాన్తః 
పుంలింగః తృతీయాబహువచనమ్‌; రి. తదా - అవ్యయమ్‌; 9. తయోః : తస్య - 
తయోః - తేషామ్‌; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః షష్టీద్వివచనమ్‌; 10. ప్రేమ : ప్రేమ 
- ప్రేమణీ - ప్రేమాణి; ప్రేమన్‌ శబ్దః నకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
11. రూఢమ్‌ : రూఢం - రూఢే - రూఢాణీి; అకారాన్తః నపుంసకలింగః రూఢశబ్దః 
ప్రథమైకవచనమ్‌; 12. ఇతరేతరాశ్రయమ్‌ : ఆశ్రయమ్‌ - ఆశ్రయే - ఆశ్రయాణి; 
ఇతరేతరాశ్రయ శబ్దః అకారాన్హః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌ - క్రియావిశేషణ- 
పక్షంలో అవ్యయం. 

సంధులు : 1. కైశ్చిత్‌+ఏవ = కైశ్చిదేవ - జశ్వసంధి; 2. దివసైః+తదా = దివసైస్తదా 
- విసర్గసంధి. 

సమాసాలు : 1. హావైః సూచితమ్‌ = హావసూచితమ్‌; 2. అదృష్టం విప్రియం యస్మిన్‌ 
తత్‌, తథా = అదృష్ట విప్రియమ్‌; 3. చాటుః అస్తి అస్మిన్నితి - చాటుమత్‌; 4. క్షణే 
వియోగః, వియోగః, తేన కాతరమ్‌ = క్షణవియోగకాతరమ్‌్‌; 5. ఇతరేతరం పరస్పరమ్‌ 
ఆశ్రయః యస్య తత్‌, తథా = ఇతరేతరాశ్రయమ్‌. 


42 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

చాటు (మత్‌) : చటతి భినత్తి మనః తేషాం మోదవాక్యేన ఇతి చాటుః. “దృసనిజ- 
నిచరిచటిభ్యో ఇంణ్‌” అని ఇంణ్‌ ప్రత్యయమ్‌. ప్రియవాక్యమని శబ్దకల్పద్రుమం. ప్రియ- 
ప్రాయమైన వచనమని హేమచంద్రవచనం. మిథ్యాప్రియవాక్యమని మహాభారత వచనం. 
“ప్రథమసమాగమలజ్జితయా పటుచాటుశతైరనుకూలమ్‌” గీతగోవిందం -(శబ్దకల్పద్రుమః) 


హావం : “హేవాకస (త)స్తు శృంగారో హావో౭_క్షి భ్రూవికారకృత్‌” అని దశరూపకలక్షణం. 
అల్పాలాపస్తు అని పాఠాంతరం. తక్కువ మాటాడుతూ అక్షి భ్రూ వికారాలతో శృంగారభావ 
ప్రకటనం హావం. ఇది శరీరజాలైన యౌవనాలంకారాలలో ఒకటి. 


శ్లో॥ యువానోం నేన హూయన్తే నారీభిర్మదనానలే ॥ 
అతో నిరుచ్యతే హోవః తే విలాసాదయో మతాః ॥ 


హావాన్ని నిర్వచిస్తూ ఇలా వివరించింది ఉజ్జ్వలనీలమణి - 
శ్లో॥ గ్రీవారోచకసంయుకో భ్రూనేత్రాదివికాశకృత్‌ I 
భావాదీషత్సకాశో యః స హావ ఇతి కథ్యతే ॥ 
క్షణవియోగకాతరమ్‌ : క్షణవియోగాన్ని కూడా కాతరభావానికి కారణంగా భావించటం 
స్నేహాధిక్యం వలన. అది కాళిదాసుకున్న స్వాభావికభావన. అభిజ్ఞానశాకున్తలంలో కూడా 
ఇదే అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు కాళిదాసు. 
“అతిస్నేహః పాపశంకీ” అంటూ. విధికృతమైన వియోగమేదైనా కలుగుతుందేమో 
అని కాతరభావం. 
ప్రేమ : మల్లినాథవ్యాఖ్య ప్రేమ పదాన్ని ఇలా వివరించింది. 'స ప్రేమ భేదరహితం 
యూనోర్యద్భావబన్ధనం భావో రతౌ రాగ ఏవ స్వసంవేద్యదశాప్రాప్తయావదాశ్రయవృత్తి = 
శేదనురాగఃి- 
ఇతరేతరాశ్రయత్వమ్‌ : ఇతరేతరాశ్రయమైన (ప్రేమ హృదయబంధంలో ఎక్కువ రాణిస్తుంది. 
సీతారాముల అనురాగాన్ని వాల్మీకి వర్ణించిన తీరు గమనించండి- 
శ్లో॥ తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే । 
అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా I - రామాయణం-బాలకాండ-77/30 ౫ 
శ్లో తం యధథా౭ 9 త్మసదృశం వరం వధూరన్వరజ్యత వరస్తథైవ తామ్‌ | 
సాగరాదనపగా హి జాహ్నవీ స్తోత పి తన్ముఖర సైకనిర్భృతిః ॥ 16 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 43 


అవ : పార్వతీపరమేశ్వరుల పరస్పరప్రేమ ప్రసక్తి వర్ణన. 
ప.వి.:తమ్‌ యథా ఆత్మ-సదృ్భశం వరం వధూః అను+అరజ్యత వరః తథా ఏవ తామ్‌! 
సాగరాద్‌ అనపగా హి జాహ్నవీ సః అపి తత్‌+ముఖ-రస +ఏక -నిర్వతిః I 
అన్వ : వధూః తం వరమ్‌ అను యథా వరః తామ్‌ అను తథా ఏవ. అరజ్యత. హి 
జాహ్నవీ సాగరాత్‌ అనపగా సః అపి తన్ముఖ-రస -ఏక -నిర్వతి. 
(ప్ర: వధూః = నవోఢ అయిన పార్వతి, ఆత్మ-సదృశమ్‌ = తనకు తగిన, తమ్‌ = ఆ, 
వరమ్‌ అను = వరుని విషయంలో, యథా = ఏ రీతిగా (అనురక్తయో), వరః 
వరుడు, తామ్‌ అను = ఆ పార్వతి విషయంలో, తథా ఏవ = ఆ రీతిగానే, అరజ్యత 
అనురక్తినందెను. హి = అది తగినదే. జాహ్నవీ = గంగానది, సాగరాత్‌ = సముద్రుని 
నుండీ, అనపగా = తొలగిపోనిది, సః+అపి = ఆ సముద్రుడూ, తన్ము... నిర్వతిః : 
తత్‌ = ఆ గంగయొక్క ముఖ = ముఖమునందలి, రస+ఏక = నీటిచేతనే, నిర్భతిః = 
ఆనందించెడి వాడు. 


తా: పార్వతి తనకు తగిన వరుడైన ఆ పరమేశ్వరునియందు అనురక్తిని పొందినట్లే 
పరమేశ్వరుడునూ తనకు తగిన వధువైన ఆ పార్వతియందు అనురక్తిని పొందాడు. 
అది సరియైనదే. గంగ సముద్రుని వీడి మనలేదు. సముద్రునకు గంగాజలమే ఆనంద- 
హేతువు. 

విభక్తులు - క్రియలు : 1. తమ్‌ : తం - తౌ - తాన్‌ - తచ్చటబ్దః దకారాన్తః పుంలింగః 
ద్వితీయైకవచనమ్‌; 2. యథా - అవ్యయమ్‌; 8. ఆత్మసదృశమ్‌ : సదృశం - సదృశౌ 
- సదృశాన్‌ - ఆత్మసద్భశ శబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 4. వరమ్‌ 
: వరం - వరౌ - వరాన్‌ - వరశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 5. 
వధూః : వధూః - వధ్వా - వధ్వః - వధూశబ్దః ఊకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
6. అను - అవ్యయమ్‌; 7. అరజ్యత : అరజ్యత - అరజ్యేతామ్‌ - అరజ్యన్త - రన్స్‌ 
రాగే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 8. వరః : వరః - వరౌ - వరాః - 
వరశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 9. తథా - అవ్యయమ్‌; 10. ఏవ - 
అవ్యయమ్‌; 11. తామ్‌ : తాం - తే - తాః - తచ్చబ్దః దకారాన్తః స్రీలింగః 
ద్వితీయైకవచనమ్‌; 12. సాగరాత్‌ : సాగరాత్‌ - సాగరాభ్యాం - సాగరేభ్యః -ా సాగరశబ్దః 
అకారాన్తః పుంలింగః పంచమ్యేకవచనమ్‌; 13. అనపగా : అనపగా - అనపగే - 
అనపగాః - అనపగా శబ్దః ఆకారాన్తః ప్రీలింగః ప్రథమైకవచనమ్‌; 14. హి - అవ్యయమ్‌; 
15. జాహ్నవీ : జాహ్నవీ - జాహ్నవ్యా - జాహ్నవ్యః - జాహ్నవీ శబ్దః ఈకారాన్తః 


44 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 16. సః : సః - తౌ - తేః - తచ్చదబ్దః దకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 17. అపి - అవ్యయమ్‌; 18. తన్ముఖరసైక నిర్భృతిః : నిర్భతిః - 
నిర్భతీ - నిర్భతయః, తన్ముఖర సైకనిర్భృతి శబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. యథా+ఆత్మసదృశమ్‌ = యథాత్మసదృశమ్‌ = సవర్ణదీర్షసంధి; 2, 
వధూః+అను = వధూరను = విసర్గసంధి; 3. అను+అరజ్యత = అన్వరజ్యత = 
యణాదేశసంధి; 4. వరః+తథా = వరస్తథా = విసర్గసంధి; 5. తథా+ఏవ = తథైవ = 
వృద్ధిసంధి; 6. సాగరాత్‌+అనపగా = సాగరాదనపగా = జశ్వసంధి; 7. సః+అపి 
సోత పి - విసర్గసంధి; 8. తత్‌+ముఖ = తన్ముఖ = అనునాసిక సంధి. 


సమాసాలు : 1. ఆత్మనః సద్భశమ్‌ = ఆత్మసదృశమ్‌; 2. తస్యాః ముఖం, తస్మిన్‌ రసః, 
తేన ఏకేన ఏవ నిర్భతిః యస్య సః = తన్ముఖర సైకనిర్వతిః 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
అను : అను పదానికి ఉపసర్గత్వం, కర్మ ప్రవచనీయత్వం, గతిత్వం కూడా ఉంది. 
ప్రాదులలో చేరినది కాబట్టి 'ప్రాదయః అనే సూత్రంతో ఉపసర్గ సంజ్ఞ, 'గతిశ్చ సూత్రంతో 
గతి సంజ్ఞ, “అనుర్లక్షణే” మొదలగు సూత్రాలతో కర్మ ప్రవచనీయసంజ్ఞ కూడా వస్తుంది. 
విభిన్నార్థాలలో “అను పదోపయోగ ముంటుంది. 
శ్లో॥ అనుపశ్చాత్‌ కృపాజ్ఞానసాన్వనే సేవనేచ్చయోః I 
సాదృశ్యాచరణ ప్రశ్నా దేశాంగీకృతిమార్లణే i 
శ్లో॥ ప్రోత్రాహనే చానుకూల్యే పశ్చాత్తాపానుపూర్యయోః । 
ప్రసాధనే చోపకారే సాతత్యాలోచనాన్వయే ॥ 
అధీష్టసమృన్థార్థయోరపి దృశ్యతే - అవ్యయకోశః 
తుల్యగుణత : బ్రహ్మ తగినవారిని జతచేయడని ఒక లౌకికాపవాదం. ఇది అనాదిగా 
ఉన్నదే. కాళిదాసు కూడా ఆ భావాన్ని ఆదరించినవాడే. క్వాచిత్మంగా అది కుదురుతుంది. 
పార్వతీపరమేశ్వరుల పరస్పరానురాగం అటువంటిది. అభిజ్ఞానశాకున్తలంలో కూడా 
ఇటువంటి అభిప్రాయాన్నే ప్రకటించాడు కాళిదాసు- 
శ్లో త్వమర్హత్రాం ప్రాగ్రసరః స్పృతోసి నః శకున్తలా మూర్తిమతీవ సత్రియా । 
సమానయంస్తుల్యగుణం వధూవరం చిరాయ వాచ్యం న గతః ప్రజాపతిః ॥ 
అనురాగతుల్యత కారణంగా రసాభాస నిరస్తమవుతోందని మల్లినాథుడు. 
ఇరువురిలోనూ ఆ కామన లేకపోతే రసాభాసమే ఎవరవునన్నా. కాదన్నా. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 45 


మల్లినాథుని మాటలలోనే - “ఇత్థం సమానానురాగకథనాద్రసాభాసత్వం నిరస్తమ్‌. 
తదుక్తమ్‌” యోషితో బహుసక్తిశ్చేద్రసాభాసః స ఉచ్యతే కవినాప్యుక్తం మాలవికాయామ్‌ 
- “అనాతురోక్తం ప్రతి విప్రసిధ్యతా సమీపగేనాపి రతిర్న మాం ప్రతి. పరస్పరప్రాప్తి 
నిరాశయోర్వా శరీరనాశోపి సమానురాగయోః. ఇతి. 

ఇక్కడ మల్లినాథవ్యాఖ్యలో “యోషితో బహుసక్తిశ్చేత్‌ అని రసాభాస నిర్వచనశ్లోకం 
లోని ఆ భాగాన్ని నిర్దేశించటం సముచితంగా లేదు. దాన్ని ప్రదర్శించి లక్షణంగా 
సమానానురాగం కాబట్టి రసాభాసం కాదనటం అసమంజసం. “యోషిద్‌ బహుసక్తి” 
అన్న పదబంధాన్ని ఇక్కడ చూపటం దోషం. నిర్వచనశ్లోకంలోని 'ఏకతైవానురాగళశ్చేత్‌' 
అన్న భాగాన్ని ఇక్కడ ప్రదర్శించి, నిరాకరించాలి. స్త్రీ పురుషులలో ఒకరికే అనురాగం 
ఉండటం రసాభాసమైతే అసమానస్థితిలో అనుపస్థితిగా పరిగణనం జరగవచ్చు. 
సూక్ష్మాంశమిది. దానిని భావించిన వ్యాఖ్యాత అసమంజసమైన తరువాతి వాక్యాన్ని 
ఎందుకు ప్రదర్శించాడో తెలియదు. పరిష్మర్తల ప్రమాదం కావచ్చు. 


అలంకారం : “అత్ర దృష్టాంతాలంకారఃి అని మల్లినాథ వ్యాఖ్య దృష్టాంతాలంకారం 
అన్నదీ శ్లోకంలో. “వస్తుతః భిన్నయోరపి పరస్పరసాదృశ్యాదభిన్నయోః ఉపమానో- 
పమేయయోః పృథగుపాదానం బిమృటప్రతిబిమృభావ” అని బింబ ప్రతిబింబభావం. ఆ 
బిమృ్బ ప్రతిబిమృభావముంటే దృష్టాన్తాలంకారం. వివరణ వ్యాఖ్య “వరానురాగస్య ప్రతి- 
వస్తూపమామాహ' అని శ్లోకంలో ప్రతివస్తూపమాలంకార మన్నది”. వాక్యయేరేకసామాన్యే 
ప్రతివస్తాపమా మతా” అన్నది ప్రతివస్తూపమ నిర్వచనం. 

శ్లోకంలోని పూర్వోత్తరార్థాలకు వస్తు ప్రతివస్తుభావం. 

ఆ వధువు తనకు తగిన వరునిపై మరులు గొన్నట్లు, వరుడును ఆమెపై 
మరులుగొనెను. గంగ సాగరుని వదలదు. సాగరుడూ తన్ముఖరసంతో ఆనందించువాడు. 


ఇక్కడ వాచ్యంగా ప్రతివస్తూపమాలంకారం, ధ్వని రూపంలో దృష్టాంతాలంకారం 
అనటం సముచితం. x 


శ్లో! శిష్యతాం నిధువనోపదేశినశృజ్మరస్య రహసి ప్రపన్నయా । 
శిక్షితం యువతినైపుణం తయా యత్తదేవ గురుదక్షిణీకృతమ్‌ 1 17 
అవ : విషయపరిజ్ఞానప్రదర్శననే పార్వతి గురుదక్షిణగా చేయటం. 
ప.వి. : శిష్యతామ్‌ నిధువన+ఉపదేశినః శంకరస్య రహసి ప్రపన్నయా । 
శిక్షితం యువతి-నైపుణం తయా యత్‌ తద్‌ ఏవ గురు-దక్షిణీకృతమ్‌ ॥ 


46 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : నిధువనోపదేశినః శంకరస్య శిష్యతాం ప్రపన్నయా తయా రహసి యత్‌ యువతి- 
నైపుణం శిక్షితం తద్‌ ఏవ గురుదక్షిణీకృతమ్‌. 

ప్ర: నిధువన+ఉపదేశినః = మైథునవిషయాల నుపదేశించిన, శంకరస్య = శంకరునకు, 
శిష్యతామ్‌ = శిష్యత్వాన్ని, ప్రపన్నయా = పొందినట్టి, తయా = ఆ పార్వతిచే, రహసి = 
ఏకాంతంలో, యత్‌ = ఏ, యువతి-నైపుణమ్‌ = యువతికి తగిన నేర్చు, శిక్షితమ్‌ = 
నేర్చబడినదో, తద్‌ ఏవ = అదియే, గురుదక్షిణీకృతమ్‌ = గురుదక్షిణగా చేయబడినది. 


తా : శంకరుడు పార్వతికి నిధువనశాస్త్రాన్ని నేర్పాడు. పార్వతి అభ్యసించింది. తాను 
అభ్యసించిన ఆ యువతి నైపుణ్యాన్నే ఆమె ఏకాంతంలో పరమేశ్వరునకు గురుదక్షిణగా 
సమర్పించింది. 

విభక్తులు - క్రియలు : 1. శిష్యతామ్‌ : శిష్యతాం - శిష్యతే - శిష్యతాః; శిష్యతా శబ్దః 
ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 2. నిధువనోపదేశినః : ... దేశినః - దేశినోః 
- దేశినామ్‌; నిధువనోపదేశిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 3. శంకరస్య; 
శంకరస్య - శంకరయోః - శంకరాణామ్‌; శంకరశబ్దః అకారాన్తః పుంలింగః 
షష్ట్రేకవచనమ్‌; 4. రహసి : రహసి - రహసోః - రహస్సు; రహశ్శ్ళబ్దః సకారాన్తః 
నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 5. ప్రపన్నయా : ప్రపన్నయా - ప్రపన్నాభ్యాం - 
ప్రపన్నాభిః - ప్రపన్నాశబ్దః ఆకారాన్నః స్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 6. శిక్షితమ్‌ : 
శిక్షితం - శిక్షితే - శిక్షితాని; శిక్షితశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
7. యువతినైపుణమ్‌ : నైపుణం - నైపుణే - నైపుణాని; నైపుణ శబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 8. తయా : తయా - తాభ్యాం - తాఖిః; తచ్చటబ్దః 
దకారాన్తః స్ర్తీలింగః తృతీయైకవచనమ్‌; 9. యత్‌ : యత్‌ - యే - యాని; యచ్చబ్దః 
దకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 10. తత్‌ : తత్‌ - తే - తాని; తచ్చబ్దః 
దకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 11. ఏవ - అవ్యయమ్‌; 12. 
గురుదక్షిణీకృతమ్‌ : కృతం - కృతే - కృతాని; కృతశబ్దః అకారాన్తః నపుంసకలింగః 
ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. తత్‌+ఏవ = తదేవ = జశ్వసంధి. 


సమాసాలు : 1. నిధువనమ్‌ ఉపదేష్టుం శీలమస్య ఇతి, తస్య, నిధువనోపదేశిన 2. 
యువతీనాం నైపుణమ:, యువతినైపుణమ్‌; 3. గురోః దక్షిణం గురుదక్షిణమ్‌, అగురు- 
దక్షిణా గురుదక్షిణం కృతమితి గురుదక్షిణీకృతమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 47 


పదవ్యుత్పత్తి కావ్యనిఘంటు ప్రమాణాలు : 
“వ్యవాయో గ్రామ్యధర్మో మైథునం నిధువనం రతమ్‌” అని అమరకోశం. గ్రామ్యధర్మ 
మన్నది కూడా మైథున పర్యాయపదంగా ఉండటం గమనింపదగిన విశేషం. 


మాళవిక : మాళవికాగ్నిమిత్రంలో కూడా కాళిదాసు మాళవికా నాట్యాభ్యాసవిషయంలో 
మాళవికా ప్రావీణ్యాన్ని ప్రకటిస్తాడు. గురువు బోధించిన దానిని ఆమె ప్రదర్శించటం 
ప్రత్యుపదేశంలాగా ఉందిట. 
శ్లో యద్యతయోగవిషయే భావికముపదిశ్యతే మయా తస్యై । 

తత్తద్విశేషకరణాత్‌ ప్రత్యుపదిశతీవ మే బాలా ॥ - మాళవికాగ్నిమిత్రమ్‌ -1/5 ౫ 

శ్లో దష్టముక్తమధరోష్టమమికా వేదనావిధుత (పాణి)హస్తపల్లవా I 
శీతలేన నిరవాపయత్‌ క్షణం మౌలిచన్దశకలేన శూలినః ॥ 18 

అవ : శివుని శిరశ్చన్దకళ పార్వతి తాపాన్ని పోగొట్టటం. 


ప.వి. : దష్ట-ముక్తమ్‌ అధర+ఓష్టమ్‌ అమ్బికా వేదనా-విధుత-హస్త-పల్లవా 


శీతలేన నిరవాపయత్‌ క్షణం మౌళి-చంద్ర-శకలేన శూలినః ॥ 
అన్వ : అంబికా దష్టముక్తమ్‌ అధరోష్టం శీతలేన శూలినః మౌళిచంద్రశకలేన వేదనావిధుత 
హస్తపల్లవా (సతీ) క్షణం నిరవాపయత్‌. 
ప్ర: అంబికా = పార్వతి, దష్ట-ముక్తమ్‌ = కొరకబడి విడువబడిన, అధర+ఓష్టమ్‌ = 
క్రింది పెదవిని, శీతలేన = చల్లనైన, శూలినః = శివునియొక్క మౌళి... శకలేన : 
మౌళి = తలపైనున్ను చంద్ర-శకలేన = చంద్రుని ముక్కతో/ నెలవంకతో, వేదనా... 
పల్లవా : వేదనా = బాధచే, విధుత = విదల్పబడిన, హస్త-పల్లవా = చేతులు అనే 
చిగురుల గలదై, క్షణమ్‌ = కొద్దిసేపటిలో, నిరవాపయత్‌ = చల్లబరచుకొన్నది. 
తా: పరమేశ్వరుడు పార్వతి అధరాన్ని చుంబించి వదిలాడు. ఆమె ఆ బాధను క్షణకాలంలో 
పరమేశ్వరుని తలపై నున్న చల్లని చంద్రశకలంతో పోగొట్టుకొన్నది. 
విభక్తులు - క్రియలు : 1. దష్టముక్తమ్‌ : ముక్తం - ముక్తౌ - ముక్తాన్‌; దష్టముక్తశబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయెకవచనమ్‌; 2. అధరోష్టమ్‌ : అధరోష్టమ్‌ - అధరోష్టమౌ 
కే అధరోష్టాన్‌; అధరోష్టశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 3. అమ్మికా : 
అమ్బికా - అమ్మ్బికే - అమ్బికాః అమ్బికాశబ్దః ఆకారాన్తః సస్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
4. వేదనావిధుతహస్తపల్లవా : ... పల్లవా - పల్లవే - పల్లవాః పల్లవాశబ్దః ఆకారాన్తః 
స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 5. శీతలేన : శీతలేన - శీతలాభ్యాం - శీతలైఖ అకారాన్తః 


48 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 6. నిరవాపయత్‌ : నిరవాపయత్‌ - నిరవాపయతాం 
- నిరవాపయన్‌; ని పూర్వకాత్‌ వా గతావితి ధాతోః (పేరణాళ్ధె ణిచి లబ్‌ 
ప్రథమపురుషైకవచనమ్‌; 7. క్షణమ్‌ - అవ్యయమ్‌; వ మౌళిచన్టశకలేన : శకలేన - 
శకలాభ్యాం - శకలైః శకలశబ్దః అకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 9. 
శూలినః : శూలినః - శూలినోః - శూలినామ్‌; శూలిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః 
షష్ట్రేకవచనమ్‌. 
సమాసాలు : 1. దష్టశ్చ అసౌ ముక్తః, తమ్‌ = దష్టముక్తమ్‌; 2. అధరశ్చ అసౌ ఓష్టు, 
తమ్‌ - అధరోష్టమ్‌; 3. పల్లవావివ హస్తా - హస్తపల్లవా, వేదనయా విధుతౌ హస్తపల్లవౌ 
యయా సా - వేదనావిధుతహస్తపల్లవా; 4. మౌళౌ విద్యమానం చంద్రస్య శకలం, 
తేన, మౌళిచన్టశకలేన. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
అధరోష్టమ్‌ 3 “ఉత్తరోష్టే దశనవ్యాపారస్య కామశాగస్తే నిషిద్ధత్వాత్‌ అధరపదోపాదానమ్‌” 
వివరణవ్యాఖ్య. 
అందువలననే అమరుకుని ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ అప్పయ్యదీక్షితులు చేసిన 
వ్యాఖ్యను జగన్నాథుడు ఖండించాడు రసగంగాధరంలో - శోకం - 
శ్లో॥ నిశ్శేషచ్యుతచన్దనం స్తనతటం నిర్భృష్టరాగోల_ ధరః 
నేత్రే దూరమనంజనే పులకితా తన్వీ తనేయం తనుః । 
మిథ్యావాదిని! దూతి! బాంధవజనస్యాజ్ఞాతపీడాగమే 
వాపీం స్నాతుమితో గతాసి న పునస్తస్యాధమస్యాన్తికమ్‌ ॥ 
దష్టముక్తమ్‌ : యన్ముఖగ్రహణమక్షతాధరమ్‌ (శో-9) శ్లోకంలోని భావానికి ప్రకృత 
శ్లోక ప్రతిపాదనం విపర్యయం. అక్కడ అక్షతాధరత్వవర్ణనం, ఇక్కడ దష్టముక్తాధరత్వ 
ప్రతిపాదనం. 
అందుకే ఇక్కడ పార్వతిలో కుట్టమిత వర్ణనం కనిపిస్తుంది. “సానందాన్తః కుట్టమితం 
కుప్యేత్కేశాధరగ్రహే” (దశరూపకమ్‌ - 2/40). కేశగ్రహణమో, అధరగ్రహణమో 
జరిగినపుడు లోన ఆనందిస్తూ కూడా పైకి కోప ప్రకటనం కుట్టమితం. అదే వేదనావిధుత 
హస్తపల్లవాత్వం. 
శ్లో నాందీపదాని రతినాటకవిభ్రమాణా -మాజ్ఞాక్షరాణి పరమాణ్యథవా స్మరస్య । 
దప్టే£_ధరే ప్రణయినా విధుతాగ్రపాణేః -సీత్మారశుష్మరుదితాని జయన్తి నార్యాః॥ ౩: 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 49 


అవ : ప్రియానురాగవ్యజ్ఞుకచేష్థామాహ. 
శ్లో చుమృనాదలకచూర్ణరూషితం శజ్మరో౭_పి నయనం లలాటజమ్‌ । 
ఉచ్చ్వసత్మమలగన్గయే దదౌ పార్వతీవదనగన్థవాహినే nl 19 


అవ : పార్వతీపరమేశ్వరుల పరస్పరసహకారం. 

ప.వి.: చుమృనాద్‌ అలక-చూర్ణ-రూషితం శంకరః అపి నయనం లలాటజమ్‌ । 
ఉచ్చ్వసత్‌-కమల -గన్టయే దదౌ పార్వతీ-వదన -గన్ట-వాహినే i 

అన్వ : శంకరః అపి చుమృనాత్‌ తిలకచూర్ణరూషితం లలాటజం నయనమ్‌ ఉచ్చ్వస- 

త్మమలగన్గ్ధయే పార్వతీవదనగంధవాహినే | 


ప్ర : శంకరః+అపి = శివుడు కూడా, చుమృనాత్‌ = ముద్దిడుటవలన, అలక... 
రూషితమ్‌ : అలక = ముంగురుల నున్న చూర్ణ = (గంధపు) పొడిచే, రూషితమ్‌ = 
కప్పబడినదైన, లలాటజమ్‌ = నుదుటబుట్టిన, నయనమ్‌ = కంటిని, ఉచ్చ... గన్టయే 
: ఉచ్చ్వసత్‌ = వికసిస్తున్న కమల = తామరయొక్క గన్టయే = పరిమళంవంటి పరిమళం 
గల, పార్వతీ... వాహినే : పార్వతీ = పార్వతియొక్క వదన = ముఖమునందున్న, 
గన్భవాహినే = వాయువునకు, దదౌ = ఇచ్చెను. 

తా: పరమేశ్వరుడు కూడా పార్వతివలె ఆమెను ముద్దాడుటలో ఆమె ముంగురులనంటి 
యున్న గంధపుపొడిచే తన నుందుటికన్ను కప్పబడగా ఆ కంటిని వికసించిన తామరల 
సౌరభంవంటి సౌరభం గల ఆమె ముఖంనుండి వెలువడుతున్న మారుతంతో 
చల్లబరచుకొన్నాడు. 

విభక్తులు - క్రియలు : 1. చుమృనాత్‌ : చుమ్బనాత్‌ - చుమృనాభ్యాం - చుమృనేభ్యః; 
చుమృనశబ్దః అకారాన్తః నపుంసకలింగః పంచమ్యేకవచనమ్‌; 2. అలకచూర్ణరూషితమ్‌ 
: రూషితం - రూషితే - రూషితాని; అకారాన్న నపుంసకలింగః అలకచూర్ణరూషిత శబ్దః 
ద్వితీయెకవచనమ్‌; 3. శంకరః : శంకరః - శంకరౌ - శంకరా; శంకరశబ్దః అకారాన్తః 
పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. అపి - అవ్యయమ్‌; 5. నయనమ్‌ : నయనం - 
నయనే - నయనాని; అకారాన్తః నపుంసకలింగః నయనశబ్దః ద్వితీయైకవచనమ్‌; 6. 
లలాటజమ్‌ : లలాటజం - లలాటజే - లలాటజాని; లలాటజ శబ్దః అకారాన్తః 
నపుంసకలింగః లలాటజశబ్దః ద్వితీయెకవచనమ్‌; 7. ఉచ్చ్వసత్మమలగన్థయే : గన్భయే 
= గన్టిభ్యాం . గన్టిభ్యః, ఉచ్చసత్మమలగన్థిశబ్దః ఇకారాన్తః పుంలింగః. చతుర్జెకవచనమ్‌; 
8. పార్వతీ... వాహినే : వాహినే - వాహిభ్యాం - వాహిభ్యః; ...వాహిన్‌ శబ్దః నకారాన్తః 
పుంలింగః చతుర్ధెకవచనమ్‌. 


50 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సంధులు : 1. చుమృనాత్‌+అలక = చుమృనాదలక = జశ్వసంధి; 2. శంకరః+అపి 
= శంకరోత పి - విసర్దసంధి 
సమాసాలు : 1. అలకే (విద్యమానం) చూర్ణం, తేన రూషితమ్‌ = అలకచూర్ణరూషితమ్‌; 
2. లలాటే జాయత ఇతి = లలాటజమ్‌; 3. ఉచ్చ్వసతః కమలస్య గన్ట ఇవ గన్టః 
యస్య, తస్మై = ఉచ్చ్వసత్మమలగన్టయే; 4. పార్వత్యాః వదనం, తస్మిన్‌ విద్యమానః 
గన్గవాహీ, తస్మై పార్వతీవదనగన్దవాహినే - గన్దం వోఢుం శీలమ్‌ అస్య ఇతి గన్దవాహీ. 
యఖ యఖ యఖ యఖ 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
కమలగన్థయే : కమలస్య ఇవ గన్గః అస్య అని విగ్రహవాక్యం. కాబట్టి “ఉపమానాచ్చ 
అనే సూత్రంతో సమాసాన్తవిధిగా ఉపమేయమైన గన్టపదం చివర ఇకారం వస్తుంది. 
ఇది గన్గశబ్దానికి మాత్రమే పరిమితమైన సమాసాన్నవిధాయకసూత్రం. పద్మపదం లాక్షణికం 
కాబట్టి పద్మస్య గన్ధ ఇవ గన్టః యస్య అని విగ్రహవాక్యం. 
విశేషణౌచిత్యం : నయనానికి “లలాటజమ్‌” అన్నది విశేషణం. అలకరూషితత్వం ఏ 
కంటికైనా సంభవించవచ్చు. కానీ చుమ్బనహేతుకమైన అలకరూషితత్వం త్రినేత్రుని 
విషయంలో ఫాలనేత్రానికే విశిష్య సంభవం. 
శ్లో విశేషతః సముచితైః విశేషో9_ర్థః ప్రకాశతే । 
గుణాధికైర్లుణోదారః సుహృద్భిరివ సజ్ఞనః ॥ - జెచిత్యవిచారచర్చ - 23 

“అధరచుమృనసమయే లలాటజసెవ లోచనస్య అలకసన్నికర్షసంభవాత్‌ 
లలాటజమితి విశేషణమ్‌ - వివరణవ్యాఖ్య. 

అనురణనధ్వనిచే మరికొన్ని విశేషాలు ఈ లలాటజనేత్రపదప్రయోగం వల్ల 
స్ఫురిస్తాయి. 

“రజో నిస్సరణార్భం తదాభిముఖ్యేన స్థాపితవానిత్యర్థః । ఏతేన దేవ్యాః 
ప్రియవశంవదత్వమ్‌ ఉక్తమ్‌ | అత్ర హరచక్షుషి అలకచూర్ణకథనాత్‌ దేవ్యా ఉపరి భావః 
సూచిత - 
అలంకారం : 18వ శ్లోకంలోని ఉత్తరార్థం, 19వ శ్లోకంలోని పూర్వార్థం కలిసి 
పార్వతీపరమేశ్వరుల పరస్పరసహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఇది అన్యోన్యాలంకారం. 
“అన్యోన్యం యత్ర స్యాదుపకారః పరస్పరమ్‌” అని లక్షణం. ప్రకాశికావ్యాఖ్య ఈ విషయాన్ని 
సూచించింది.” న కేవలం శూలినః మౌలిచంద్రశకలేన అధరం నిర్వాపితవతీ, స్తోత. 
పి తన్ముఖమరుతా లలాటాక్షీత్యర్థః” - జః 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 51 


శ్లో ఏవమిగ్టియసుఖస్య వర్శన స్సేవనాదనుగృహీతమన్మథః I 
శైలరాజభవనే సహోమయా మాసమాత్రమవసద్య్భషధ్వజః 11 20 
అవ : భౌతికసుఖానుభవకాలాన్ని - ఒక నెలను - శివుడు హిమవంతుని కడనుండుట. 
ప.వి. : ఏవమ్‌ ఇన్టీియ-సుఖస్య వర్మనః - సేవనాత్‌ అనుగృహీత -మన్మథః | 
శైల-రాజ-భవనే సహ+ఉమయా - మాసమాత్రమ్‌ అవసత్‌ వృషధ్వజః ॥ 
అన్వ : ఇంద్రియసుఖస్య వర్మనః ఏవం సేవనాత్‌ అనుగ్భహీత మన్మథః వృషధ్వజః 
శైలరాజభవనే ఉమయా సహ మాసమాత్రమ్‌ అవసత్‌. 
ప్ర: ఇన్టియసుఖస్య $ ఇన్టియ = (జ్ఞాన, కర్మ) ఇంద్రియాల ద్వారా పొందబడే, సుఖస్య 
= సుఖంయొక్క వర్మనః = మార్గం యొక్క సేవనాత్‌ = కొలువు (ఆశయం) చేత, 
అనుగృహీత-మన్మథః : అనుగృహీత = అనుగ్రహింపబడిన, మన్మథః = మదనుడు 
గల, వృషధ్వజః = పరమేశ్వరుడు, శైలరాజభవనే : శైల = కొండలకు, రాజ = రాజైన 
హిమవంతునియొక్క భవనే = ప్రాసాదమందు, ఉమయా సహ = పార్వతితో పాటు, 
మాసమాత్రమ్‌ = నెలరోజులే, అవసత్‌ = నివసించాడు. 


తా: పరమేశ్వరుడు ఇన్టియసుఖమార్గంలో ఆ రీతిగా నడుస్తూ మన్మథుని 
అనుగ్రహించాడు. నెలరోజులు మాత్రమే హిమవంతుని ప్రాసాదంలో పార్వతితో కలిసి 
గడిపాడు. 

విభక్తులు - క్రియలు : 1. ఏవమ్‌ - అవ్యయమ్‌; 2. ఇంద్రియసుఖస్య : సుఖస్య - 
సుఖయోః - సుఖానామ్‌; సుఖశబ్దః అకారాన్తః నపుంసకలింగః. షష్ట్రేకవచనమ్‌; శి. 
వర్మనః : వర్మనః - వర్మనోః - వర్వనామ్‌; వర్మన్‌ శబ్దః నకారాన్తః నపుంసకలింగః 
షష్ట్వేకవచనమ్‌్‌; 4. సేవనాత్‌ : సేవనాత్‌ - సేవనాభ్యాం - సేవనేభ్యజ అకారాన్తః 
నపుంసకలింగః పంచమ్యేకవచనమ్‌; 5; అనుగృహీతమన్మథః క మన్మథః - మన్మథా - 
మన్మథాః; అనుగృహీత మన్మథ శబ్దః అకారాన్నః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 6. 
శైలరాజభవనే : భవనే - భవనయోః - భవనేషు; అకారాన్తః నపుంసకలింగః 
శైలరాజభవనశబ్దః. సప్తమ్యేకవచనమ్‌; 7. సహ - అవ్యయమ్‌; 8. ఉమయా : 
ఉమయా - ఉమాభ్యామ్‌ - ఉమాభిః; ఉమాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 
9. మాసమాత్రమ్‌ - అవ్యయమ్‌; 10. అవసత్‌ : అవసత్‌ - అవసతామ్‌ - అవసన్‌; 
వస నివాసే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 11. వృషధ్వజః థి వృషధ్వ =. 
వృషధ్వజౌ - వృషధ్వజాః; వృషధ్వజ శబ్దః అకారాన్న పుంలింగః. ప్రథమైకవచనమ్‌. 


52 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సంధులు : 1. సేవనాత్‌+అను = సేవనాదను = జశ్వసంధి; 2. సహ+ఉమయా = 
సహోమయా = గుణసంధి; 8. అవసత్‌+వృష = అవసద్యృష = జశ్వసంధి. 
సమాసాలు : 1. ఇన్టియాణామ్‌ ఇన్టియేభ్యో వా సుఖమ్‌, తస్య, ఇన్టియసుఖస్య; 2. 
అనుగృహీతః మన్మథః యేన సః - అనుగృహీతమన్మథః; 3. శైలానాం రాజా - 
శైలరాజః, తస్య భవనమ్‌, తస్మిన్‌, శైలరాజభవనే. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

ఇన్టియమ్‌ : “ఇన్టస్య (ఆత్మనః) లింగ (మనుమాపకమ్‌), ఇన్టేణ (ఈశ్వరేణ) సృష్టమ్‌, 
ఇన్టేణ (ఆత్మనా చక్షుర్మమ (శ్రోత్రమిత్యాది క్రమేణ) జ్ఞాతమ్‌, ఇన్టేణ జుష్టమ్‌ వా ఇత్యాద్యర్థేషు 
ఇన్దశబ్దాత్‌ నిపాతనాత్‌ ఘచ్‌ | జ్ఞానకర్మ సాధనమ్‌” శబ్దకల్ప[ద్రుమం - కర్మేంద్రియాలు 
అయిదు; జ్ఞానేంద్రియాలు అయిదు; మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం - ఈ నాలుగూ 
అంతరింద్రియాలు. ఈ ఇంద్రియాలు పదునాలుగింటికీ అధిష్టానదేవతలు పదునలుగురు. 
వేదాంతుల పరిగణనమిది. 


అహంకారానికి శంకరుడు అధిదేవత. శంకరుని అహంకారమైనా ఇ్టియసుఖం 
చేతనే తృప్తి చెందవలసి వుంటుంది. ప్రస్తుతం పరమేశ్వరుడు ఆ మార్గంలో చరిస్తున్నాడనీ 
కవివచనం. 


“'సుఖాద్యుపలబ్దిసాధనమింద్రియం మనః అని తార్మికసమ్మతమైన మనోలక్షణం. 
మనోభవులలో ఒకరిని (మదనుని) దహించిన శివుడు మరొకరిని (చంద్రుని) నెత్తిన 
పెట్టుకున్నాడు. ఆ మనస్సు సాధనంగా గల సుఖాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. 
కాదన్నా జెనన్నా మనస్సంబంధం దేహికి అనివార్యమని ప్రబంధధ్వని ఇక్కడ వివరణ 
వ్యాఖ్య కూడా “యథా మన్మథస్య అయమస్మదనుకూల ఏవేదానీం సంజాతః ఇతి 
మతిరుత్పద్యేత తథా తదనుకూలో౭_ భూదిత్యర్థః” అని వ్యాఖ్యానించింది. 
మాసమాత్రమ్‌ : “ఏవం భుంజానో నవోఢాం మాసేన వశీకుర్యా'దితి గోనర్టీయవచనా- 
న్మాసపద(ప్రయోగళి. నెలలో వధువును వరుడు అంకెకు తెచ్చుకోవాలని గోనర్జీయవచనం 
(కామశాస్త్రం). కాబట్టి నెలరోజులు మాత్రమే పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడని కాళిదాస 
వచనం. x 


హిమాలయాజ్ఞామాదాయ పర్వతే విహారః 


శ్లో సో౭.నుమాన్య హిమవన్తమాత్మభూరాత్మజావిరహదుఃఖపీడితమ్‌ । 
తత్ర తత్ర విజహార సమృతన్నప్రమేయగతినా కకుద్మతా ॥ 21 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 53 


అవ : పరమేశ్వరుడు పార్వతితో అత్తవారింటిని వీడి వెళ్ళటం. 

ప.వి. : సః అనుమాన్య హిమవన్తమ్‌ ఆత్మభూః ఆత్మజా-విరహ-దుఃఖ-పీడితమ్‌ | 
తత్ర తత్ర విజహార సమృతన్‌ అప్రమేయ-గతినా కకుద్మతా ॥ 

అన్వ :సః ఆత్మభూః ఆత్మజా విరహ దుఃఖపీడితం హిమవన్తమ్‌ అనుమాన్య అప్రమేయ- 

గతినా కకుద్మతా సమృ్బతన్‌ తత్ర తత్ర విజహార. 

ప్ర: సః = ఆ దశలోనున్న ఆత్మభూః = స్వయంభువు అయిన శివుడు, ఆత్మ... 

పీడితమ్‌ : ఆత్మ-జా = కూతురుయొక్క విరహ = వియోగం చేత, దుఃఖ = వేదనచే, 

పీడితమ్‌ = పీడింపబడుతున్న, హిమవన్తమ్‌ = హిమాలయుని, అనుమాన్య = 

అంగీకరింపజేసి, అప్రమేయ - గతినా : అప్రమేయ = కొలతకలగని, గతినా = 

గమనంగల, కకుద్మతా = ఎద్దుతో, సంపతన్‌ = పయనిస్తూ, తత్ర తత్ర = ఆయా 

తావులలో, విజహార = విహరించాడు. 


తా: కన్నకూతురుతో సంభవించబోయే విరహం కారణంగా హిమవంతుడు 
దుఃఖిస్తున్నాడు. అటువంటి హిమవంతుని అంగీకరింపజేసి ఆత్మభవుడైన శివుడు 
గణింపలేని గమనం గల తన ఎద్దునెక్కి ఆ యా తావులలో విహరించాడు. 

విభక్తులు - క్రియలు : 1 సః: సః - తౌ - తే; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః. 
ప్రథమైకవచనమ్‌; 2. అనుమాన్య - అనుపూర్వకాత్‌ మాన్‌ పూజాయాం ధాతోః ల్యప్‌ 
ప్రత్యయః; ౩. హిమవన్తమ్‌ : హిమవన్తం - హిమవన్నౌ - హిమవతః; హిమవచ్చబ్దః 
తకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 4. ఆత్మభూః : ఆత్మభూః - ఆత్మభువౌ - 
ఆత్మభువః; ఊకారాన్తః వుంలింగః ఆత్మభూశబ్దః ప్రథమైకవచనవ్‌; 5. 
ఆత్మజావిరహదుఃఖపీడితమ్‌ : పీడితం - పీడితౌ - పీడితాన్‌; పీడితశబ్దః అకారాన్తః 
పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 6. తత్ర; 7. తత్ర - అవ్యయమ్‌; 8.విజహార : విజహార 
- విజప్రూతుః - విజహ్రుఖ వివూర్వకాత్‌ వ్యా ఆ్‌ హరణే ధాతోః లిటి 
ప్రథమపురుషైకవచనమ్‌; 9. సమృతన్‌ : సమ్పతన్‌ - సమ్బతనౌ - సమ్బతన్తః సమృతత్‌ 
శబ్దః తకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 10. అప్రమేయ గతినా : గతినా - 
గతిభ్యాం - గతిభిః; అ(ప్రమేయగతి శబ్దః ఇకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 
11. కకుద్మతా : కకుద్మతా - కకుద్మద్‌భ్యాం - కకుద్మద్భిః; కకుద్మత్‌ శబ్దః తకారాన్తః 
పుంలింగః తృతీయైకవచనమ్‌. 

సంధులు : 1. సః+అనుమాన్య = సోత_నుమాన్య = విసర్గసంధి; 2. ఆత్మభూః+ఆత్మజా 
= ఆత్మభూరాత్మజా = విసర్దసంధి 


54 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సమాసాలు : 1. హిమవాన్‌ = హిమః అస్య అస్తి ఇతి హిమవాన్‌. ఇది మతుప్‌ 
ప్రత్యయాన్తమే (తద్ధితాన్తం) కాని సమాసం కాదు; 2. ఆత్మని భవతి - ఆత్మభూః - 
ఇది కృదన్తమై ప్రాతిపదిక మవుతుంది. దానిపై సుబాదులు మరల ఇదీ సమాసం 
కాదు; ౨. ఆత్మజయా విరహః, తేన దుఃఖం, తేన పీడితః, తమ్‌, ఆత్మజావిరహదుఃఖ- 
పీడితమ్‌ - ఆత్మనః జాతా = అఆత్మజా; 4. అప్రమేయా గతిః యస్య సః, తేన = 
అ(ప్రమేయగతినా 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
కకుద్మాన్‌ - హిమవాన్‌ : కకుద్‌ అస్య అస్తి అనే అర్థంలో “తదస్యాస్త్యస్మిన్నితి మతుప్‌” 
మతుప్‌ ప్రత్యయం. “మాదుపధాయాశ్చ మతోర్వో౭_ యవాదిభ్యః” అనే సూత్రంతో యవాది 
గణంలో చేరిన వాటికే మకారానికి వకారం. ఆగణంలో లేనిది కాబట్టి కకుద్మాన్‌ దగ్గర 
“మి కారానికి వకారం లేదు. “అత్ర క్వచిదపవాద విషయేల_ ప్యుత్సర్ణః అభినివిశతే ఇతి 
న్వాయాత్‌ వతు ప్రాపౌ మతు ప్రత్వ్యయళ” ఇతి ముగబోధమతమ్‌” అని శబకలు[ద్రుమ 
నే మో స్ట ఎ ae) 
వచనం. సహజంగా వ్యాకరణంలో ఉత్సర్గవిధిని అపవాదవిధి బాధిస్తుంది. ఇక్కడ 
ఉత్సర్లవిధియే అపవాదప్రాప్తిని కాదని తానే ప్రవర్తించిందని ముగ్గబోధవ్యాకరణకర్శమతం. 
ముగ్ధబోధవ్యాకరణకర్త చోపదేవుడు హిమవత్పదం యవాదిభిన్నం కాబట్టి మకారానికి 
వకారం. 
ఆత్మభూః - 'ఆత్మన్‌+భూ+క్విప్‌ బ్రహ్మ | కామదేవః ఇత్యమరః | విష్ణుః । శివః ఇతి 
శబ్దరత్నావళీ” - శబ్దకల్పద్రుమః. 
ఆత్మజావిరహదుఃఖపీడ ఇక్కడ నామమాత్రంగానే ఆత్మజావిరహదుఃఖాన్ని ప్రస్తావించాడు. 
అభిజ్ఞాన శాకున్తలంలో పెంపుడుకూతురుయొక్క విరహంతో కలిగే దుఃఖాన్ని కణ్వునిలో 
ఆర్ధంగా వర్ణించాడు కాళిదాసు- 
శ్లో॥ యాస్యత్యద్య శకున్తలేతి హృదయం సంస్పృష్టముత్మంఠయా 
కణ్ధస్తమ్భితబాష్పవృత్తికలుషం చిన్తాజడం దర్శనమ్‌ / 
వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యాకసః 
పీడ్యన్తే గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖైర్నవైః ॥॥ 
ఇక్కడ కథాగమనాన్ని బట్టి ఇక్కడ విసృతపరచకపోవటం సముచితం. అక్కడ 
శాకున్తలంలో నాటకకథా క్రమాన్ని బట్టి ఆ భావాన్ని రసీకరించటం సముచితం. ౫ 
శ్లో మేరుమేత్య మరుదాశువాహనః పార్వతీస్తనపురస్కృతః (తాన్‌) కృతీ | 
హేమపల్లవవిభబ్బసంస్తరామన్వభూత్సురతతత్పరః క్షపామ్‌ ॥ 22 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 55 


అవ : మేరుగిరిపై పార్వతీపరమేశ్వరవిహారం. 
ప.వి.: మేరుమ్‌ ఏత్య మరుద్‌-ఆశు-వాహనః పార్వతీ-స్తన -పురస్కృతః కృతీ | 
హేమ-పల్లవ-విభంగ-సంస్తరామ్‌ అన్వభూత్‌ సురత-తత్సరః క్షపామ్‌ ॥ 
అన్వ : (స మరుద్‌+ఆశువాహనః పార్వతీ-స్తన -పురస్కృతః కృతీ సురత-తత్పరః 
(సఐ మేరుమ్‌ ఏత్య హేమ-పల్లవ-విభంగ-సంస్తరామ్‌ క్షపామ్‌ అన్వభూత్‌. 
(ప్ర: మరుద్‌... వాహనః : మరుత్‌ = గాలివలె, ఆశు = వేగంగా వెళ్ళగల, వాహనః = 
వాహనం (వృషభం) గలవాడూ, పార్వతీ... పురసతః : పార్వతీ = పార్వతియొక్క 
స్తన = రొమ్ములచే/కు, పురస్కృతః = గౌరవింపబడినవాడు అభిముఖంగా ఉన్నవాడూ, 
కృతీ = ధన్యుడై, సురత-తత్పరః = సంభోగాసక్తుడూ అయిన, సః = ఆ శివుడు, 
హేమ... సంస్తరామ్‌ : హేమ = స్వర్ణమయమైన (క్రొత్తవైన), పల్లవ = చిగురుటాకుల 
యొక్క విభంగ = తునకలు గల, సంస్తరామ్‌ = శయ్యలుగల, క్షపామ్‌ = రాత్రిని, 
అను+అభూత్‌ = అనుభవించెను. 


తా : గాలివలె వేగంగా నడవగల వాహనం (వృషభం)గల ఆ శివుడు పార్వతిని ఆ 
వాహనంపై తన కభిముఖంగా ఆసీనను చేసి ధన్యుడై క్రొత్త చివురుటాకులు పరిచిన 
శయ్యపై ఆ రాత్రిని అనుభవించాడు. 


విభక్తులు - క్రియలు : 1. మేరుమ్‌ : మేరుం - మేరూ - మేరూన్‌ - మేరుశబ్దః sD 
ఏత్య - అవ్యయం. ఆజ్‌ పూర్వకాత్‌ ఇజ్‌ గతౌ ధాతోః ల్యప్‌ ప్రత్యయః; 3. మరుదాశు 
వాహనః : వాహనః - వాహనౌ - వాహనాక మరుదాశవాహనశబ్దః అకారాన్తః పుంలింగః. 
ప్రథమైకవచనమ్‌; 4. పార్వతీస్తనపురసృతః : పురసృతః - పురసృతౌ - పురసృతాః; 
...పురసృత శబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 5. హేమ...సంస్తరామ్‌ : 
సంస్తరాం - సంస్తరే - సంస్తరాః; సంస్తరాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 
6. అన్వభూత్‌ : అన్వభూత్‌ - అన్వభూతామ్‌ - అన్వభూవమ్‌; అనుపూర్వకాత్‌ భూ 
సత్తాయామితి ధాతోః లుజి ప్రథమపురుషైకవచనమ్‌; 7. సురతతత్సరః : తత్సరః - 
తత్పరౌ - తత్పరాకి తత్పర శబ్దః అకారాన్లు పుంలింగః ప్రథమైకవచనమ్‌; 8. క్షపామ్‌ 
: క్షపామ్‌ - క్షపే - క్షపాః; క్షపాశబ్దః ఆకారాన్తః స్రీలింగః. ద్వితీయైకవచనమ్‌. 
సమాసాలు : 1. మరుత్‌ ఇవ ఆశు (గతి) వాహనం యస్య సః, మరుదాశువాహనః; 
2. పార్వత్యాః స్తనౌ, తాభ్యాం పురస్కృతః = పార్వతీస్తనపురస్కృతః; 3. హేమమయాః 
పల్లవాః, తేషాం విభంగాః, తైః సంస్తరా, తామ్‌ = హేమపల్లవవిభంగ సంస్తరామ్‌; 4. 
తస్మిన్‌ పరః తత్పరః, సురతే తత్పరః = సురతతత్పరః. 


56 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
మేరుః : మినోతి ఉచ్చత్వాత్‌ జ్యోతీంషి ఇతి మేరుః | డుమిళ్‌ ప్రక్షేపణే | “మిపీభ్యాం 
రుః” (ఉ 4/101) 'మాసోరురిచ్చు ఇతి మకుటః । తన్న । ఉజ్జ్వలదత్తాదావస్య సూత్రస్య 
అనుపలబ్దేః” (అమరకోశః - వ్యాఖ్యా సుధా) 
అలంకారం : క్షపయతి (వారయతి చేష్టామ్‌ ఇన్టియాణామ్‌) ఇతి క్షపా-తామ్‌ = క్షపామ్‌. 

క్షప ఇన్టియచేష్టలను నివారిస్తుంది. - ఆపుదల చేస్తుంది - కాబట్టి క్షప. మహాభారత 
(ప్రయోగం- 

శ్లో రాజానన్లు కురుగ్రేష్ట్రం తే హంసమధురస్వరాః । 

ఆశ్వాసయనో విప్రాగ్రాః క్షపాం సర్వాం వ్యనోదయన్‌ ॥ 

సురతతత్పరుడై క్షపను అనుభవించాడనటం విలక్షణం. సురతతత్పరత్వం ఇన్టియ- 
చేష్టారాహిత్యమూ. పరస్పరవిరుద్దాలుగా కనిపిస్తాయి. ఆనందైక ఘనమైన సర్వేంద్రియ- 
స్తంభము ఇక్కడ సంభావించాలి. ఆ సంభావనలో ఆ వైరుధ్యం కనిపించదు. పరికరాంకు- 
రాలంకారమిది. 
పార్వతీస్తనపురస్కృతః కృతీ : ఈ కృతిత్వాన్ని సమర్థిస్తూ వల్లభదేవకృతమైన పంజికావ్యాఖ్య 
ఇలా అంటుంది- 


నిజకాన్తాకుచకల శక్షేపణాద్యాధారశ్చంగారరసమనుభవతి । తదుక్తమ్‌- 


శ్లో॥। శుకైశ్చంచూత్మీర్ణం ఛవిఫలయుగం యౌవనతరో 
రయః శంకుక్షుణ్ణం మదనకరిణః కుమృయుగలమ్‌ | 
సముద్రం సమ్ఫోగామృతకలశయుగ్మం సుకృతినః 


స్తనద్వంద్వం తస్యాః నవనఖముఖాంగం విజయతే ॥ ణః 
శ్లో పద్మనాభవలయాజ్మితాశ్ళ్మసు ప్రాప్తవత్స్వమృతవిప్రుషో నవాః । 
మన్దరస్య కటకేషు చాభవత్స ప్రియావదనపద్మషట్పదః 11 23 


అవ : మందరగిరిపై పార్వతీపరమేశ్వరవిహారం. 

ప.వి.: పద్మ-నాభ-వలయ +అజ్మిత +అశ్శసు ప్రాప్తవత్సు అమృత -విప్రుషః నవాః । 
మన్దరస్య కటేషు చ అభవత్‌ సః ప్రియా-వదన-పద్మ-షట్పదః ॥ 

అన్వ : పద్మనాభ-వలయాజ్మిత-అశ్శ్మసు నవాః అమృతవిప్రషః ప్రాప్తవత్సు మన్దరస్య 

కటకేషు సః ప్రియా-వదన -పద్మ-షట్పదః చ అభవత్‌ । 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 57 


ప్ర: పద్మనాభ... శ్వసు : పద్మనాభ = నారాయణునియొక్క వలయ = కడియాల 
యొక్క అంకిత = గుర్తులు గల, అళ్ళసు = రాళ్ళుగలవీ, నవాః = (కొత్తవైన, 
అమృత-విప్రుషః = అమృతపు చుక్కలు, ప్రాప్తవత్సు = పొందినవీ అయిన, మన్దరస్య 
= మందరపర్వతంయొక్క, కటకేషు = చరియలలో, సః = ఆ శివుడు, ప్రియా... 
షట్సదః : ప్రియా = ఇష్టురాలైన పార్వతియొక్క వదన = ముఖమనేెడి, పద్మ = 
తామరమీది, షట్పదః = తుమ్మెదగా, అభవత్‌ చ = అయ్యాడుకూడా. 

తా ; మందరగిరి చరియలలో శివుడు పార్వతీవదనపద్మమధుకర మయ్యాడు. ఆ 
మందరగిరి కటకాలలోని రాళ్ళపై నారాయణుని కడియాల ముద్రలు కనిపిస్తున్నాయి. 
అవి క్రొత్తవైన అమృతబిందువల తాకిడిని పొందినవి కూడా. 

విభక్తులు - క్రియలు : 1. పద్మనాభ-వలయాంకిత+అశ్వసు : అశ్మని - అశ్మనోః - 
అశ్మసు; అశ్మన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః సప్తమీబహువచనమ్‌్‌; 2. ప్రాప్తవత్సు : 
ప్రాప్తవతి - ప్రాప్తవతోః - ప్రాప్తవత్సు; ప్రాప్తవత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః 
సప్తమీబహువచనమ్స్‌; 8. అమృతవిప్రుషః : విప్రట్‌ - విప్రషా - విప్రషు; షకారాన్తః 
స్త్రీలింగః విప్రట్‌ శబ్దః. ప్రథమాబహువచనమ్‌; 4. నవాః : నవా - నవే - నవాః; 
నవాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమాబహువచనమ్‌; 5. మందరస్య : మందరస్య - 
మందరయోః - మందరాణామ్‌; మందరశబ్దః అకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 
6. కటకేషు : కటకే - కటకయోః - కటకేషు; కటకశబ్దః అకారాన్తః పుంలింగః. 
సప్తమీ బహువచనమ్‌; 7. చ - అవ్యయమ్‌; 8. అభవత్‌ : అభవత్‌ - అభవతామ్‌ - 
అభవన్‌; భూ సత్తాయామ్‌ ఇతి ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 9. సః : సః - 
తౌ-త్తే; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 10. ప్రియావదనపద్మషట్పదః 
: షట్పదః - షట్సదౌ - షట్పదాః; షట్పదశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. ప్రాప్తవత్సు+అమిత = ప్రాప్త్రవత్వ్వమిత - యణాదేశసంధి; 2. 
విప్రషు+నవాః = విప్రషో నవాః - విసర్గసంధి; 8. చ+అభవత్‌ = చాభవత్‌ = 
సవర్ణదీర్షసంధి; 4. సః+ప్రియా = సప్రియా = విసర్గలోపసంధి. 

సమాసాలు : 1. పద్మం నాభౌ యస్య సః, పద్మనాభః, తస్య వలయైః అంకితాః అశ్మానః 
యేషు, తేషు = పద్మనాభవలయాంకితాశ్ళసు; 2. అమృతస్య విప్రషః, తాన్‌, అమృత- 
విప్రషః 3. ప్రియాయాః వదనమ్‌ ఏవ పద్మం, తస్మిన్‌ షట్పదః, ప్రియావదనపద్మషట్పద:. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

మన్దరః : మన్‌ ధాతోః బాహుళకాత్‌ అర ప్రత్యయః. 'కుశద్వీపస్టపర్వతవిశేషు. యథా 
మాత్స్యే - 


58 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్లో॥ మన్దరః సైవ విజ్లేయః సర్వధాతుమయః శుభః । 
మన్ద ఇత్యేష యో ధాతుః అపామర్థే ప్రకాశకః | 
అపాం విదారణాచ్చెవ మన్దరః స నిగద్యతే ॥ - శబ్దకల్పద్రుమః. 
మందరపర్వతంయొక్క ఉదాత్తతను పూర్వార్ధంలోని రెండు విశేషణాలు వివరిస్తు- 
న్నాయి, ఒక్కొక్క పాదంలో ఒక్కొక్కటి. అది పరమేశ్వరగతమైన రాగభావానికి ఉద్దీపక 
విభావాలు, అవీ తటస్థాలు. 


“మన్గరకటకానామఖిలే నియ ప్రీతికరత్వప్రతిపాదనముఖేన ఉద్దీపనత్వం విశేషణ- 
ద్వయేన ప్రదర్య్వతే - పద్మనాభవలయాంకితాశ్శసు ... పురా కిల జలనిధిమథనే విషల్లేషు 
సురాసురవృందేషు నారాయణః స్వయమేవ కరాభ్యాం మన్దరాచలం గృహీత్వామమన్గేతి 
పురాణేషు దృశ్యతే. తదా తత్మరగతానాం హేమవలయానాం శిలాభిస్సహ సంఘర్షవశాత్‌ 
సంప్రాప్తహేమలేఖసకలశిలాతలేషు” - వివరణవ్యాఖ్య. 

ఈ విశేషణం చక్షురింద్రియ ప్రీతికరం. ద్వితీయపాదగత విశేషణం ఇతరేన్టియ 
ప్రీతికరం. 
ఉదాత్తాలంకారం : “ఉదాత్తమృద్ధిశ్చరితం శ్లాఘ్యం చాన్యోపలక్షణమృని ఉదాత్తాలంకార 
లక్షణం. మన్దరపర్వతమహత్త్వం నిరూపణకై మహత్తరమైన శ్రీమన్నారాయణచరితం 
ఇక్కడ అంగభావాన్ని పొంది సహకరిస్తోంది. కాబట్టి అన్యోపలక్షణమైన బుద్ధిచరితవర్ణన 
మిది. కాబట్టి ఉదాత్తాలంకారం. 


వదనపద్మ మన్నచోట సమస్తవిషయరూపకాలంకారం. సః షట్సదః అన్నప్పుడు 


వ్యస్తమైన రూపకాలంకారం. కన 
శ్లో॥। రావణధ్వనితభీతయా తయా కణ్ఞసక్తమృదుబాహుబన్థనః । 
ఏకపిజ్ఞళగిరౌ జగద్ద్గురుర్చిర్వివేశ విశదాశ్ళశిప్రభాః ॥ 24 


అవ : కైలాసగిరిపై జగద్గురు విహారం. 

ప.వి.: రావణ-ధ్వనిత-భీతయా - తయా కణ్ధ-సక్త-మృదు-బాహు-బన్థనః । 
ఏక-పింగల-గిరౌ జగద్‌-గురుః నిర్వివేశ విశదాః శశిప్రభాః ॥| 

అన్వ : ఏకపింగలగిరా రావణ-ధ్వనిత-భీతయా తయా కణ్ఞసక్తమృదుబాహుబన్థనః 

(సః) జగద్దురుః విశదాః శశిప్రభాః నిర్వివేశ. 

ప్ర: ఏకపింగల-గిరౌ = కైలాసపర్వతంపై, రావణ... భీతయా : రావణ = దశకంరుని 

యొక్క ధ్వనిత = అరుపుచేత, భీతయా = బెదిరిన, తయా = ఆ పార్వతిచేత, కణ్ధ... 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 59 


బన్గనః : కజ్ధ = మెడకు, సక్త = తగుల్మొన్న మృదు = సున్నితమైన, బాహు = 
చేతులతోడి, బన్టనః = బిగింపు కలవాడై, సః = ఆ, జగద్‌-గురుః = విశ్వరూపుడైన 
శివుడు, విశదాః = స్వచ్చమైన, శశి-ప్రభాః = చంద్రకాంతులను (వెన్నెలలను), నిర్వివేశ 
= అనుభవించెను. 


తా : (కైలాసగిరి నెత్తబోయి భంగపడిన) రావణుడు భీషణంగా అరిచాడు. దానితో 
బెదిరిన పార్వతి పరమేశ్వరుని కంఠాన్ని దృఢంగా కౌగిలించింది. ఆ స్థితిలో పరమేశ్వరుడు, 
నిర్మలమైన చంద్రికలను ఆస్వాదించాడు. 

విభక్తులు - క్రియలు : 1. రావణధ్వనితభీతయా : భీతయా - భీతాభ్యాం - భీతాభిః; 
భీతాశబ్దః ఆకారాన్వః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 2. తయా : తయా - తాభ్యాం - 
తాభీక, తచ్చబ్దః దకారాన్తః స్రీలింగు, తృతీయైకవచనమ్‌; 3. కణ్ఞసక్తమృదుబాహుబన్ధనః 
వ బన్గనః - బన్దనౌ - బన్గనాఃి బన్ధన శబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 
4. ఏకపింగలగిరౌ : గిరౌ - గిర్యోః - గిరిషు; గిరిశబ్దః అకారాన్నః పుంలింగః. 
సప్తమ్యేకవచనమ్‌; 5. జగద్దురుః : గురుః - గురూ - గురవః జగద్గురు శబ్దః 
ఉకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 6. నిర్వివేశ : నిర్వివేశ - నిర్వివిశతుః - 
నిర్వివిశుః; నిర్‌ పూర్వకాత్‌ విశ ప్రవేశనే ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 7. 
విశదాః : విశదః - విశదే - విశదాజ విశద శబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ప్రథమా- 
బహువచనమ్‌; రి. శశిప్రభాః : ప్రభా - ప్రభే - ప్రభాః - శశిప్రభా శబ్దః ఆకారాన్తః 
స్త్రీలింగః ప్రథమాబహువచనమ్‌. 

సంధులు : 1. జగద్దురుః+నిర్వివేశ = జగద్దురుర్నిర్వివేశ - విసర్దసంధి. 

సమాసాలు : 1. రావణస్య ధ్వనితం, తేన భీతా, తయా, రావణధ్వనితభీతయా; 2. 
కట్టే సక్తయోః మృద్వోః బాహో బననం యస్య సః, కజ్ధసక్తమృదుబాహుబన్దనః, 8. 
ఏకపింగలస్య గిరిః, తస్మిన్‌, ఏకపింగలగిరౌ; 4. జగతాం గురుః, జగద్దురు 5. 
శశినః ప్రభాః, శళిప్రభాః 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

ఏకపింగళ : ఏకపింగళుడంటే కుబేరుడు. 


శ్లో॥ కిన్నరేశో వైశవణః పౌలస్త్టో నరవాహనః । 
యకైకపింగళబిలః శ్రీదః పుణ్యజనేశ్వరః ॥ అని అమరకోశం. ఏకపింగళు 
డంటే ఒక కన్ను పింగళవర్ణంతో ఉన్నవాడు. దానికి కారణం పార్వతి శాపం. ఆ కథ 
కాశీఖండంలో కనిపిస్తుంది. 


60 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గ 


00 


శ్లో ప్రసార్య నయనే పూర్వ ముమామేవ వ్యలోకయత్‌ । 
శమ్మోః సమీపే కా యోషిదేషా సర్వాంగసుందరీ da es 
అథ దేవ్యబ్రవీద్దేవం కిమసౌ దుష్టతాపసః । 
అసకృద్దక్షిణేనాక్షా పునర్మామేష పశ్యతి ॥ ... ... 
ఇతి దేవీ గిరం శ్రుత్వా ప్రహస్య ప్రాహతాం ప్రభుః । ... ... 
ప్రసాదం కురు దేవేశి! తపస్విన్యంగజే తవ । 
దేవ్యువాచ- 
వత్స తే నిర్మల భక్తిర్భవే భవతు సర్వదా । 
భవైకపింగో నేత్రేణ వామేన స్ఫుటితేన చ ॥ 
రావణధ్వనితభీతయా : రావణుడు కైలాసగిరినే పైకెత్తి విసరాలని ప్రయత్నించి, విఫలుడై, 
శివునకు ప్రీతిపాత్రుడై వరాన్ని పొందాడు. ఆ సందర్భంలో రావణుడు చేసిన ఆక్రోశానికి 
భయపడిన పార్వతిని పరమేశ్వరుని కౌగిలించి ఆయనకు ఆనందాన్ని కలిగించింది. 
మాఘుడు ఆ సందర్భాన్ని వర్ణించిన శోకం- 
శ్లో సముత్రిపన్‌యః పృథివీభృతాం వరం వరప్రదానస్య చకార శూలినః । 
త్రసత్తుషారాద్రిసుతా ససంభ్రమ స్వయం గ్రహాశ్తేషసుఖేన నిష్కియమ్‌ ॥ 

- శిశుపాలవధ - 1/50 
కంఠసక్తమృదుబాహుబన్ధనం ; “కామినీనాం సభయాలింగనస్య కాముకానాం శ్లాఘ్యత్వ- 
ప్రసిద్ధేరేవ ముక్తత్వాత్‌ | యథాహుః - 

“శ్లో కోపప్రశమనే భీతౌ వియోగే పునరాగమే । 


సమ్మోగే చ సమాశ్లేషో విశేషేణ సుఖావహః ॥ ” - వివరణవ్యాఖ్య. 
కోపం చల్లారినప్పుడు, బెదరినపుడు, వియోగం ముగిసి తిరిగి కలిసినపుడు, సంభోగ 
వేళలో కౌగిలింత విశేషసుఖహేతువు. ణః 
శ్లో॥ తస్య జాతు మలయస్థలీరతేర్థూతచన్షనలతః ప్రియాక్షమమ్‌ । 
ఆచచామ సలవజ్గకేసరశ్చాటుకార ఇవ దక్షిణానిలః ॥ 25 


అవ : పరమేశ్వరునకు దక్షిణానిల స్పర్శ 
ప.వి.: తస్య జాతు మలయ -స్టలీ -రతేః ధూత-చన్దన -లతః ప్రియా-క్షమమ్‌ । 
ఆచచామ స లవంగ-కేసరః చాటు-కారః ఇవ దక్షిణ+అనిలః ॥ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 61 


అన్వ : జాతు ధూత-చన్దన-లతః స-లవంగ-కేసరః దక్షిణ+అనిలః మలయ -స్థలీ -రతేః 
తస్య ప్రియా-క్షమం చాటు-కారః ఇవ ఆచచామ. 

ప్ర: జాతు = ఒకప్పుడు, ధూత... లతః : ధూత = కంపింపజేయబడిన, చందన-లతః 
= చందనపు తీగెలుగలదియూ, స-లవంగ-కేసరః = లవంగపు పూల కేసరములతో 
కూడినదియూ, దక్షిణ+అనిలః = దక్షిణపుగాలి -మలయమారుతం, మలయ... రతేః 
వ మలయ-స్థలీ = మలయపర్వత ప్రాంతమందు, రతేః = ఆసక్తి గల, తస్య = ఆ శివుని 
యొక్క (ప్రియా - క్షమమ్‌ = ప్రియురాలి శ్రమను, చాటుకారః ఇవ = ప్రియోక్తులు 
పలికెడి వానివలె, ఆచచామ = ఆచమించెను. 


తా: ఒకసారి దక్షిణానిలం చందనతరువులను కదిలిస్తూ, లవంగకేసరాలతో కలిసి 
ప్రసరిస్తూ మలయపర్వతప్రాంతంపై ఇష్టం గల శివుని ప్రియురాలు (పార్వతి) యొక్క 
అలసటను ప్రియోక్తులు పలికే చాటుకారునివలె తొలిగిపోయేటట్లు చేసింది. 
విభక్తులు - క్రియలు : 1. తస్య : తస్య - తయోః - తేషామ్‌; తచ్చబ్దః దకారాన్తః 
పుంలింగః. షష్ట్రేకవచనమ్‌; 2. జాతు - అవ్యయమ్‌; 8. మలయస్థలీరతేః : రతేః - 
రత్యోః - రతీనామ్‌; మలయస్థలీరతి శబ్దః ఇకారాన్తః పుంలింగః. షస్ట్రేకవచనమ్‌; 4. 
ధూతచన్దనలతః : లతః - లతౌ - లతాః; ధూతచన్దనలతశబ్దః అకారాన్తః పుంలింగః. 
ప్రథమైకవచనమ్‌; 5. ప్రియాక్లమమ్‌ : క్షమం - క్షమౌ - క్షమాన్‌; ప్రియాక్ల్షమశబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 6. ఆచచామ : ఆచచామ - ఆచేమతుః - 
ఆచేముః; ఆజ్‌ పూర్వకాత్‌ చమ్‌ భక్షణే ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 7. 
సలవంగకేసరః : కేసరః - కేసరౌ - కేసరాః; స లవంగకేసరశబ్దః అకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 8. చాటుకారః : చాటుకారః - చాటుకారౌ - చాటుకారాః; 
చాటుకారశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 9. ఇవ - అవ్యయమ్‌; 10. 
దక్షిణానిలః : అనిలః - అనిలౌ - అనిలాఇ దక్షిణానిలశబ్దః అకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. రతేః+ధూత = రతేర్దూత = విసర్గసంధి; 2. కేసరః+చాటుకారః = 
కేసరశ్చాటుకారః = విసర్గసంధి. 

సమాసాలు : 1. మలయస్య స్టలీ, తస్యాం రతిః యస్య తస్య, మలయస్థలీరతేః; 2. 
ధూతాః చన్గనలతాః యేన సః, ధూతచన్దనలతః (చన్చనస్య చన్దన ఇతి వా లతా = 
చన్దనలతా); 3. ప్రియాయాః క్లమః, తమ్‌, ప్రియాక్షమమ్‌; 4. లవంగానాం కేసరాః, 
తైః సహితః, సలవంగకేసరక 5. చాటుం కరోతి ఇతి చాటుకారః (కృదన్తం); 6. 
దక్షిణశ్సాసౌ అనిలః, దక్షిణానిలః. 


62 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
జాతు : భేదామర్శసంభావనానిశ్చయకదాచిదర్ధెషు దృశ్యతే. ఖేదే -*న జాత్వహం భుంజే; 
అమర్నే - న జాత్వస్య సుకృతమని | సమావనాయామ్‌ - శూద్రం కో జాతు యాజయేత్‌ 
। నిశ్చయే - కో జాతు యుధ్యతే౭_ ర్జునేన | కదాచిదర్ధే - న జాతు కామః కామానా- 
ముపభోగేన శ్రామ్యతి” (మను - 2/94) - అవ్యయకోశః. 
విశేషణద్వయమ్‌ క ధూతచన్దనలతః, సలవంగకేసరః ఇతి విశేషణాభ్యాం శైత్యసౌరభ్యే 
దర్శితే - మల్లినాథవ్యాఖ్య. 
దక్షిణానిలః : దక్షిణశ్చాసౌ అనిలః దక్షిణశబ్దం బహ్వర్థాలలో ఉంటుంది. 
శ్లో॥ దక్షిణః సరళావామపరచ్చన్గానువర్తిషు । 
వాచ్యవద్దక్షిణావాటీయజ్ఞదానప్రతిష్టయోః ॥ 
అని విశ్వకోశం. వీటిలో పరచ్చన్గానువర్తిత్వం విశిష్టం. అందుకే ఆ దక్షిణానిలం 
ఆహ్లాదకరం. అయితే కవి ఆ యా ప్రకరణ విశేషాలను బట్టి దక్షిణానిలాన్ని విభిన్నంగా 
ఉక్రేక్షిస్తారు. కాళిదాసు కుమారసంభంవంలోనే తృతీయసర్గలో నిట్టూర్చుగా దాన్ని 
సంభావించాడు. 
శ్లో॥ కుబేరనాథాం దిశముష్టరళ్ళా - గన్తుం ప్రవృత్తే సమయం విలంఘ్య । 
దిగ్‌దక్షిణా గన్గవహం ముఖేన - వ్యలీకనిశ్య్వాసమివోత్ససర్ణ 1 - 3/25 
దక్షిణదిశను ఈ శ్లోకంలో ఖండితనాయికగా సంభావించాడు కవి. 
దక్షిణానిలాన్ని నిఃశ్వాసాగ్నిపాణింధమంగా భావించి రమణీయషప్రొఢ శోకాన్ని 
రచించాడు శ్రీహర్షుడు- 
శ్లో విషమో మలయాహిమణ్ణలీ - విషఫూత్మారమయో మయోషితః । 
బత కాలకళత్రదిగ్భవః - పవనస్తద్విరహానలైధసా ॥ 
దీనికి శ్రీనాథుని అనువాదం - 


శ్లో॥ కాలాంతః పురకామినీకుచతటీ కస్తూరికాసౌరభ 
శ్రీలుంటాకము చందనాచలతటశ్రీఖండసంవేష్టితృ 
వ్యాలస్ఫారఫణాకలోరవిషనిశ్వాసాగ్నిపాణింధమం 
బేలా? నాపయి దక్షిణానిలము పక్షీ! సేయుదాక్షిణ్యమున్‌. 


- శృంగారనైషధం - 2/32 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 63 


ఉపమాలంకారం : 'చాటుకారః ఇవి అని దక్షిణానిలాన్ని చాటుకారునితో పోల్చటం 
వలన ఇది ఉపమాలంకారం. చాటుకారుడు ప్రియోక్తులతో మనసును ఉప్పొంగి చేసినట్లు 
దక్షిణానిలం కూడా మనస్సును ఉల్లాసపరుస్తుందని భావం. “యథా ప్రభాతసమయే 
వన్టీస్తుతివచనైః పరిశ్రమమపాకరోతి తథా దర్గురానిలో౭_పీత్యర్థః” (వివరణవ్యాఖ్య) 


విశేషణాలు రెండూ చాటుకారునికీ, దక్షిణానిలానికీ కూడా వర్తిస్తాయి. % 
శ్లో హేమతామరసతాడిత ప్రియా తత్మరామ్మువినిమీలితేక్షణా । 
ఖే వ్యగాహత తరబ్గిణీముమా మీనపజ్షిపునరుక్తమేఖలా ॥ 26 


అవ : ఆదిదంపతులు మందాకినిలో విహరించటం. 


ప.వి.: హేమ-తామరస-తాడిత-ప్రియా తత్‌-కర+అమ్బు-వినిమీలిత+ ఈక్షణా। 
ఖే వి+అగాహత తరంగిణీమ్‌ ఉమా మీన-పంక్తి-పునః+ఉక్త-మేఖలా ॥ 


అన్వ : హేమతామరసతాడితప్రియా తత్‌ కరామ్బువినిమీలితేక్షణా మీనపంక్తిపునరుక్త- 
మేఖలా ఉమా ఖే తరంగిణీమ్‌ వ్యగాహత. 


ప్ర: హేమ... ప్రియా : హేమ = సువర్ణమయమైన, తామరస = పద్మం చేత, తాడిత 
= కొట్టబడిన, ప్రియా = ప్రియు(ివు)డు గలదీ, తత్‌... క్షణా : తత్‌ = ఆయనయొక్క 
కర = చేతిలోని, అమ్బు = నీటిచే, వినిమీలిత = మూయబడిన, ఈక్షణా = కన్నులుగలదీ 
అయిన, మీన... మేఖలా : మీన = చేపలయొక్క పంక్తి = వరుసలచే, పునరుక్త 
రెట్టింపు జేయబడిన, మేఖలా = మొలనూలు గలదీ అయిన, ఉమా = పార్వతి, ఖే 
గగనమందలి, తరంగిణీమ్‌ = నదిలో (ఆకాశగంగలో) వి+అగాహత = ముణిగింది. 


తా : పార్వతీపరమేశ్వరులు ఆకాశగంగలో జలకమాడుతున్నారు. నడుములోతు నీటిలో 
నిలిచి యున్నందున నీటిపై తిరుగుతున్న చేపలు పార్వతి మొలనూటిని రెట్టింపు 
చేసినట్టుంది. పార్వతి బంగారు తామరతో పరమేశ్వరుని కొట్టింది. పరమశివుడు చేతి 
నీటితో పార్వతి కన్నులు మూశాడు. 

విభక్తులు - క్రియలు : 1. మేరుతామరసతాడితప్రియా : ప్రియా - ప్రియే - ప్రియాః; 
ప్రియా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 2. తత్మరాంబువినిమీలితేక్షణా : 
ఈక్షణా - ఈక్షణే - ఈక్షణాః; ... ఈక్షణాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
3. ఖే: ఖే - ఖయోః - ఖేషు; ఖశటబ్దః అకారాన్తః నపుంసకలింగః. సప్తమ్యేకవచనమ్‌; 
4.వ్యగాహత : వ్యగాహత - వ్యగాహేతామ్‌ - వ్యగాహన్త; విపూర్వకాత్‌ గాహూ విలోడనే 
ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 5. తరంగిణీమ్‌ : తరంగిణీమ్‌ - తరంగిణ్యౌ - 


64 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


తరంగిణీ; తరంగిణీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః. ద్వితీయెకవచనమ్‌; 6. ఉమా : 
ఉమా - ఉమే - ఉమాః; ఉమాశబ్దః ఆకారాన్తః ప్రీలింగః. ప్రథమైకవచనమ్‌; 7. 
మీనపంక్తిపునరుక్తమేఖలా : మేఖలా - మేఖలే - మేఖలాః; మేఖలాశబ్దః ఆకారాన్తః 
స్రీలింగః. ప్రథమైకవచనమ్‌. 


సమాసాలు : 1. హేమమయం చ తత్‌ తామరసమ్‌, తేన తాడితః ప్రియః యయా సా, 
హేమతామరసతాడితప్రియా; 2. తస్య కరః, తస్మిన్‌ (విద్యమానమ్‌) అమ్ము, తేన 
వినిమీలితే ఈక్షణే యస్యాః సా, తత్మరాంబు వినిమీలితేక్షణా; 3. మీనానాం పంక్తిః 
తయా పునరుక్తా మేఖలా యస్యాః సా, మీనపంక్తిపునరుక్తమేఖలా. 


పదవ్యుతృ్సత్తి-కావ్యనిఘంటు ప్రమాణాలు : 

తామరసమ్‌ : “తామరే జలే సస్తి ఇతి । సస్‌+డ | యద్వా కాంక్షార్థాత్తమేర్హణ్‌, రస 
ఆస్వాదనే, ణ్యన్హాదేరచ్‌, తామంచ తద్రసమ్‌” - పద్మమ్‌” ఇతి హలాయుధకోశః. 
కానీ హలాయుధకోశంలో జలార్థకంగా తామర పదం లేదు. శబ్దకల్పద్రుమంలో 
తామరపదముంది. 


“తామరం - క్షీ (తామం మ్లానిం రాతీతి | రా+కః జలమ్‌ | ఘృతమ్‌ ఇతి 
భరతధృతరుద్రణి - 


జల(సలిల) క్రీడ : మహాకావ్యలక్షణాలుగా పేర్కొనబడిన అష్టాదశవర్ణనలలో సలిల క్రీడ 
ఒకటి. 


శ్లో నగరార్జవశైలర్తు చంద్రార్మోదయవర్ణనమ్‌ । 
ఉద్యానసలిలక్రీడా మధుపానరతోత్సవాః ॥ 
శ్లో విప్రలంభో వివాహశ్చ కుమారోదయవర్ణనమ్‌ । 
మన్రద్యూతప్రయాణాజినాయకాభ్యుదయా అపి ॥ 
శ్లో ఏతాని యత్ర వర్ధ్వన్తే తన్మహాకావ్యముచ్యతే ॥ 
ఈ శ్లోకంలోని జలక్రీడలో తామరసతాడనం, జలతాడనం - ఈ రెండు 
చేష్టలున్నాయి. 
తామరసతాడనంలో కర్తి పార్వతి. తొలిచేష్ట తనదే. దానికి ప్రతిక్రియగా పరమేశ్వరుడు 
స్వరూపాలలో ఒకటైన జలాన్నే ఉపకరణంగా చేసి, పార్వతిని ప్రహరించాడు. అయితే 
దానిని గుప్తంగానే ఉంచి కవి దానికి ప్రతిక్రియగా పార్వతి కన్నులు మూయటాన్ని 
చూపాడు. అంటే చేష్టాద్వయం పార్వతీకృతంగానే కనిపిస్తుంది. మధ్యలోని పరమేశ్వరచేష్ట 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 65 


గుంభనంగా ఉంటుంది. ఉన్నతోత్తమ ప్రకృతిలో అది ఒక భాగం. ఈ శ్లోకంలో 


శివచేష్టావాచకమైన పదమే లేకపోవటం విశేషం. x 
శ్లో తాం పులోమతనయాలకోచితైః పారిజాతకుసుమైః ప్రసాధయన్‌ | 
నన్దనే చిరమయుగ్మలోచనస్సస్పృహం సురవధూభిరీక్రితః ॥ 27 


అవ : నందనవనంలో పరమేశ్వరుడు పారిజాతసుమాలతో పార్వతిని అలంకరించటం. 


ప.వి.: తామ్‌ పులోమ-తనయా+అలక+ఉచితైః పారిజాత-కుసుమైః ప్రసాధయన్‌ । 
నన్దనే చిరమ్‌ అయుగ్మ-లోచనః సస్పృహమ్‌ సుర-వధూభిః ఐక్యత I 

అన్వ : నన్షనే పులోమతనయా +అలకోచితైః పారిజాతకుసుమైః తాం ప్రసాధయన్‌ 
అయుగ్మలోచనః చిరం సుర-వధూభిః సస్పృహమ్‌ ఐక్ష్యత. 

ప్ర: నన్దనే = ఇంద్రుని ఉద్యానవనమందు, పులోమ... చితైః : పులోమ-తనయా = 
శచీదేవియొక్క అలక = కురులకు, ఉచితైః = తగినట్టి, పారిజాత -కుసుమైః = పారిజాత 
పుష్పాలతో, తామ్‌ = ఆ పార్వతిని, ప్రసాధయన్‌ = అలంకరిస్తూ, అయుగ్మ - లోచనః 
= ముక్కంటి, చిరమ్‌ = చాలాసేపు, సుర-వధూభిః = దేవకాంతలచే, సస్పృహమ్‌ = 
కోరికతో, ఐక్యత = చూడబడెను. 


తా: (పార్వతీపరమేశ్వరులు నందనోద్యానంలో విహరిస్తుండగా) శచీదేవి అలంకరించు 
కొనదగిన పారిజాతకుసుమాలను పరమేశ్వరుడు పార్వతికురులలో అలంకరించాడు. 
దానిని దేవతాప్రీలు సాకాంక్షంగా అలా చూస్తూ ఉండిపోయారు. 

విభక్తులు - క్రియలు : 1. తామ్‌ : తామ్‌ - తే - తాక తచ్చబ్దః ఆకారాన్తః స్రీలింగః. 
ద్వితీయెకవచనమ్‌; 2. పులోమతనయాలకోచితైః : ఉచితేన - ఉచితేన - ఉచితైః 
ఉచితశబ్దః అకారాన్తః నపుంసకలింగః. తృతీయాబహువచనమ్‌; 3. పారిజాతకుసుమైః 
: కుసుమేన - కుసుమాభ్యాం - కుసుమైః కుసుమ శబ్దః తృతీయాబహువచనమ్‌; 4. 
ప్రసాధయన్‌ : ప్రసాధయన్‌ - ప్రసాధయనౌ - ప్రసాధయన్తక తకారాన్తః పుంలింగః 
ప్రసాధయచ్చబ్దః. ప్రథమైకవచనమ్‌; 5. నన్దనే : నన్దనే - నననయోః - నన్దనేషు; 
నన్దన శబ్దః అకారాన్తః నపుంసకలింగః. సప్తమ్యేకవచనమ్‌; 6. చిరమ్‌ - అవ్యయమ్‌; 
7. అయుగ్మలోచనః : లోచనః - లోచనౌ - లోచనాఇ అయుగ్మలోచనశబ్దః అకారాన్తః 
పుంలింగః ప్రథమైకవచనమ్‌; 8. సస్పృహమ్‌ - అవ్యయమ్‌; 9. సుర-వధూఖిః : 
వధ్వా - వధూభ్యాం - వధూఖిః; సురవధూశబ్దః ఊకారాన్తః స్రీలింగః. తృతీయా- 
బహువచనమ్‌; 10. ఐక్ష్యత : ఐక్యత - ఐక్ష్యీతామ్‌ - ఐక్ష్యన్త్వ ఈక్ష దర్శనే ధాతోః 
కర్మణి లజి ప్రథమపురుషైకవచనమ్‌. 


66 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సంధులు : 1. కుసుమైః+ప్రసాధయన్‌ = కుసుమైడ ప్రసాధయన్‌ = ఉపధ్మానీయ 
సంధి; 2. వధూభిః+ఐక్ష్యత = వధూభిరైక్ష్యత = విసర్గసంధి 
సమాసాలు : 1. వులోమ్నః తనయా, తస్యాః అలకానామ్‌ ఉచితాః, తైః 


పులోమతనయాలకోచితైఖ 2. పారిజాతస్య కుసుమాని, తైః పారిజాతకుసుమైః; 3. 
అయుగ్మాని లోచనాని యస్య సః, అయుగ్మలోచనః 4. సురాణాం వధ్వః, తాభిః, 
సురవధూభిః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
చిరమ్‌ : చిరమ్‌ అన్నది అవ్యయం. అయితే సుబన్తంగా కూడా చిర పద ప్రయోగం 
పాణిని, కాత్యాయన, వరరుచుల ప్రయోగాల్లో ఉంది. “తన్హాదచిరాప హృతే” 
(5-2-70)(పాణిని), “చిర పరుత్పరారిభ్యః త్నో వక్తవ్యః” -(4-3-28) (కాత్యాయన) 
“అథ సాయచిరయోః కిం నిపాత్యతే” 4-3-23, (పతంజలి). అందుకే పాణిని 
సూత్రాలలో చిరం, చిరేణ, చిరాయ, చిరాత్‌, చిరస్య, చిరే అని సర్వవిభక్తులలోనూ 
చిరపదం కనిపిస్తుంది. ఆపిశలి చిరపదాన్ని నపుంసకలింగంగా చెప్పాడు. 
పులోమతనయ : పులోమతనయ శచి. పులోముడొక రాక్షసుడు. ఇంద్రుడే ఆ అసురుని 
సంహరించాడు. 

శో కృత్వా సంబంధకం చాపి విశ్వసేచ్చాత్రుణా నహి । 

పులోమానం జఘానాజౌ జామాతా సన్‌ శతక్రతుః || - హరివంశం 20/134 

నన్దనే : నందనవనవిహారాదికం శచీంద్రులకు నిత్యకృత్యం. ఉపేంద్రునకు ఇంద్ర 
సంబంధంతో క్వాచిత్మంగా సంపన్నం. పరమశివునకు నందనవనవిహారం విశిష్య అన్యత్ర 
కనిపించదు. ప్రకృతం కాళిదాసు పరమేశ్వరుని సర్వేశ్వరత్వాన్ని స్ఫురింప జేయటానికై 
ఈ వర్ణనను చేసినట్లు భావించాలి. 
సస్పృహమ్‌ : పారిజాతకుసుమాలతో పార్వతిని అలంకరిస్తున్న పరమేశ్వరుని 
సురవధువులు సస్పృంగా చూశారట. “కేన వా పుణ్యేన అయం లభ్యతే ఇతి సాభిలాషం 
దృష్ట ఇత్యర్థః” - అని మల్లినాథుని వ్యాఖ్య. “అపి నామానేన కదాచిదప్యస్మాకమ్‌ 
ఏవమవస్థానం భవేదితి సాభిలాషం ముహుర్ముహురవలోకితో9_ భూదితి భావః” అని 
వివరణవ్యాఖ్య. 

“పుణ్యవత్యేషా యస్యాః సర్వేశ్వరో౭_పి చాటుకృదితి” అని పంజికావ్యాఖ్య. 

వాస్తవానికి ఇక్కడ అభిలాష “సస్పృహం” పదంతో వాచ్యంగానే కనిపిస్తుంది. వాచ్యమైన 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 67 


అభిలాష మరల ధ్వన్యమాన మవుతుందనటం సముచితం కాదు. “కామినీకుచకలశవద్‌ 
గూఢం చమత్మరోతి, అగూఢం తు స్ఫుటతయా వాచ్యాయమానమితి గుణీభూతమేవ” 
(కావ్యప్రకాశః పంచమోల్లాసః). కాబట్టి ఇక్కడ వ్యంగ్యం వాచ్యమై గుణీభూతవ్యంగ్య 
కావ్యమవుతోంది. కాబట్టి అభిలాషకు ఇక్కడ ధ్వనిత్వం లేదు. అది వాచ్యమే. 

ఈ శ్లోకంలో వర్ణింపబడిన పరమేశ్వరుడు శృంగారనాయకులలో అనుకూలుడు. 
“ఏకాయతోం_నుకూలః” (ఒకే నాయికపై అనురక్తి గలవాడు) అని లక్షణం. పార్వతి 
స్వాధీనపతిక. భర్త తన అదుపుఆజ్ఞలలో ఉన్న కాంత స్వాధీనపతిక. ణం 


గన్ఫమాదన ప్రాన్తవిహారః 
శ్లో ఇత్యభౌమమనుభూయ శజ్మరః పార్థివం చ వనితాసఖస్సుఖమ్‌ । 
లోహితాయతి కదాచిదాతపే గన్భమాదనగిరిం న్యవర్తత (వ్యగాహత) 128 


ప.వి. : ఇతి అభౌమమ్‌ అనుభూయ శంకరః పార్థివం చ వనితా-సఖః సుఖమ్‌ । 
లోహితాయతి కదాచిద్‌ ఆతపే గన్ట-మాదన -గిరిం న్యవర్తత ॥ 


అన్వ : ఇతి వనితా-సఖః శంకరః అభౌమమ్‌ పార్థివం చ సుఖమ్‌ అనుభూయ కదాచిత్‌ 
ఆతపే లోహితాయతి గన్ట-మాదన-గిరిం న్యవర్తత. 


ప్ర: ఇతి = ఈ రీతిగా, వనితా-సఖః : వనితా = అనురాగవతియైన పార్వతికి, సఖః 
= చెలికాడై, శంకరః = పరమశివుడు, అభౌమమ్‌ = భూమిపై దుర్లభమైన, సుఖమ్‌ = 
సుఖాన్ని పార్థివమ్‌ = పృథివీభవమైన, సుఖమ్‌ = సుఖాన్ని చ = కూడా, అనుభూయ 
= అనుభవించి, కదాచిత్‌ = ఒకప్పుడు, ఆతపే = ఎండ, లోహితాయతి = 
ఎజ్జబడుచుండగా, గన్టమాదన-గిరిమ్‌ = గన్గమాదనవనానికి, న్యవర్తత = మరలెను. 


తా: ఈ రీతిగా శంకరుడు పార్వతితో కలిసి అభౌమ (మేరుపర్వతం, ఆకాశగంగ 
మొ) సుఖాన్నీ పార్థివ (మలయాచలాదులకు చెందినది) సుఖాన్నీ కూడా అనుభవించి 
ఒకసారి సంధ్యవేళలో గన్ధమాదనపర్వతంనుండి మరలివెళ్ళాడు. 


విభక్తులు - క్రియలు : 1. ఇతి - అవ్యయమ్‌; 2. అభౌమమ్‌ : అభౌమమ్‌ - అభౌమే 
- అభౌమాని; అభౌమశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 3౩. 
అనుభూయ - అవ్యయం. అను పూర్వకాత్‌ భూధాతోః ల్యప్‌ ప్రత్యయః; 4. శంకరః : 
శంకరః - శంకరౌ - శంకరాః; శంకరశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 
ర్‌. పార్థివమ్‌ : పార్థివం - పార్టివే - పార్థివాని; పార్థివశబ్దః అకారాన్తః నపుంసకలింగః 
ద్వితీయైకవచనమ్‌; 6. చ - అవ్యయమ్‌; 7. వనితాసఖః : వనితాసఖః - వనతిసఖౌ 


68 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


- వనితాసఖాక వనితాసఖశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 8. సుఖమ్‌ 
: సుఖం - సుఖే - సుఖాని; అకారాన్న నపుంసకలింగః సుఖశబ్దః ద్వితీయైకవచనమ్‌; 
9. లోహితాయతి : లోహితాయతి - లోహితాయతోః - లోహితాయత్సు; 
లోహితాయతశబ్దః అకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; 10. కదాచిత్‌ - అవ్యయమ్‌; 
11. ఆతపే : ఆతపే - ఆతపయోః - ఆతపేషు; ఆతపశబ్దః అకారాన్తః పుంలింగః 
సప్తమ్యేకవచనమ్‌; 12. గన్భమాదనగిరిమ్‌ : గిరిం - గిరీ - గిరీన్స్‌ గిరిశబ్దః ఇకారాన్తః 
పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 13. న్యవర్తత : న్యవర్తత - న్యవర్తేతాం - న్యవర్తన్త; 
నిపూర్వకాత్‌ వృతు వర్తనే ధాతోః లజీ ప్రథమపురు షైకవచనమ్‌. 

సంధులు : 1. ఇతి+అభౌమ = ఇత్యభౌమ - యణాదేశసంధి; 2. కదాచిత్‌+ఆతపే = 
కదాచిదాతపే - జశ్వసంధి. 

సమాసాలు : 1. శం కరోతీతి, శంకరః; 2. వనితా సఖా యస్య సః, వనితా సఖః, 
వనితాయాః సఖా ఇతి వా; ౨. గన్గమాదన ఇతి గిరిక, తమ్‌, గన్గమాదనగిరిమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

అభౌమమ్‌ - పార్థివమ్‌ : భూమిభవం న భవతి ఇత్యభౌమమ్‌. పృథివీ భవం పార్థివమ్‌. 
ఇక్కడ అభౌమపార్ధివసుఖాలకు ఆధారం అభౌమ ప్రదేశాలూ, పృథివీ. గత శ్లోకాలలో 
మేరుమందరపర్వతవిహారాన్నీీ మందాకినీవిహారాన్నీ వర్ణించాడు కవి. అది అభామసుఖం. 
మలయాచలాదులకు సంబంధించిన సుఖం పార్థివమ్‌ - అని వ్యాఖ్యాతలు. 


వనితాసఖః : వనితాయాః సఖా వనితాసఖః. వనితా శబ్దాన్ని “వనితా జనితా- 
త్యర్థానురాగాయాం యోషితి” అని అమరకోశం నిర్వచించింది. వనితా పదం కాళిదాసు 
కిష్టమైనది. “వనే చరాణాం వనితా సఖానాం” అని హిమగిరివర్ణన సందర్భంలో 
ప్రథమసర్గలో వనితాసఖత్వాన్ని ఆదరించాడు (1/10). రఘువంశంలో వనితా పదాన్ని 
అమరకోశ నిర్వచనానికి వ్యాఖ్యాన మన్నట్టు ప్రయోగించి చూపాడు. 
శ్లో॥ వసిష్టధేనోరనుయాయినం తమ్‌ - ఆవర్తమానం వనితా వనానాత్‌ | 
పపే నిమేషాలసపక్ష్మపంక్తి - రుపోషితాభ్యామివ లోచనాభ్యామ్‌ ॥ 
- రఘువంశం 2-19 


గన్గమాదనన మీప గమనకారణాన్ని వ్యాఖ్యాతలు భిన్నంగా వివరించారు. 
“గన్థమాదనస్య ఓషధి ప్రస్థప్రత్యాసన్నత్వాద్‌ న్యవర్తతేత్యుక్తమ్‌” - (ప్రకాశిక) వివరణవ్యాఖ్య. 
'గన్గమాదనస్య ఓషధి ప్రస్టోద్యానభూతత్వాత్‌ న్యవర్తత” ఆరవసర్గలో - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 69 


శ్లో సన్హానకతరుచ్చాయా సుప్తవిద్యాధరాధ్వగమ్‌ । 
యస్య చోపవనం బాహ్యం సుగన్టిర్గన్గమాదనః ॥ - 6/46 


అన్ని శ్లోకవ్యాఖ్యలో కూడా ప్రకాశిక ఈ రీతిగానే వ్యాఖ్యానించింది. ణ్‌ 
శ్లో॥ తత్ర కాబ్బునశిలాతలాశ్రయీ నేత్రగమ్యమవలోక్య భాస్మరమ్‌ । 
దక్షిణేతరభుజవ్యపాశ్రయాం వ్యాజహార సహధర్మచారిణీమ్‌ ॥ 29 


అవ : పరమేశ్వరుడు పార్వతితో సంభాషించుట. 
ప.వి. : తత్ర కాంచన-శిలా-తల+ఆశ్రయీ నేత్ర -గమ్యమ్‌ అవలోక్య భాస్మరమ్‌ । 
దక్షిణ +ఇతర-భుజ-వ్యపాశ్రయాం వ్యాజహార సహధర్మ-చారిణీమ్‌ I 
అన్వ : (సఖ తత్ర కాంచన శిలాతలాశ్రయీ నేత్రగమ్యం భాస్మరమ్‌. అవలోక్య దక్షిణేతర 
భుజవ్యపాశ్రయాం సహధర్మచారిణీం వ్యాజహార. 
ప్ర: సః = ఆ పరమేశ్వరుడు, తత్ర = ఆ గన్భమాదనగిరిపై, కాంచన... శ్రయీ : 
కాంచన = సువర్ణమయమైన, శిలాతల = రాతిని, ఆశయీ = ఆశ్రయించినవాడై, 
నేత్ర-గమ్యమ్‌ = కంటికి కనిపిస్తున్న, భాస్మరమ్‌ = సూర్యుని, అవలోక్య = చూసి 
దక్షి.. శ్రయామ్‌ : దక్షిణ+ఇతర = ఎడమ, భుజ = భుజాన్ని వ్యపాశ్రయామ్‌ = 
ఆశ్రయించిన (ఆని తలవాల్చిన), సహధర్మ-చారిణీమ్‌ = అర్థాంగి అయిన పార్వతితో, 
వ్యాజహార = పలికెను. 
తా: ఆ గన్గమాదనపర్వతంపై సువర్ణమయమైన శిలాతలాన్ని ఆశ్రయించారు పార్వతీ 
పరమేశ్వరులు. అక్కడ సూర్యుడు కంటికి ఆనుతున్నాడు. పార్వతి పరమేశ్వరుని ఎడమ 
భుజంపై వాలింది. అప్పుడు తన సహధర్మచారిణితో శివుడిలా అన్నాడు. 


విభక్తులు - క్రియలు : 1.తత్ర = అవ్యయమ్‌; 2. కాంచనశిలాతలాశ్రయీ : ఆశ్రయీ 
- ఆశ్రయినౌ - ఆగశ్రయినక; ఆశ్రయిన్‌ శబ్దః నకారాన్తః పుంలింః ప్రథమైకవచనమ్‌; 3. 
నేత్రగమ్యమ్‌ : గమ్యం - గమ్యౌ - గమ్యాన్‌; నేత్రగమ్య శబ్దః అకారాన్తః పుంలింగః 
ద్వితీయైకవచనమ్‌; 4. అవలోక్య - అవ్యయమ్‌. అవపూర్వకాత్‌ లోకృధాతోః ల్యప్‌ 
ప్రత్యయః; 5. భాస్మరమ్‌ : భాస్మరం - భాస్మరౌ - భాస్మరాన్‌; భాస్మరశబ్దః అకారాన్తః 
పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 6. దక్షిణేతరభుజవ్యపాశ్రయామ్‌ : వ్యపాశ్రయాం - 
వ్యపాశ్రయే - వ్యపా(శ్రయాః; వ్యపాశ్రయా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 
7. వ్యాజహార : వ్యాజహార - వ్యాజహ్రతుః -వ్యాజహ్రుఖ వి+ఆ ఉపసర్గ పూర్వకాత్‌ 
హృజ్‌ హరణే ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 8. సహధర్మచారిణీమ్‌ : చారిణీం 
- చారిణ్యా - చారిణీక సహధర్మచారిణీశబ్ధః ఈకారాన్తః స్ర్రీలింగః. ద్వితీయెకవచనమ్‌. 


70 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సమాసాలు : 1. కాంచనశిలాతలాశ్రయీ - కాంచనాత్‌ ఆగతం కాంచనమయమ్‌, 
తత్‌ శిలాతలమ్‌ ఆ(శ్రయితుం శీలమ్‌ అస్య - కాంచనశిలాతలాశ్రయీ; 2. దక్షిణాత్‌ 
ఇతరః, సః చ అసౌ భుజః వ్యపాశ్రయః యస్యాః, తామ్‌, దక్షిణీతరభుజవ్యపాశ్రయాం; 
3. సహ ధర్మం చరితుం శీలమ్‌ అస్యా ఇతి, సహధర్మచారిణీ, 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
భాస్మరమ్‌ : 'భాః కరోతి” ఇతి (భాస్మరః) విగ్రహే “అతః కృ కమీ'త్యత్రా౭_తః తపరకరణాత్‌ 
సత్వస్య అప్రాప్తేః” కుప్వో” రితి జిహ్వామూలీయవిసర్గా వా శంక్యాహ - కస్మాదిత్వాదితి” 
(బాలమనోరమా) 

భాస్కర పదంలోని స కారానికి జిహ్వామూలీయం లేదా విసర్గ రావలసి ఉండగా, 
“'కస్మాదిషు చి సూత్రం ద్వారా కస్మాది గణంలో భాస్మర పదాన్ని పరిగణించటంవలన 
సకారమే ఉంటుంది. 


ప్రోద్వీక్షణమ్‌ శ్‌ దక్షిణేతరభుజవ్యపాశ్రయ అంటే ఎడమవైపునున్చదని అర్థం. భార్యను 
ఎడమవైపున నిలుపుకొని చంద్రాది సందర్శనాన్ని ప్రోద్వీక్షణమని వ్యవహరిస్తారని వివరణ 
వ్యాఖ్య- “... అనేన సముచిత ప్రదేశవర్తిత్వముక్తమ్‌ । ప్రోద్వీక్షణాఖ్యో భావశ్చ దర్శితః 
। ప్రోద్వీక్షణం నామ వామపార్స్వే స్త్రియం స్థాపయిత్వా చన్దాదిదర్శ్భనమితి భోజః -” 
వ్యాజహార : హృళల్‌ హరణే ధాతువు. హరణార్థ హృ ధాతువునకు ముందు ఆజ్‌ 
(ఉపసర్గ) చేర్చితే ఆజహార, తీసి కొనివచ్చాడు అని అర్థం. దానికి ముందు వి, ఆజ్‌ 
రెండింటినీ చేర్చితే వ్యాజహార - పలికెను అని అర్థం. మేఘధూతంలో కూడా ఇదే 
ప్రయోగం కనిపిస్తుంది. 
శ్లో ప్రత్యసన్నే నభసి దయితా జీవితాలమృనార్జీ 
జీమూతేన స్వకులమయీం హారయిప్యన్పవృత్తిమ్‌ । 
సప్రత్యగైః కుటజకుసుమైః కల్పితార్హాయ తస్మై 
ప్రీతః ప్రీతి ప్రముఖవచనం స్వాగతం వ్యాజహార ॥ - మేఘదూతమ్‌ - 1/5 
హృఆ్‌ ధాతువు హరణార్థకమే అయినా హరణపదం (ప్రాపణ, స్వీకార, స్తెన్య, 
నాశనార్థాలలో ప్రయోగింపబడుతుంది. అందుకే ఈ శ్లోకంలోనే హృ ఈ ధాతువును 
(ప్రేరణార్థంలో భవిష్యదర్ధంలో శతృప్రత్యయాంతంగా వాడాడు కాళిదాసు, పంపుతూ 
అనే అర్థంలో అయితే హృ ధాతువునకే ప్రాపణమనే అర్థమున్నపుడు హారయిష్యన్‌ అని 
(ప్రేరణార్థంలో ప్రయోగం అవసరం లేదు. ప్రేరణంమీద (ప్రేరణను వాడినట్లవుతోంది. 
కాబట్టి హృ ధాతువును (ప్రేరణార్థంలోనే ప్రాపణార్దాన్ని ఇస్తుందనటం సముచితం కావచ్చు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 71 


ఉదాత్తాలంకారధ్వని : కాంచనశిలాతలాలు కలిగి వుండటంతో ఆ గిరి సంపన్నత, 
భాస్కరుడు నేత్రగమ్యుడై ఉండటంతో ఆ గిరియొక్క బెన్నత్యం ధ్వనిస్తాయి. అది 


ఉదాత్తాలంకారధ్వని. అది అన్యోపలక్షణమైతే అలంకారం. ణం 
శ్లో పద్మకాన్తిమరుణత్రిభాగయోస్సంక్రమయ్య తవ నేత్రయోరివ । 
సంక్షయే జగదివ ప్రజేశ్వరస్సంహరత్యహరసావహర్చతిః 11 30 
ప.వి. : పద్మ-కాన్సిమ్‌ అరుణ-త్రి-భాగయోః సంక్రమయ్య తవ నేత్రయోః ఇవ । 


సంక్షయే జగద్‌ ఇవ ప్రజా+ఈశ్వరః సంహరతి అహః అసౌ అహర్బతిః ॥ 


అన్వ : అరుణత్రిభాగయోః తవ నేత్రయోః పద్మకాన్నిమ్‌ సంక్రమయ్య ఇవ, ప్రజేశ్వరః 
సంక్షయే జగద్‌ ఇవ అసౌ అహర్బతిః అహః సంహరతి. 


ప్ర: అరుణ-త్రిభాగయోః : అరుణ = ఎజ్జినైన, త్రిభాగయోః = కొనలుగల, తవ = 
నీయొక్క నేత్రయోః = కన్నులయందు, పద్మ-కాన్తిమ్‌ = తామరల శోభను, సంక్రమయ్య 
ఇవ = సంక్రమింపజేసియో యన్నట్లు, ప్రజా+ఈశ్వరః = ప్రజాపతి (రుద్రుడు), సంక్షయే 
= కల్పాంతమందు, జగద్‌-ఇవ = జగత్తునువలె, అసౌ = ఈ, అహః-పతిః = సూర్యుడు, 
అహః = పగటిని, సంహరతి = ఉపసంహరిస్తున్నాడు. 

తా: పార్వతి! సూర్యుడు తన కాంతిని ఎజ్జిని కొనలు గల నీ కన్నులలో సంక్రమింపజేసి 
పగటిని ఉపసంహరిస్తున్నాడు. అది కల్పాంతవేళలో ప్రజాపతి జగత్తును ఉపసంహరించి 
నట్లున్నది. 

విభక్తులు - క్రియలు : 1. పద్మకాన్తిమ్‌ : కాన్తిం - కాన్తీ - కాన్తీ కాన్తి శబ్దః ఇకారాన్తః 
స్త్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 2. అరుణత్రిభాగయోః : భాగే - భాగయోః - భాగేషు; 
భాగశబ్దః అకారాన్తః పుంలింగః సప్తమీద్వివచనమ్‌; 3. సంక్రమయ్య - అవ్యయమ్‌. 
సమ్‌ పూర్వకాత్‌ క్రము పాదవిక్షేపే ధాతోః ణిజన్లాత్‌ (ప్రేరణే) ల్యవ్‌ ప్రత్యయః; 4. తవ 
: తవ/తే - యువయోః/వామ్‌ - యుష్మాకం/వః; యుష్మచ్చబ్దః దకారాన్తః షస్ట్రేకవచనమ్‌; 
ర్‌. ఇవ - అవ్యయమ్‌; 6. సంక్షయే : సంక్షయే - సంక్షయయోః - సంక్షయేషు; 
సంక్షయశబ్దః అకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; 7. జగత్‌ : జగత్‌ - జగతీ - 
జగన్తి జగచ్చటబ్దః తకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 8. ప్రజేశ్వరః : ఈశ్వరః 
- ఈశ్వరా - ఈశ్వరాః ఈశ్వరశబ్దః అకారాన్నః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 9. 
సంహరతి : సంహరతి - సంహరతః - సంహరన్తి; సమ్‌ పూర్వకాత్‌ హృఖ్‌ హరణే 
ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 10. అహః : అహః - అహ్నీ/అహనీ - అహాని; 
నకారాన్తః నపుంసకలింగః అహన్‌ శబ్దః. ప్రథమైకవచనమ్‌; 11. అసౌ : అసౌ - 


72 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అమూ - అమీ; సకారాన్తః పుంలింగః అదస్‌ శబ్దః ప్రథమైకవచనమ్‌; 12. అహర్పతిః 
: అహర్చతిః - అహర్బతీ - అహర్పతయ3; ఇకారాన్తః పుంలింగః అహర్చతి శబ్దః. 
ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. నేత్రయోః+ఇవ - నేత్రయోరివ - విసర్గసంధి; 2. జగత్‌+ఇవ = 
జగదివ - జశ్వసంధి; 3. సంహరతి+అహః = సంహరత్యహః - యణాదేశసంధి; 4. 
అహః+అసౌ = అహరసౌ - విసర్గసంధి; 5. అసౌ ౩ అహర్బతిః = అసావహర్చతిః = 
అయవాయావాదేశసంధి. 
సమాసాలు : 1. పద్మానాం కాంతిః, తామ్‌, పద్మకాన్నిమ్‌; 2. అరుణః తృతీయః భాగః 
యయోః, తయోః అరుణత్రిభాగయో:ః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

త్రిపదం మీద సంఖ్యాయాః అవయవే తయప్‌ సూత్రంతో తయప్‌ ప్రత్యయం వచ్చి 
“తృతీయ” అని రూపమేర్చడవలసి వస్తుంది. “త్రి భాగి ఎలా కుదురుతుంది అని విచికిత్సకు 
సమాధానం - “వృత్తివిషయే పూరణార్థత్వం సంఖ్యాయాః ఇత్యుక్తమ్‌” మల్లినాథవ్యాఖ్య. 

“అంశవాచినా శబ్దేన సహ సమస్యమానః సంఖ్యా శబ్దః పూరణప్రత్యయేన వినాపి 
పూరణప్రత్యయో పేతపదవాచ్యమర్థమేవ బ్రవీతీత్యవగన్తవ్యమ్‌” - నారాయణవ్యాఖ్య 
కుమారసంభవం - 5/57 శ్లోకం. 
అలంకారసంసృష్టి : తిలతండుల న్యాయంతో ఒకటికి మించిన అలంకారాలు ఒకే 
శ్లోకంలో కలిస్తే అక్కడ అలంకారసంసృష్టి. అనన్యాశ్రితంగా ఆ అలంకారాలు 
ప్రధానాభావాన్ని అలంకరించటం అలంకారసంసృష్టి. 

ఇక్కడ “అహర్బతిః అహః సంహరతి' అన్నచోట అహర్బతి పదం సాభిప్రాయ 

విశేష్యం. “సాభిప్రాయే విశేష్యే చేత్‌ భవేత్సరికరాంకురః” అని సాభిప్రాయవిశేష్య ప్రయోగం 
వలన ఇది పరికరాంకురం. అహస్సును తాను అధిపతి దానిని ఉపసంహరించటంలో 
తనకు స్వాతంత్యముంటుందని భావం. 


దీనికి ఉపబలకంగా ఉపమానప్రయోగం 'సంక్షయే జగదివ ప్రజేశ్వరల అని ప్రజేశ్వర 
పదం. ప్రజాపతి ప్రళయవేళలో జగత్తును ఉపసంహరించినట్లుగా సూర్యుడు పగటిని 
ఉపసంహరిస్తున్నాడని ఉపమాలంకారం. “అనేన ప్రజాసంహారే ప్రజేశ్వరస్య అహ్నః 
సంహారే అహర్బతేః స్వాతంత్ర్యం ధ్వన్యతే” అని వివరణ వ్యాఖ్య. 

ఈ ధ్వని అలంకారశాస్త్రం మేర సమంజసమే కానీ కుమారసంభవంలోనే 
ద్వితీయసర్గలో కాళిదాసు- 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః Aa 


శ్లో ఇతస్సదైత్యః ప్రాప్తశ్రీర్నేత ఏవార్షతి క్షయమ్‌ । 
విషవృక్షో౭_పి సంవర్ధ్య స్వయంఛేత్తుమసాంప్రతమ్‌ 1 - 2/54 
“నా వలన సంపత్తిని పొందిన దైత్యుడు నా ద్వారా నశించకూడదు. మనమే పెంచిన 
విషవృక్షాన్ని అయినా మనం చంపకూడదు - అని నిజాభిప్రాయాన్ని ప్రకటిస్తాడు 
(బ్రహ్మముఖంగా. కాబట్టి అలంకారశాస్త్రప్రకారం స్వాతంత్ర్యం ధ్వనించినా మానవీయ 
దృక్పథంతో చూస్తే అది కాళిదాసుకు అనిష్టమైన ధ్వని. పరికరాంకురాలంకారం వాచ్య- 
వాచకచమత్కతి పరం మాత్రమే అని భావించాలి. 


“పద్మకాంతిం నేత్రయోః సంక్రమయ్య ఇవి అనటంలో వస్తూత్రేక్షాలంకారం. పద్మ 
కాంతిని పార్వతి కనులలోనికి సంక్రమింపజేసి రవి అస్తమించినట్లున్నదని ఉత్రేక్ష. 
“తదానీం పద్మానామ్‌ అవికాసాన్నేత్రయోస్తు వికాసాచ్చేయముత్ర్రేక్షా” అని మల్లినాథ 
వచనం. కన్నులకు పద్మాలతో వాచ్యంగానో, వ్యంగ్యంగానో పోలిక ఉంటే తప్ప ఈ 
కారణాభ్యూహ కుదరదు. కాబట్టి అనురణనధ్వని ద్వారా పద్మనేత్రాలకు బెపమ్యాన్ని 
గ్రహించాలి. “అత్ర దేవీనేత్రయోః సంభోగప్రత్యాసత్యా పరివర్ధమానకాన్తిత్వం పద్మకాన్తి 
సండక్రమణో(త్రేక్షాయాం హేతుః” అని వివరణ వ్యాఖ్య. పురాతనభవనాలను 
నవీకరించేటప్పుడు దానిలోని విలువైన కలపను తీసి పునర్వినియోగానికై దాచినట్లు 
సూర్యుడు పద్మకాంతిని పార్వతి కన్నులలో దాచాదని వివరణవ్యాఖ్యా వివరణ. *౫ 


శ్లో శీకరవ్యతికరం మరీచిభిర్జూరయత్యవనతే వివస్వతి । 
ఇన్టచాపపరివేషశూన్యతాం నిర్ణరాః ప్రసవితుర్రజన్తి తే ॥ 81 
ప.వి. : శీకర-వ్యతికరం మరీచిభిః దూరయతి అవనతే వినస్వతి । 
ఇన్టచాప - పరివేష-శూన్యతాం నిర్ణరాః ప్రసవితుః వ్రజన్తి తే ॥ 
అన్వ : అవనతే వివస్వతి మరీచిభిః శీకరవ్యతికరం దూరయతి తే ప్రసవితుః నిర్మరాః 
ఇనచాపపరివేషశూన్యతాం వ్రజన్తి. 
ప్ర: అవనతే = వ్రాలిన, వివస్వతి = సూర్యుడు, మరీచిభిః = కాంతులతో, శీకర- 
వ్యతికరమ్‌ : శీకర = తుంపరలతోడి, వ్యతికరమ్‌ = సంపర్శ్మాన్ని (తగులిమిని), దూరయతి 
(సతి) = దూరం చేస్తుండగా, తకన్‌ యొక్క ప్రసవితుః = తండ్రియొక్క నిర్ణరాః = 
సెలయేళ్ళు, ఇన్ట... శూన్యతామ్‌ : ఇన్టచాప = ఇన్టధనుస్సుయొక్క పరివేష = 
చుట్టుచుట్టడంతో (వరదగుడితో), శూన్యతామ్‌ = లేకపోవుటను, |వ్రజన్తి = పొందుచున్నవి. 
తా: సూర్యుడు పడమట వ్రాలిపోయాడు. తన కిరణాలు నీటి తుంపరలకు 


14 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


దూరమయ్యాయి. దానితో నీ తండ్రి - హిమవంతుని నుండి జారిపడు సెలయేళ్ళచుట్టూ 
ఇన్టచాపాలు లేక పోయాయి. 

విభక్తులు - క్రియలు : 1. శీతలవ్యతికరమ్‌ : వ్యతికరం - వ్యతికరౌ - వ్యతికరాన్‌; 
వ్యతికరశబ్దః - అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 2. మరీచిభిః : మరీచినా/ 
మరీచ్యా - మరీచిభ్యాం - మరీచిభిః; మరీచిశబ్దః పుం - స్త్రీలింగః ఇకారాన్తః. 
తృతీయాబహువచనమ్‌; 3. దూరయతి : దూరయతి - దూరయతోః - దూరయత్లు; 
దూరయత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. సప్తమ్యేకవచనమ్‌; 4. అవనతే : అవనతే - 
అవనతయోః - అవనతేషు; అవనతశబ్దః అకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; ర్‌, 
వివస్వతి : వివస్వతి - వివస్వతోః - వివస్వత్సు; వివస్వత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః 
సప్తమ్యేకవచనమ్‌; 6. ఇన్టచాపపరివేషశూన్యతామ్‌ : శూన్యతాం - శూన్యతే - శూన్యతాః 
.. శూన్యతా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 7. నిర్మరాః : నిర్భరః - 
నిర్భరౌ - నిర్ణరాః, నిర్జర శబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌; ర. 
ప్రసవితుః : ప్రసవితుః - ప్రసవిత్రోః - ప్రసవిత్యూణామ్‌; ప్రసవితృ శబ్దః బుకారాన్తః 
పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 9. వ్రజతి : వ్రజతి - వ్రజతః - వ్రజన్వి వ్రజ గతౌ ధాతోః 
లటి ప్రథమపురుషబహువచనమ్‌; 10. తే : తవ/తే - యువయోః/వామ్‌ - యుషాకం/ 
వక యుష్మత్‌ శబ్దః దకారాన్తః షష్ట్వేకవచనమ్‌. 

సంధులు : 1. మరీచిభిః+దూరయతి = మరీచిభిర్జూరయతి = విసర్గసంధి; 2. 
దూరయతి+అవనతే = దూరయత్యవనతే = యణాదేశసంధి; 3. ప్రసవితుః+వ్రజన్తి = 
ప్రసవితుర్ర్వజన్తి = విసర్గసంధి 

సమాసాలు : 1 శీకరైః వ్యతికరః, తమ్‌, శీకరవ్యతికరమ్‌; 2. ఇన్టస్య చాపః, తస్య 
పరివేషు, తేన శూన్యః, తస్య భావః, ఇన్టచాపపరివేషశూన్యతా. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

దూరయతి : 'దూరయతి” పద ప్రయోగాన్ని ఆశంకించి సాధుత్వాన్ని సమర్థించి చూపాడు 
వామనుడు కావ్యాలంకారసూత్రగ్రంథంలో... 


“సూ దూరయతీతి బహుళగ్రహణాత్‌ ” 

“'దూరయత్యవనతే వివస్వతి” ఇత్యత్ర దూరయతీతి కథమ్‌ । ణావిష్టవద్భావే 
“స స్థూలదూరి.. . ఇత్యాదినా గుణలోపయోః కృతయోః దవయతీతి భవితవ్యమ్‌. ఆహ 
- బహుళ గ్రహణాత్‌ | “ప్రాతిపదికాత్‌ ధాత్వర్థే బహుళమిష్టవచ్చ” ఇత్యత్ర బహుళగ్రహణాత్‌ 
“స స్థూలదూర... a ఆదిసూత్రేణ యద్విహితం తన్న భవిష్యతీతి।” - కావ్యాలంకారసూత్ర 6/79 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 75 


“స్థూలదూరయువ హ్రస్వక్షిప్రక్షు ద్రాణాం యణాదిపరం పూర్వస్య చ గుణః” - ఇది 
స్టూలాదిసూత్రం పూర్తిగా- 
హిమవదౌన్నత్యం : పరమేశ్వరుడు పార్వతితో సంభాషిస్తున్నాడు. పార్వతి తండ్రి బెన్నత్యాన్ని 
ప్రశంసించటం ద్వారా ఆమెలో ఆనందాన్ని పెంచే ప్రయత్నం చేయటం సముచితమే. 
అందుకే సూర్యాస్తమయవర్ణనతో హిమవదాౌన్నత్యాన్ని మేళవించి వర్ణిస్తున్నాడు కవి. 
సూర్యకిరణాలకన్న హిమవన్నగశిఖరాలు సమున్నతాలని ధ్వనింపజేస్తున్నాడు - 

“సూర్యమణ్ణలస్య అధో ముఖత్వాత్‌ సమున్నత్రేభ్యో హిమవచ్చిఖరేభ్యో నిపతతాం 
జలప్రవాహశీకరాణాం రవికరసంపర్మాభవాత్‌ నానాప్రభామణ్జలాన్యపి నివృత్తానీత్యర్థః” 
- (వివరణవ్యాఖ్య) 

హిమవచ్చిఖరౌన్నత్యాన్ని వర్ణించటం కాళిదాసుకు అభీష్టవిషయాలలో ఒకటి. 
కుమారసంభవంలోనూ- 


శ్లో; ఆమేఖలం సంచరతాం ఘనానాం - ఛాయామధస్సానుగతాం నిషేవ్య । 
ఉద్వేజితా వృష్టిభిరాశ్రయన్తే - శృంగాణి యస్యాతపవన్తి సిద్ధాః ॥ - 1/6 
మేఘాలు హిమవంతుని మధ్యసాను ప్రదేశాలలో సంచరిస్తూ కురియగానే (క్రిందనున్న 
సిద్దులు పైకి ఎండలోనికి వెళ్ళీ తడవకుండా ఉన్నారట. x 
శ్లో దష్టతామరసకేసరత్యజోః క్రన్హతోర్విపరివృత్తకణ్ఞయోః I 
నిఘ్నయోస్సరసి చక్రవాకయోరల్పమన్తరమనల్పతాం గతమ్‌ ॥ _ 82 
పవి. : దష్ట-తామరస -కేసర -త్యజోః - క్రందతోః విపరివృత్త-కణ్ణయోః । 
నిఘ్నతోః సరసి చక్రవాకయోః - అల్పమ్‌ అన్తరమ్‌ అనల్పతాం గతమ్‌॥ 
అన్వ : సరసి దష్టతామరసకేసరత్యజోః విపరివృత్త-కణ్ధయోః క్రన్షతోః నిఘ్నయోః 
చక్రవాకయోః అల్పమ్‌ అన్తరమ్‌ అనల్పతాం గతమ్‌. 
ప్ర: సరసి = కొలనులో, దష్ట... త్యజోః : దష్ట = కొరకబడిన, తామరస = తామరయొక్క 
కేసర = కింజల్మములను, త్యజోః = విడుచుచున్నవియు, విపరివృత్త-కణ్ధయోః J విపరివృత్త 
= వెనుకకు మరల్చబడిన, కణ్ధయోః = మెడలుగలవియు, క్రన్దతోః = ఆక్రోశిస్తున్నవియు, 
నిఘ్నయోః = విధిపరాధీనాలైన, చక్రవాకయోః = చక్రవాకముల జంటకు, అల్బమ్‌ = 
కొలదియైన, అన్తరమ్‌ = ఎడబాటు, అనల్పతామ్‌ = దీర్హతను, గతమ్‌ = పొందినది. 
తా: కొలనులో చక్రవాకాల మిథునముంది. అవి సగం కొరికిన తామరల కింజల్మాలను 
విడుస్తున్నాయి. మెడలు త్రిప్పి ఆక్రోశిస్తున్నాయి. విధిపరాధీనాలైన ఆ జంట ఎడబాటు 
స్వల్పకాలమే అయినా దీర్గంగా తోచింది. 


76 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విభక్తులు - (క్రియలు : 1. దష్టతామరసకేసరత్యజోః : త్యజః - త్యజోః - త్యజామ్‌; 
త్యక్‌ శబ్దః చకారాన్తః పుంలింగః షష్టీద్వివచనమ్‌; 2. క్రన్దతోః : క్రన్హతః - క్రన్దతోః - 
క్రన్షతామ్‌; క్రన్దత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. షష్టీద్వివచనమ్‌; 3. విపరివృత్తకణ్ధయోః 
: కణ్బస్య - కణ్ఞయోః - కణ్యానామ్‌, విపరివృత్తకణ్ధశబ్దః అకారాన్తః పుంలింగః. 
షష్టీద్వివచనమ్‌; 4. నిఘ్నయోః : నిఘ్నస్య - నిఘ్నయోః - నిఘ్నానామ్‌; నిఘ్నశబ్దః 
అకారాన్తః పుంలింగః. షష్టీద్వివచనమ్‌; 5. సరసి : సరసి - సరసోః - సరస్సు; సరస్‌ 
శబ్దః సకారాన్తః నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 6. అల్బమ్‌ : అల్బమ్‌ - అల్సే - 
అల్పాని; అల్చశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. అన్తరమ్‌ : అన్తరమ్‌ 
- అన్తరే - అన్తరాణి; అన్తర శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 8. 
అనల్పతామ్‌ : అనల్పతామ్‌ - అనల్పతే - అనల్బతాః; అనల్పతా శబ్దః ఆకారాన్తః 
స్రీలింగః. ద్వితీయైకవచనమ్‌; 9. గతమ్‌ : గతం - గతే - గతాని; గతశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. క్రన్దతోః+విపరి = క్రన్షతోర్విపరి = విసర్గసంధి; 2. చక్రవాకయోః+అల్బమ్‌ 
= చక్రవాకయోరల్పమ్‌ = విసర్గసంధి. 

సమాసాలు : 1. దష్టం తామరసస్య కేసరం త్యజతః ఇతి దష్టతామరసకేసరత్యజౌ, 
తయోః, దష్టతామరసకేసరత్యజోః; 2. విపరివృత్తౌ కణ్ణా యయోః తయోః, 
విపరివృత్తకణ్ధయోః 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

చక్రవాకః : “చక్ర ఇత్యాఖ్యయా ఉచ్యతే౭_సౌ । వచ్‌+కర్మణి ఘఖణ్‌, తతో “న్యంక్వాదీనాం 
చి ఇతి కుత్వమ్‌. పక్షివిశేషః ....“చక్రవాకాస్తథాన్యే చ ఖగాః సన్యంబుచారిణః” ఇతి 
చరకః” - హలాయుధకోశః 


ప్రకృతి వర్ణనలలో కాళిదాసకవితలో చక్రవాకవర్ణన అనివార్యమన్నట్లు కనిపిస్తుంది. 
కుమారసంభవంలోనే తృతీయసర్గలో... 


శో దదౌ సరః పంకజరేణుగన్టి - గజాయ గండూషజలం కరేణుః । 
అర్జోపభుక్తేన బిసేన జాయాం - సమ్మావయామాస రథాంగనామా ॥-8/837 


వసంతవిజృంభణను వర్ణిస్తూ చక్రవాకాలకూ స్థానమిచ్చాడు. 
శ్లో! పరస్పరాక్రందిని చక్రవాకయోః - పురో వియుక్తే మిథునే కృపావతీ । 
- కుమారసంభవమ్‌ - శబ్దకల్పద్రుమః 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 1 


అష్టమసర్గలోనే (51) పరమేశ్వరునకు ఉపమానంగా చక్రవాకాన్నే స్వీకరించాడు. 

“కింన వేత్సి సహధర్మచారిణం, చక్రవాకసమవృత్తిమాత్మనః”, 
రసమా? రసాభాసమా? 

శ్లో ఏకతైవానురాగశ్చేత్తిర్యజ్‌ మ్లేచ్చగతోల_పి వా। 

యోషితో బహుసక్తిశ్చేద్రసాభాసస్రిధా మతః ॥ 

అని ఆలంకారికులు తిర్యగ్గతమైన రతిని రసాభాసమన్నారు. ఇది ప్రాచీనశ్లోకం. 
దీనిపై విభిన్నస్థాయులలో చర్చలు జరిగాయి. ఏకావలీకారుడైన విద్యాధరుడు 
విభావాదిరససామగగ్రి ఉన్నందువల్ల “దదౌ సరః పంకజ..” ఇత్యాది శ్లోకాలలోని రతి 
రసమే అన్నాడు. సింగభూపాలుడు రసార్దవసుధాకరంలో విభావాదిస్థితి అక్కడ వున్నా 
విభావాది జ్ఞానం అక్కడ ఉండదు కాబట్టి అది రసాభాసమే అన్నాడు. 


“అపరే తు రసాభాసం తిర్యక్షు ప్రచక్షతే । తత్‌ న పరీక్షా క్షమమ్‌ । తేష్వపి విభావాది 
సమృవాత్‌ | విభావాది జ్ఞానశూన్యాః తిర్యంచః న భాజనం. భవితుమర్హన్తి రసస్య ఇతి 
చేత్‌! న। మనుష్యేష్వపి కేషుచిత్‌ తథాభూతేషు రసవిషయాభాసప్రసంగాత్‌ | అత్ర 
విభావాది సమృవో౭_పి రసం ప్రతిప్రయోజకః | న విభావాదిజ్ఞానమ్‌. తతశ్చ 
తిరశ్చామస్వేవ రసః ” - సింగభూపాలుని మాటలలో విద్యాధరమతం. 


సింగభూపాలుని ఖండనం - 


“న త్రావత్‌ తిరశ్చాం విభావత్వముపపద్యతే | శృంగారే హి సముజ్జ్వలస్య శుచినో 
దర్శనీయస్యైవ వస్తునో మునినా విభావత్వే నామ్నానాత్‌. .... తర్షి విభావాది జ్ఞానరహితేషు 
మనుష్యేషు రసాభాస ప్రసంగ ఇతి చేత్‌ | నైష దోషః | కించ విభావాది సంభవో9 పి 
రసం ప్రతి ప్రయోజకః న హి విభావాదిజ్ఞానమిత్యేతద్‌ న యుజ్యతే I -రసార్దవసుధాకరః 
ద్వితీయోల్లాసం. 

ఇది సాంకేతిక చర్చ మాత్రమే. సాంప్రదాయికంగా వస్తున్న రసాభాస (శృంగారాభాస) 
కు సంబంధించి కవులు మాత్రం తిర్యక్కులలో వివిధ రస వర్ణనలను మానలేదు. 
ఆలంకారికులూ అది ఆస్వాదనకు తగదనీ చెప్పలేదు. కాకపోతే ఏ రూపంలో 
ఆస్వాదిస్తున్నామన్నదే చర్చ. అందువల్లనే ఆనందవర్ధనుడు 


శ్లో॥ రస భావ తదాభాస భావశాన్వాదిరక్రమః । 
ధ్వనేరాత్మాంగిభావేన భాసమానో వ్యవస్థితః ॥ అని రసాభాస, భావాభాసాలను 
కూడా అలక్ష్యక్రమధ్వనులుగానే పరిగణించాడు. x 


78 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్లో॥ స్థానమాహ్నికమపాస్య దన్తినస్సల్లకీవిటపభజ్ఞవాసితమ్‌ । 
ఆవిభాతచరణాయ గృహ్హతే వారి వారిరుహరుద్ధషట్పదమ్‌ ॥ _ 38 
అవ : జలపానానికి వచ్చిన గజయూధథవర్ణన. 
ప.వి. : స్థానమ్‌ ఆహ్నికమ్‌ అపాస్య దన్తినః సల్లకీ-విటప-భంగ-వాసితమ్‌ । 
ఆ విభాత-చరణాయ గృహ్హతే వారి వారిరుహ-రుద్ధ-షట్పదమ్‌ ॥ 
అన్వ : దన్నినః ఆహ్నికం స్థానమ్‌ అపాస్య ఆవిభాతచరణాయ సల్లకీవిటపభంగవాసితం 
వారిరుహరుద్ధషట్పదం వారి గృహ్హతే. 
ప్ర: దన్తినః = ఏనుగులు, ఆహ్నికమ్‌ = పగటికి తగిన, స్థానమ్‌ = స్థానాన్ని అపాస్య 
= వీడి, ఆవిభాత-చరణాయ : ఆవిభాత = ఉదయం వరకూ, చరణాయ = సంచరించ- 
టానికి, సల్లకీ... వాసితమ్‌ : సల్లకీ-విటప = సల్లకీలతయొక్క భంగ = తునకలచే, 
వాసితమ్‌ = పరిమళిళతమై, వారి... షట్పదమ్‌ : వారిరుహ = తామరలచే, రుద్ధ = 
ఆపబడిన, షట్పదమ్‌ = తుమ్మెదలుగల, వారి = నీటిని, గృహ్హతే = గ్రహిస్తున్నాయి. 
తా: ఏనుగులు (సంధ్యాకాలమైంది కాబట్టి) పగలు సంచరించటానికి తగిన ప్రదేశాన్ని 
వదలి తెలవారే వరకు చర్వణ చేయటానికి సరిపడా నీటిని గ్రహించి వెళ్తున్నాయి. ఆ 
నీరు సల్లకీలతా తునకల పరిమళం గలది. తామరలను తుమ్మెదలను తమలో 
బంధించినందువల్ల ఆ (ప్రతిబంధకం లేనిది కూడా. 
విభక్తులు - క్రియలు : 1. స్థానమ్‌ : స్థానం - స్థానే - స్థానాని; స్థానశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 2. ఆహ్నికమ్‌ : ఆహ్నికమ్‌ - ఆహ్హికే - ఆహికాని; 
ఆహ్నికశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయెకవచనమ్‌; 3. అపాస్య - అవ్యయమ్‌ 
అపపూర్వకాత్‌ అస్‌ ధాతోః ల్యప్‌ ప్రత్యయః; 4. దన్తినః : దన్తీ - దన్తినా - దన్తినః; 
దన్తిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః ప్రథమా బహువచనమ్‌; 5. వాసితమ్‌ : వాసితం - 
వాసితే - వాసితాని; వాసిత శబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 6. 
ఆవిభాతచరణాయ : చరణాయ - చరణాభ్యాం - చరణేభ్యః; చరణశబ్దః అకారాన్నః 
నపుంసకలింగః. చతుర్ధ్యేకవచనమ్‌; 7. గృహ్హతే : గృహీతే - గృహ్హాతే - గృహ్హతే, గ్రహ 
ఉపాదానే ధాతోః ఆత్మనేపది లటి ప్రథమపురుషబహువచనమ్‌; 8. వారి : వారి - 
వారిణీ - వారీణి; వారిశబ్దః ఇకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 9. 
వారిరుహరుద్ధషట్పదమ్‌ 1 షట్పదం - షట్పదే - షట్పదాని; వారిరుహరుద్ధషట్పద 
శబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 1 


సమాసాలు : 1. సల్లక్యాః విటపాః, తేషాం భంగాః, తైః వాసితమ్‌ - సల్లకీవిటపభంగ- 
వాసితమ్‌; 2. విభాతాదారభ్య ఆవిభాతం, తచ్చ తత్‌ చరణం, తస్మై - ఆవిభాతచరణాయ; 
3. వారిణి రోహతి ఇతి వారిరుహమ్‌, తేన, రుద్దాః షట్పదాః యస్మిన్‌ తత్‌ = వారిరుహరుద్ధ 
షట్పదమ్‌. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

ఆహ్మికమ్‌ : “అహ్నా నిర్భృత్తమ్‌ (ఆహ్నికమ్‌). అహన్‌+ఠఆగ్‌” - దినసాధ్యమనీ, భోజనమనీ 
కూడా అర్థం. ఆహ్నికస్థానాన్ని వీడి ఏనుగులు జలాశయాల దగ్గరకు వచ్చి జలాన్ని 
గ్రహిస్తున్నాయి. వివరణవ్యాఖ్య ఇలా అన్నది - “దివసావసానేషు తు సరోవరమవగాహ్య 
భక్షితానురూపం జలం పిబన్తి. యథోక్తం పాలకాహ్యే - 


శ్లో ఆతపభీతా నాగా వనభువి తరుషండమండితే కుహచిత్‌ | 
అతివాహయన్తి దివసాన్‌ సలిలం గృహ్హాన్తి సన్హ్యాసు ॥ 
సల్లకీ : ఏనుగులు ఆహారంగా ఇష్టపడే తీగ. 
“సత్కృత్య లక్ష్యతే స్వాద్యతే గజైరితి | సత్‌+లక+క్వున్‌ | గౌరాదిత్వాత్‌ జీష్‌ | 
స్వనామవృక్ష విశేషః... 
శల్యతే శ్లాఘ్యతే గజైరితి శల్లకీ । ... 'శ్వాదిద్‌ద్రుభేదౌ శల్లక్యౌ శంకా త్రాస వితర్మయో” 
రితి తాలవ్యాదౌ రభసః । సలతి గచ్చతి. సలగతౌ దన్యాదిః ణకః భౌవాదిః నిపాతనాత్‌ 
లస్య ద్విత్వమ్‌. ... ... సల్లకీ సిల్లకీ హ్లదేతి రుద్రః ఇతి స్వామీ ఇత్యమరటీకాయాం 
భరతః” - శబ్దకల్చ్ప[ద్రుమః. 
శ్లో గన్ధినీ గజభక్ష్యా తు సువహా సురభీ రసా । 
మహేరణా కున్గురుకీ సల్లకీ హ్లాదినీతి చ ॥ - ఇత్యమరకోశః. 
స్వభావోక్తి - రసానుగుణత : ఈ శ్లోకంలో దన్తిస్వభావవర్ణనముంది. 'స్వభావోక్తి స్వభావస్య 
జాత్యాదిస్థస్య వర్ణనమ్‌” అని స్వభావోక్తి లక్షణం. ఇది జాతిగతస్వభావ వర్ణణం. అయితే 
ఇది ప్రకృతశృంగారరసానికి ఎంతవరకు సహకరిస్తుందని ఆలోచించవలసి యుంది. 
“వారిరుహరుద్ధషట్సదమ్‌’ అని నీటికి విశేషణం. దానివలన “వారిరుహరుద్ధషట్పద 
మిత్యనేన భ్రమరబాధారాహిత్యముక్తమ్‌” అని ప్రకాశికా వ్యాఖ్య. దానితో భ్రమరబాధ 
తొలగినా ఏనుగులకు, భ్రమరాలు స్వేచ్చను కోల్పోవటం ధ్వనిస్తుంది. శృంగార 
ప్రవృత్తుడైన పరమేశ్వరునిలోనూ స్వేచ్చారాహిత్యం అనురణన రూపంలో ధ్వనిస్తుంది. 
అది రసప్రవృత్తికీ, పోషణకు అంతగా అనుకూలించదు. 


80 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అభిజ్ఞాన శాకున్తలంలో (భ్రమరస్వభావాన్ని వర్ణించిన కాళిదాసు అత్యద్భుతంగా అక్కడ 
రసానుగుణత్వాన్ని సాధించాడు. ఒక తుమ్మెద శకుంతల దగ్గరగా ఎగురుతున్న దృశ్యాన్ని 
దుష్యంత భావనలో ఇలా వర్ణిస్తాడు కాళిదాసు- 


శ్లో చలాపాంగాం దృష్టిం స్పృశసి బహుశో వేపథుమతీం 
రహస్యాఖ్యాయీవ స్వనసి మృదుకర్ణాంతికచరః ॥ 
కరౌ వ్యాధున్వత్యాః పిబసి రతిసర్వస్వమధరం 
వయం తత్వాన్వేషాన్మధుకర! హతాస్త్వం ఖలు కృతీ 1॥ - ప్రథమాంకం - 20 
ఇక్కడ (భ్రమరస్వభావోక్తి వర్ణన తద్ద్వారా ధ్వనిస్తున్న వ్యతిరేకాలంకారం దుష్యంతుని 
లోని పూర్వరాగవిప్రలంభానికి పోషకాలవుతాయి. % 
శ్లో పశ్య పశ్చిమదిగన్తలమ్బినా నిర్మితం మితకథే! వివస్వతా । 
దీర్హయా ప్రతిమయా సరోమృసాం తాపనీయమివ సేతుబన్ధనమ్‌ 11 34 
అవ : సూర్యుడు పడమటివైపు వాలుటను వర్ణించటం. 
ప.వి. : పశ్య పశ్చిమ-దిగ్‌-అన్న-లమ్బినా నిర్మితం మిత-కథే! వివస్వతా । 
దీర్భయా ప్రతిమయా సరః+అమృసాం తాపనీయమ్‌ ఇవ సేతు-బన్టనమ్‌॥ 
అన్వ : మితకథే! పశ్చిమదిగన్తలమ్బినా వివస్వతా దీర్భయా ప్రతిమయా సరోమృసాం 
తాపనీయం సేతుబన్ధనం నిర్మిత మివ. పశ్య! 
ప్ర: మిత-కథే! = మితభాషిణి!, పశ్చిమ... లమ్మ్బినా : పశ్చిమదిక్‌ = పడమటి 
దెసయొక్క అన్త = చివరను, లమ్మ్బినా = ఆశ్రయించియున్న వివస్వతా = సూర్యునిచేత, 
దీర్భయా = పొడవైన, ప్రతిమయా = నీడతో, సరః+అమృసామ్‌ = కొలనులోని నీటికి, 
తాపనీయమ్‌ = సువర్ణమయమైన, సేతు-బన్టనమ్‌ = వంతెనను కట్టుటను, నిర్మితమ్‌ 
ఇవ = పూర్తిచేసి నట్టుంది. పశ్య = చూడు. 


తా: (పార్వతి!) మితభాషిణి! చూడు. సూర్యుడు పడమటిదెస కొసన వ్రేలాడుతూ 
పొడవైన తన నీడతో కొలనులోని నీటిపై బంగారు వంతెన కట్టినట్టుంది. 

విభక్తులు - క్రియలు : 1. పశ్య : పశ్య/పశ్యతాత్‌ - పశ్యతం - పశ్యత; దృశిర్‌ ప్రేక్షణే 
ధాతోః లోటి మధ్యమపురుషైకవచనమ్‌; 2. పశ్చిమదిగన్తలమ్మ్బినా : లమ్బినా - లమ్బిభ్యాం 
- లమ్బిభికి లమ్బిన్‌ శబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 3. నిర్మితమ్‌ : 
నిర్మితం - నిర్మితే - నిర్మితాని; నిర్మితశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 
4. మితకథే! : మితకథే! - మితకథే - మితకథాః; మితకథా శబ్దః ఆకారాన్తః స్రీలింగః. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 81 


సంబోధన ప్రథమైకవచనమ్‌; 5. వివస్వతా : వివస్వతా - వివస్వద్భ్యాం - వివస్వద్శిః 
: వివస్వత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 6. దీర్భయా 3 దీర్భ్ధయా - 
దీర్జాభ్యాం - దీర్ణాఖిః దీర్జాశబ్దః ఆకారాన్నః స్రీలింగః. తృతీయైకవచనమ్‌; 7. ప్రతిమయా; 
ప్రతిమయా - ప్రతిమాభ్యాం - ప్రతిమాభిః; ప్రతిమాశబ్దః ఆకారాన్తః స్రీలింగః. 
తృతీయైకవచనమ్‌; 8. సరోమృసామ్‌ : అమృసః - అమృసోః - అమృసామ్‌ - అమృస్‌ 
శబ్దః సకారాన్తః నపుంసకలింగః. షష్టీబహువచనమ్‌; 9. తాపనీయమ్‌ : తాపనీయం - 
తాపనీయే - తాపనీయాని; తాపనీయశబ్దః అకారాన్న నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 
10. ఇవ - అవ్యయమ్‌; 11. సేతుబన్టనమ్‌ | బన్ధనం - బన్గనే - బన్గ్థనాని; 
సేతుబన్ధనశబ్దః అకారాన్న నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌. 

సమాసాలు : 1. పళ్చిమా చ సా దిక్‌, తస్యాః అన్నే లమ్బితుం శీలమ్‌ అస్య, 
పశ్చిమదిశావలమ్బీ, తేన; 2. మితా కథా యస్యాః, తస్యాః సంబుద్దా, మితకథే!; 8. 
సరసామ్‌ అమృః, తేషామ్‌, సరోమృసామ్‌, 4. సేతోః బన్టనమ్‌, సేతుబన్టనమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

పశ్చిమమ్‌ : పశ్చాద్భవం “అగ్రాది పశ్చాద్‌ డిమచ్‌” ఇతి డిమచ్‌. పశ్చాద్భవమ్‌ 
“తదాత్మసమృవం రాజ్యే మన్రివృద్ధాః సమాదధుః | స్మరన్తః పశ్చిమామాజ్ఞాం భర్తుః 
సంగ్రామయాయినణ౫। ఇతి రఘౌ - 17/8 హలాయుధకోశః. 

తాపనీయమ్‌ : “ఉపనిషద్ఫేదే | ఉపనిషచ్చట్టే 1299 పృదృశ్యమ్‌. గోపాలతాపనీయః, 
నృసింహతాపనీయః । తపనీయస్య స్వర్ణస్య వికారః అణ్‌. స్వర్ణమయే త్రి. “తాపనీయే 
తథా ఘజ్జ్టే కక్షోపరివిలమ్బితే - ” హరివంశ 37 అధ్యాయః. జాతరూపేభ్యః పరిమాణే 
అజ్‌. స్వర్ణనిష్మపరిమాణే సువర్ణే న” - వాచస్పత్యమ్‌. 

ఉగ్రేక్షాలంకారం : 'సంభావనా స్యాదుత్రేక్షా' అని ఉత్రేక్షాలంకారలక్షణం. పడమటి- 
నుండి తూర్పువరకు వ్యాపించిన ప్రతిబింబాన్ని తాపనీయసేతుబన్టనంగా భావించటం 
చేత ఇది ఉత్రేక్షా. ఉత్రేక్షా హేతువైన ప్రతిమను కూడా ప్రతిపాదించినందువలన ఉక్త 


విషయస్వరూపోగ్రేక్షాలంకార మిక్కడ. x 
శ్లో ఉత్తరన్తి వినికీర్య పల్వలం గాఢపజ్మమతివాహితాతపాః । 
దంష్టిణో వనవరాహయూథపా దష్టభబ్గురబిసాజ్కురా ఇవ ॥ 85 


అవ : వనవరాహ వర్ణన. 


ప.వి. : ఉత్తరన్తి వినికీర్య పల్వలం - గాఢ-పంకమ్‌ అతివాహిత+ఆతపాః । 
దంష్టిణః వన-వరాహ-యూథపాః - దష్ట-భంగుర -బిస +అంకురాః ఇవ ॥ 


82 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : వన...యూథపా ఆతి....తపాః (సన్తః) గాఢ.. పల్వలం వినికీర్యదష్ట... విషాంకురాః 
దంష్టిణః ఇవ ఉత్తరన్తి. 

ప్ర: వన... యూథపాః : వన-వరాహ = అడవిపందులయొక్క యూథ-పాః = 
గుంపుల కధిపతులు, అతివాహిత+ఆతపాః : అతివాహిత = గడిపివేయబడిన, ఆతపాః 
(సన్తః) = ఎండగలవై, గాఢ-పంకమ్‌ = నిండా బురదగల, పల్వలమ్‌ = గుంటలను, 
వినికీర్య = కలతబెట్టి, దష్ట... కురాః : దష్ట = కొరకబడి, భంగుర = తునిగిపోయిన, 
బిస = తామరతూళ్ళయొక్క అంకురాః = మొలకలు గలవై, దంష్టిణ ఇవ = 
కోరలుగలవన్నట్లుగా, ఉత్తరన్తి = పైకి వస్తున్నాయి. 


తా : అడవిపందులకు రాజులు పగలంతా నిండైన బురదగుంటలలోని బురదలో 
గడిపి ఆ గుంటలను కల్లోలపరచి పైకి లేస్తున్నాయి. ఆ గుంటలలోని తామరతూళ్ళను 
కొరికి ఆ తామరతూళ్ళ ముక్కలు వాటి ముఖాన కోరలవలె కనిపిస్తున్నాయి. 
విభక్తులు - క్రియలు : 1. ఉత్తరన్తి : ఉత్తరతి - ఉత్తరతః - ఉత్తరన్తి; ఉత్‌ పూర్వకాత్‌ 
తా ప్లవనతరణయోః ఇతి ధాతోః లటి ప్రథమపురుషబహువచనమ్‌; 2. వినికీర్య జమ 
ని ఉపసర్గ ద్వయపూర్వక క్యూ విక్షేపే ధాతోః ల్యప్‌ ప్రత్యయ; 3. పల్వలమ్‌ : పల్వలం 
- పల్వలే - పల్వలాని; పల్వల శబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 
4. గాఢపంకమ్‌ : పంకం - పంకే - పంకాని; పంకశబ్దః అకారాన్తః నపుంసకలింగః. 
ద్వితీయైెకవచనమ్‌; 5. అతివాహితాతపాః : ఆతపః - ఆతపౌ - ఆతపాక ఆతపశబ్దః 
అకారాన్నః పుంలింః. ప్రథమాబహువచనమ్‌; 6. దంష్టిణః స దంష్టీ - దంష్టిణా - 
దంిణః; దం్షిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 7. 
వనవరాహయూథపాః : యూథపః - యూథపా - యూథపాః; యూథపశబ్దః అకారాన్తః 
పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 8. దష్టభంగురబిసాంకురాః : అంకురః - అంకురౌ 
- అంకురాః; అంకురశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌; 9. ఇవ - 
అవ్యయమ్‌. 

సంధులు : 1. దంష్టిణః+వన = దంష్టిణోవన = విసర్దసంధి; 2. అంకురాః+ఇవ = 
అంకురా ఇవ = విసర్గలోపసంధి; 3. యూథాపాః+దష్ట = యూథపా దష్ట = విసర్గసంధి. 
సమాసాలు : 1. అతివాహితః ఆతపః యై స్తే, అతివాహితాతపాః; 2. వనే (విద్యమానాఖ 
వరాహాః, తేషాం యూథమ్‌, తాని పాన్తి ఇతి, వనవరాహయూథపాః; 3. దష్టాః చ తే 
భంగురాః దష్టభంగురాః, బిసానామ్‌ అంకురాః యై తే, దష్టభంగుర బిసాంకురాః. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 83 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
పల్వలమ్‌ : పలతి గచ్చతి పిబత్యస్మిన్‌ వా పల గతౌ పా పానే వా! “సానసి వర్ణసి పర్ణసి 
తండులాంకుశచషాలేల్వలపల్వలధిష్ట్రశల్యాః (ఉణాది 4/107) ఇతి నిపాతనాత్‌ వలచ్‌ 
ప్రత్యయేన సిద్ధమ్‌. అల్పసరః ఇత్యమరః... తస్య లక్షణం యథా - 
శ్లో॥ అల్పం సరః పల్వలం స్యాద్యత్ర చంద్రర్లగే రవౌ । 
న తిష్టతి జలం కించిత్తత్రత్యం వారి పల్వలమ్‌ ॥ 
తజ్జలగుణాః - 'పాల్వలం వార్యభిష్యన్షి గురు స్వాదు త్రిదోషకృత్‌.” ఇతి భావప్రకాశః 
। “పాల్వలం గుర్వభిష్యన్షి విష్టమ్బిదోషలం పరమ్‌” ఇతి రాజవల్లభః - శబ్దకల్పద్రుమః 
వరాహస్వభావం : “అత్ర యూథపానాముత్తరణవచనేన యూథానామప్పుత్తరణమర్ధాదుక్తం 
భవతి । ఆతపభీతాః వరాహాః పల్వలేషు ఆతపసమయమతివాహ్యా దినావసానే పల్వలా- 
దుద్గచ్చన్తీత్యర్థః ।; అయం చ వరాహాణాం స్వభావః | ఉక్తం చ రఘువంశే... “స 
పల్వలోత్తీర్ణవరాహయూ థాని” ఇతి ” - వివరణవ్యాఖ్య. 
రఘువంశం - 
శో సపల్వలోత్తీర్ణవరాహయూథా - న్యావాసవృక్షోన్ముఖబర్జిణాని | 
యయౌ మృగాధ్యాసితశాద్వలాని - శ్యామాయమానాని వనాని పశ్యన్‌! 2/16 
అభిజ్ఞాన శాకున్తలంలో కూడా దుష్యంతవచనాల్లో వరాహయూథాల ముస్తాక్షతి వర్ణన 
కనిపిస్తుంది - 
శ్లో గాహన్లాం మహిషా నిపానసలిలం శృంగైర్ముహుస్తాడితం 
ఛాయాబద్ధకదమృకం మృగకులం రోమన్థమభ్యస్యతు | 
విస్రబ్దం క్రియతాం వరాహతతిభిర్ముస్తాక్షతిః పల్వలే 
విశామం లభతామిదం చ శిధిలజ్యాబన్ధమస్మద్ధనుః I -ద్వితీయాంకం -6 
ఉకగ్రేక్షాలంకారం : వరాహాలు కోరలు కలిగివున్నట్లుగా కనిపిస్తున్నాయట. అలా 
ఉత్రేక్షించటానికి కారణం తామరతూళ్ళు వాటి నోళ్ళకు అటూ ఇటూ |వేలాడటం అవి 
తెల్లగా ఉండటం. “బిసాంకురాణాం ధావళ్యం నిశితాగ్రత్వం చ ఉగ్రేక్షాబీజమ్‌.” 
(వివరణవ్యాఖ్య). కాబట్టి ఆ పందులకు కోరలు వచ్చినట్లున్నాయనటం స్వరూపోత్ర్రేక్షా- 
లంకారం. ణ్‌ 
శ్లో॥ ఏష వృక్షశిఖరే కృతాస్పదో జాతరూపరసగౌరమణ్ణలమ్‌ । 
హీయమానమహరత్యయాతపం పీవరోరు! పిబతీవ బర్హిణః 1 36 


84 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అవ : చెట్లపై వ్రాలియున్న మయూరవర్ణన. 
పవి క వపుః వృక్ష-శిఖరే కృత+ఆస్పదః జాతరూప-రస-గౌర-మణ్ణలమ్‌ ॥ 
హీయమానమ్‌ అహః +అత్యయ+ఆతపమ్‌ పీవర+ఉరు! పిబతి+ఇవ బర్షిణః॥ 
అన్వ : పీవరోరు! ఏషః బర్జిణః వృక్షశిఖరే కృతాస్పదః (సన్‌) హీయమానం జాత- 
రూపరసగౌరమణ్ణలమ్‌ అహరత్యయాతపం పిబతి ఇవ. 
ప్ర: పీవర+ఊరు! = బలిసిన తొడలు గలదానా!, ఏషః = ఈ, బర్జిణః = నెమలి, 
వృక్ష-శిఖరే = చెట్టు కొనన, కృత+ఆస్పదః (సన్‌) = నెలవు చేసికొని, హీయమానమ్‌ 
= క్షీణిస్తున్న జాత... మండలమ్‌ : జాతరూప = బంగారంయొక్క రస = ద్రవంచేత, 
గౌర = పసుపుపచ్చనైన, మండలమ్‌ = వర్తులం గల, అహ... తపమ్‌ : అహః = 
పగటియొక్క అత్యయ = ముగిసిపోవుటయందలి, ఆతపమ్‌ = ఎండను, పిబతి ఇవ = 
త్రాగుతున్నట్టుంది. 


తా : పీవరోరు! నెమలి చెట్టుచివరన తావు చేసికొని నిలిచి, బంగారు రసంతో గీచిన 
మండలం గలిగి క్షీణిస్తున్న పగటి ఎండను త్రాగుతున్నట్లుంది. 

విభక్తులు - క్రియలు : 1. ఏషః : ఏషః - ఏతౌ - ఏతే; ఏతచ్చబ్దః దకారాన్తః 
పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 2. వృక్షశిఖరే : శిఖరే - శిఖరయోః - శిఖరేషు; 
శిఖరశబ్దః అకారాన్తః పుం/నపుంసకలింగః. సప్తమ్యేకవచనమ్‌; 3. కృతాస్పదః : ఆస్పదః 
- ఆస్పదౌ - ఆస్పదాః, కృతాస్పదశబ్ద - అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 4. 
జాతరూపరసగారమండలః : మండలః - మండలౌ - మండలాః; ... గౌరమండలశబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 5. హీయమానమ్‌ : హీయమానం - 
హీయమానౌ - హీయమానాన్‌; హీయమానశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయెక- 
వచనమ్‌; 6. అహరత్యయాతపమ్‌ : ఆతపమ్‌ - ఆతప్తా - ఆతపాన్‌; ఆతపశబ్దః 
అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 7. పీవరోరు : పీవరోరు - పీవరోరూ - 
పీవరోరవః; పీవరోరుశబ్దః ఉకారాన్తః స్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 8. పిబతి 
: పిబతి - పిబతః - పిబన్సి - పా పానే ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 9. ఇవ 
- అవ్యయమ్‌; 10. బర్హిణః : బర్జిణః - బర్చిణా - బర్జిణాః, బర్హిణశబ్దః అకారాన్తః 
పుంలింగః. ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. కృతాస్పదః+జాత = కృతాస్పదో జాత = విసర్దసంధి; 2. పిబతి+ఇవ 
= పిబతీవ = సవర్ణదీర్ణసంధి. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 85 


సమాసాలు : 1. వృక్షస్య శిఖరః, తస్మిన్‌, వృక్షశిఖరే; a కృతమ్‌ ఆస్పదం యేన సః, 
కృతాస్పద:ః; క్‌ జాతరూపస్య రసః, తద్వత్‌ గౌరం మండలం యస్య సః, జాతరూపరస- 
గౌరమణ్బ్జలః; 4. అహ్నః అత్యయః, తస్మిన్‌ ఆతపః, తమ్‌, అహరత్యయాతపమ్‌; 5. 
పీవరౌ ఊరూ యస్యాః, తస్యాః సంబుద్దౌ, పీవరోరు. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
జాతరూపమ్‌ : జాతం ప్రశస్తం రూపం యస్య - స్వర్ణమ్‌. యథా భాగవతే 1/17/38 
“పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్‌ ప్రభుః” । దుస్తూరః ఇత్యమరః, ఉత్పన్నరూపే 
త్రి । యథా నైషధే - న జాతరూపచ్చదజాతరూపతా ద్విజస్య దృష్టేయమితి స్తువన్‌ 
ముహుః - శబ్దకల్పద్రుమః. 
పీవరోరుః : పీవరౌ ఊరూ యస్యాః సా పీవరోరుః. 
పార్యతే వర్ధతే ఇతి పీవరః. ప్యైజ్‌+“ఛిత్వరఛత్వరధీవరపీవరమీవరచీవరతీవర 
నీవరగహ్వరకన్స్నరస ంయద్వరాః” ఉణా-3-1-ష్వరచ్‌, సవుసారణం దీర్దశ్చ. 
ఉపచితావయవః 
శో! భయపిహితం బాలాయాం పీవరమూరుద్వయం స్మరోన్నిద్రః | 
నిద్రాయాం (ప్రేమార్ధః పశ్యతి నిఃశ్వస్య నిఃశ్వస్య ॥ - ఆర్యా సప్తశతీ - 420 
పీవరశబ్దం విశేషణమై మూడు లింగాలలోనూ ఉంటుంది. పుంలింగమాత్రంలోని 
పీవరపదం నామవాచన. తామసమన్వన్తరంలోని సప్తర్షులలో ఒకరు. 
శో జ్యోతిర్ధామా పృథుః కావ్యశ్చైత్రో౭ గ్నిర్వలకస్తథా । 
పీవరశ్చ తథా బ్రహ్మన్‌ సప్తసప్తర్షయో౭_భవన్‌ ॥ - మార్మండేయపురాణం-74/59 
సుయోధనుడు పీవరోరువు : 
సాధారణంగా కవులు గ్రీలనే పీవరోరువులుగా వర్ణిస్తుంటారు. వ్యాసమహర్షి 
మహాభారతంలో సుయోధనుని పీవరోరువుగా వర్ణించాడు. 
శ్లో; ఏవముక్తా తు కౌంతేయమపోహ్య వసనం స్వకమ్‌ । 
స్మయన్నవేక్ష్య పాంచాలీమ్‌ ఐశ్వర్యమదమోహితః ॥ 
శ్వా కదళీస్తంభసదృశం సర్వలక్షణసంయుతమ్‌ । 
గజహస్తప్రతీకాశం వజప్రతిమగౌరవమ్‌ ॥ 
శ్లో అభ్యుత్ముయిత్వా రాధేయం భీమమాధర్షయన్నివ । 
ద్రౌపద్యాః ప్రేక్షమాణాయాః సవ్యమూరుమదర్శయత్‌ ॥ - సభాపర్వ 71/10-12 


86 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ఈ మూలాన్ని గమనించనందువలన ఆ సందర్భంలో భీముని ప్రతిజ్ఞను 


ధారుణి రాజ్యసంపదమదంబునంగోమలింగృష్టంజూచి రం- 
భోరునిజోరుదేశమున నుండగంబిల్చిన యిద్దురాత్ము దు 
ర్వారమదీయబాహుపరివర్తితచండగదాభిఘాత భా 
గ్నోరుతరోరుంజేయుదు సుయోధనునుగ్రరణాంతరంబునన్‌. 
- భారతం - సభా - 2/249 
నన్నయ పై రీతిగా అనువదించగా (రంభా+ఉరు-నిజ+ఊరుదేశమున) రంభోరు 
- పదద్వయాన్ని విడగొట్టి దానిని “కృష్ణు (ద్రౌపది) పదానికి విశేషణం చేసి చెప్పటం 
అలవాటయ్యింది. వ్యాఖ్యాతలు కూడా ఆ పొరపాటునకు అవకాశమిచ్చారు తమ 
వ్యాఖ్యానంలో. “కృష్ణన్‌ = ద్రౌపదిని, చూచి; రంభా+ఊరున్‌ = అరటి (బోదెల) వంటి 
తొడలుగల ఆమెను” ఇది తి.తి.దే. వారి ప్రచురణ. సభా-పుట-2/251. వ్యాఖ్యాత 


డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య. % 
శ్లో పూర్వభాగతిమిర ప్రవృత్తిభిర్వక్తపజ్కమివ జాతమేకతః । 
ఖం హృతాతపజలం వివస్వతా భాతి కిజ్బిదివ శేషవత్సరః 11 837 


అవ : సూర్యాస్తమయ వర్ణన. 
పవి. : పూర్వ-భాగ-తిమిర-(ప్రవృత్తిభిః వ్యక్త-పంకమ్‌ ఇవ జాతమ్‌ ఏకతః । 

ఖం హృత+ఆతప-జలం వివస్వతా భాతి కించిద్‌ ఇవ శేషవత్‌ సరః ॥ 
అన్వ : ఖం పూర్వభాగతిమిర ప్రవృత్తిభిః ఏకతః వ్యక్తపంకమ్‌ జాతమ్‌. వివస్వతా హృతా- 
తపజలం కించిదివ శేషవత్‌ భాతి. 


ప్ర: ఖమ్‌ = ఆకాశం, పూర్వ... ప్రవృత్తిభిః : పూర్వభాగ = తూరుపున, తిమిర 
చీకట్టయొక్క ప్రవృత్తిభిః = ప్రవర్తనలచేత, ఏకతః = ఒకప్రక్క వ్యక్త-పంకమ్‌ 
బురద కనిపిస్తున్న సరః ఇవ = కొలనులా, జాతమ్‌ = అయింది. వివస్వతా 
సూర్యునిచే, హృత+ఆతప-జలమ్‌ : హృత = అపహరింపబడిన, ఆతపజలమ్‌ 
ఎండ అనే నీరుగలదై, కించిత్‌ = కొంచెం, శేషవత్‌ ఇవ = మిగిలినదన్నట్లు, భాతి 
ప్రకాశిస్తోంది. 

తా : సూర్యుడస్తమిస్తున్న ఆ సమయంలో తూరుపున చీకట్లు వ్యాపించినందువల్ల ఒక 
వైపు బురద కనిపిస్తున్నా నీటిగుంటలా కనిపిస్తోంది. మరోవైపు సూర్యుడు తన ఎండను 
ఉపసంహరించినందువల్ల ఎండ అనే నీరు కొంచెం మిగిలియున్నట్లుగా కనిపిస్తోంది. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 87 


విభక్తులు - క్రియలు : 1. పూర్వభాగ తిమిరప్రవృత్తిభిః : ప్రవృత్యా - ప్రవృత్తిభ్యాం - 
ప్రవృత్తిభిః; ప్రవృత్తి శబ్దః ఇకారాన్తః స్రీలింగః. తృతీయాబహువచనమ్‌; 2. వ్యక్త పంకమ్‌ 
: పంకం - పంకే - పంకాని; వ్యక్తపంకశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైక- 
వచనమ్‌; 3. ఇవ - అవ్యయమ్‌; 4. జాతమ్‌ : జాతం - జాతే - జాతాని; జాతశబ్దః. 
అకారాన్త నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 5. ఖమ్‌ : ఖం - ఖే - ఖని; ఖశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 6. హృతాతపజలమ్‌ : జలం - జలే - 
జలాని; జలశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 7. వివస్వతా : వివస్వతా 
- వివస్వద్య్యామ్‌ - వివస్వద్భి; వివస్వత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 
8. భాతి : భాతి - భాతః - భాన్తి; భా దీపా ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 9. 
కించిత్‌ - అవ్యయమ్‌; 10. సరః : సరః - సరసీ - సరాంసి; సరస్‌ శబ్దః సకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. ప్రవృత్తిభిః+వ్యక్తమ్‌ = ప్రవృత్తిభిర్వక్తమ్‌, విసర్గసంధి; 2. కించిత్‌+ఇవ 
= కించిదివ, జశ్వ్వసంధి. 

సమాసాలు : 1. పూర్వస్మిన్‌ భాగే (విద్యమానానం) తిమిరాణాం ప్రవృత్తయః తాఖిః 
పూర్వభాగతిమిరప్రవృత్తిభి; 2. వ్యక్తం పంకం యస్య తత్‌ వ్యక్తపంకమ్‌; 3. జలమివ 
ఆతపః, హృతం చ తత్‌ ఆతపజలం యస్య తత్‌ హృతాతపజలం. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

తిమిరమ్‌ : తిమ్యతీతి (తిమిరమ్‌) । తిమ+“ఇషిమదిముదిఖిదిఛిది భీదిమన్షిచని తిమి 
మిహి ముహిముచిరుచిరుధిబస్థిశుషిభ్యః కిరచ్‌” (ఉణా 1/51) అన్ధకార ఇత్యమరః । 


శ్లో; అతీతవాతస్తిమిరం బుభుక్షా చాస్తి నిత్యశః | 
భయాని చ మహాన్యత్ర అతో దుఃఖతరం వనమ్‌ || - రామాయణం అయోధ్యా - 28/18 


నేత్రరోగవిశేషః అపి - శబ్దకల్పద్రుమః - 
పంకమ్‌ : పచ్యతే వ్యాహ్యతే క్లిద్యతే వా అనేన ఇతి పంకమ్‌. పచ్‌+ఘళ్‌ కుత్వం చ. 
కర్దమః ఇతి. 

పాపార్ధే పునః పచ్యతే వ్యక్తీ క్రియతే దుఃఖమనేన ఇతి విగ్రహే పచి (విస్తారే వ్యక్తీకరణే 
చ) ఇతి ధాతోః 'హలశ్చ ఇతి ఘళో్‌ ప్రత్యయే కుత్వే చ పంకమితి. యథా అమ్మాష్టకే... 


శ్వ! న్యంకాకరే వపుషి కంకాదిరక్తపుషి కంకాదిపక్షివిషయే I 
త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజామ్‌ ॥ 


88 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ఇవ శబ్ద ప్రయోగస్థలపరామర్శ : ఉపమాలంకారమయితే సరః ఇవ అని సరః పదం 
ప్రక్క్మన ఇవ పదాన్ని ప్రయోగించాలి కానీ కించిదివ అని దాన్ని కించిత్‌ ప్రక్కన 
ప్రయోగించటం క్రమభేదమనే దోషం - దాన్ని విస్తరిస్తూ ప్రకాశిక- 

“ఇవ శబ్దస్వత్ర కించిన్నిరూప్యతే । తస్య హ్యుపమావాచిత్వే సర ఇవేత్యుపమా నికట 
ఏవ ప్రయోగో ముఖ్యః । చాదీనాం నిపాతానాం సముచ్చేతవ్యాది నికటే ప్రయోగో 
నియతః । తథా చోపపాదితమాచార్యేణ మహిమా (వ్యక్తివివేకే క్రమఖేదప్రసంగే 2/36 
కారికయా)। ఇహ తు సరో విశేషణస్య శోషవదిత్యస్య యద్విశేషణమీషదర్థవాచి కించిదితి, 
తన్నికటే ప్రయోగః । సః క్రమభేదదుష్ట ఏవ. అథ కించిదిత్యస్య కిమపీత్యర్థః. సరో 
విశేషణత్వం చ, తర్షి తదేవానుపాదేయమ్‌ । ఉపమాయానుపయోగిత్వాత్‌ | తస్మాదివ 
శబ్దస్య వాక్యాలంకారార్థత్వం యుక్తమ్‌ | యథా 

“ఆవర్షితా కించిదివ స్తనాభ్యామ్‌” (కు. 3/54) ఇతి ।; యథా వా మధ్యం వయః 
కించిదివ స్పృశన్తీతి।” 


ప్రకాశికాకారుని అభిప్రాయంలో ఇవ అన్నది ఈ శ్లోకంలో వాక్యాలంకారం 
మాత్రమే. % 
శ్లో ఆవసద్భిరుటజాజ్ఞణం మృగైర్మూలసేకసర సైశ్చ వృక్షకైః । 
ఆశమాః ప్రవిశదగ్నిధేనవో బిభ్రతి శ్రియముదీరితాగ్నయః ॥ 838 
అవ : సంధ్యాకాలంలోని ఆశ్రమాలను వర్ణించటం. 
ప.వి. : ఆవసద్భిః ఉజట+అంగణం మృగైః మూల-సేక-సరసైః చ వృక్షకైః । 
ఆశ్రమాః ప్రవిశద్‌-అగ్ని-ధేనవః బిభ్రతి శ్రియమ్‌ ఉదీరిత+అగ్నయః ॥ 
అన్వ : ప్రవిశదగ్నిధేనవః ఉదీరితాగ్నయశ్చ ఆశ్రమాః ఉటజాంగణమ్‌ ఆవసద్భిః మృగైః 
మూలసేకసరసైః వృక్షకైశ్చ శ్రియం బిభ్రతి. 
ప్ర: ప్రవిశ... ధేనవః : ప్రవిశత్‌ = ప్రవేశిస్తున్న అగ్ని-ధేనవః = హోమార్థమై 
సహకరించు ఆవులు (నవసూతికలు) గలవీ, ఉదీరితాగ్నయః : ఉదీరిత = ప్రణీత 
(మంత్రములచే సంస్మరింపబడిన), అగ్నయః = అగ్నులు గలవీ అయిన, ఆ(శమాః = 
ఆశ్రమాలు, ఉటజ+అంగణమ్‌ : ఉటజ = పర్ణశాలలయొక్క అంగణమ్‌ = 
మొగసాలలను, ఆవసద్భిః = ఆశ్రయించియున్న మృగైః = జింకలచేత, మూల... 
సరసైః : మూల = పాదులయందు, సేక = తడుపుటచేత, సరసైః = ఆర్ధమైన నీడలు 
గలవి అయిన, వృక్షకైః చ = మొక్కలతోనూ, శ్రియమ్‌ = శోభను, బిభ్రతి = ధరిస్తోంది. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 89 


తా: ఆశమాలలోని ముంగిళ్ళలో జింకలు ఒకటొకటిగా వచ్చి చేరుతున్నాయి. సాయం 
సమయంలో పాదులలో పోసిన నీళ్ళవలన ఆ నీడలు రసారాలై మొక్కలు శోభిస్తున్నాయి. 
ఆ రెండింటితో ఆశ్రమాలు అందగిస్తున్నాయి. సాయం సమయహోమనిర్వహణకై 
అగ్ని ప్రణయనం జరిగింది. హోమధేనువులు ఆశ్రమాలకు మరలుతున్నాయి. 
విభక్తులు - క్రియలు : 1. ఆవసద్భిః : ఆవసతా - ఆవసద్భ్యామ్‌ - ఆవసద్భిః; ఆవసత్‌ 
శబ్దః తకారాన్తః పుంలింగః. తృతీయా బహువచనమ్‌; 2. ఉటజాంగణమ్‌ : అంగణమ్‌ 
- అంగణే - అంగణాని; ఉటజాంగణశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయెక- 
వచనమ్‌; 3. మృగైః : మృగేన - మృగాభ్యాం - మృగ; మృగశబ్దః అకారాన్తః పుంలింగః 
తృతీయా బహువచనమ్‌; 4. మూలసేకసరసైః : సరసేణ - సరసాభ్యాం - సరసైః 
సరసశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయాబహువచనమ్‌; 5. చ - అవ్యయమ్‌; 6. 
వృక్షకైః : వృక్షకేణ - వృక్షకాభ్యాం - వృక్షకైః; వృక్షకశబ్దః అకారాన్తః పుంలింగః. 
తృతీయాబహువచనమ్స; 7. ఆశ్రమాః : ఆ(శ్రమః - ఆశ్రమౌ - ఆశ్రమాః; ఆశ్రమశబ్దః 
అకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 8. ప్రవిశదగ్నిధేనవః : ధేనుః - ధేనూ 
- ధేనవఖ అగ్నిధేనుశబ్దః ఉకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 9. బిభర్తి : 
బిభ్రతః - బిభ్రతి - బిభర్తి; భృజ్‌ భరణే ధాతో లటి ప్రథమపురుషబహువచనమ్‌; 10. 
శ్రియమ్‌ : శ్రియం - గ్రియౌ - శ్రియ శ్రీశబ్దః ఈకారాన్తః స్త్రీలింగః ద్వితీయా- 
బహువచనమ్‌; 11. ఉదీరితాగ్నయః : అగ్నిః - అగ్నీ - అగ్నయః; ఉదీరితాగ్నిశబ్దః 
ఇకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌. 

సంధులు : 1. మృగైః + మూల = మృగైర్మూల - విసర్గసంధి; 2. సరసైః+చ = 
సరసైశ్చ - విసర్గసంధి; 3. ధేనవః+బిభ్రతి = ధేనవో బిభ్రతి - విసర్గసంధి. 
సమాసాలు : 1. ఉటజానామ్‌ అంగణమ్‌, ఉటజాంగణమ్‌; 2. మూలే సేకః, తేన 
సరసాః తై, మూలసేకసరసై 8. ప్రవిశన్యః అగ్నయే ధేనవః యేషు తే, ప్రవిశదగ్సిధేనవః; 
4. ఉదీరితాః అగ్నయః యేషు తే, ఉదీరితాగ్నయః. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

ఉటజః : ఉటాః తృణపర్జాదయః తేభ్యః జాయతే ఇతి ఉట+జన్‌+డ - మునీనాం 
పత్రరచితగ్భృహమ్‌. తత్పర్యాయః । పర్ణశాలా ఇత్యమరః | పర్గోటజః ఇతి శబ్దరత్నావలీ 
| యథా రఘుః “ఆకీర్ణమృషిపత్నీనాముటజద్వారరోధిభిః” । గృహమాత్రమ్‌ ఇత్యమరమాలా 
- శబ్దకల్పద్రుమః. 


90 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ధేనుః : ధయతి లేఢి సుతాన్‌ ధీయతే వత్రైరితి వా - ధేట్‌ పానే+“ధేట ఇచ్చ” | ఉణా 
3/341 ఇతి నుః ఇశ్చాన్తాదేశః | నవప్రసూతా గౌః | తత్పర్యాయః | నవసూతికా 
ఇత్యమరః | నవప్రసూతికా ఇతి శబ్దరత్నావళీ | 
దాసీయ దశ ధేనవో యథా- 
శ్లో; యాస్తు పాపవినాశిభ్యః పరఠ్యన్తే దశ ధేనవః । 
తాసాం స్వరూపం వక్ష్యామి నామాని చ ధనాధిప ॥ 
శ్లో! ప్రథమా గుడధేనుః స్యాత్‌ ఘృతధేనురథాపి వా। 
తిలధేనుస్ఫతీయా స్యాత్‌ చతుర్ధి జలసంజ్ఞికా ॥ 


శ్లో! క్షీరధేనుశ్చ విఖ్యాతా మధుధేనురథాపి వా । 
సప్తమీ శర్మరాధేనుః దధిధేనురథాష్టమీ I 
రసధేనుశ్చ నవమీ దశమీ స్యాత్స్వరూపతః ॥ - వరాహపురాణమ్‌. 
అగ్నిః : అంగయన్ని అగ్రం జన్మ ప్రాపయన్ని ఇతి వ్యత్పత్యా హవిః ప్రక్షేపాధికరణేషు 
గార్హపత్యాహవనీయ, దక్షిణాగ్ని సభ్యావసథ్యాపాసనాఖ్యేషు షడగ్నిష | యద్వా అంగతి 
ఊర్ధ్వం గచ్చతి ఇతి | అగి గతౌ | అంగేర్నలోపశ్చేతి నికి, నలోపశ్చ ॥ శబ్దకల్పద్రుమః. 
ప్రధానంగా త్రేతాగ్నుల పరిగణనం జరుగుతుంటుంది. “ఉదీరితాః ప్రణీతాః 
గార్భపత్యాహవనీయ దక్షిణాగ్నయః... అగ్నిహోమాత్‌ పూర్వకాలీనమగ్నిహోత్ర- 
ప్రణయనం నామ వైదికం కర్మ అనేనోచ్యతే । అనేన తత్తత్మాలే తత్తదనుష్టాన ప్రతిపాదనేన 
మునీనాం ధన్యత్వం ధ్వన్యతే (వివరణవ్యాఖ్య). 
శోభాహేతుచతుష్టయం : ఆశ్రమాలు శోభను పొందటానికి శ్లోకంలో నాలుగు కారణాలు 


ఉన్నాయి. మొగసాలలోని జింకలు, తేమగల మొక్కల పాదులు, ప్రవేశిస్తున్న 
హోమధేనువులు, ప్రణీతాగ్నులు. 


మొదటి రెండింటినీ తృతీయావిభక్తితో (మృగైః, వృక్షకైః) కరణాలుగా 
(కియాసిద్ధియందు ప్రకృష్ణోపకారకంబు కరణంబు) ప్రదర్శించి మిగిలిన రెండింటి 
విషయంలో ఆ(శ్రమాలతో వాటికి సామానాధికరణ్యాన్ని కల్పించి విశేషణాలుగా 
ప్రదర్శించారు మహాకవి. మొదటి రెండింటికీ శాబ్దికంగా కరణత్వం సిద్ధిస్తే మిగిలినవి 
ఆర్ధికాలు అయ్యాయి. ఇది క్రమభంగమని ప్రకాశికా వ్యాఖ్యాకారుడు 

“అత్ర శ్రీభరణ హేతవశ్చత్వారః | తత్ర శాబ్దత్వేన ద్వావుపాదాయ కిమిత్యార్థత్వేన 
అన్యా ఉపాత్తవానితి న జ్ఞాయతే | ప్రప్రకమాఖేదస్తు సుభగః ” 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 91 


అయితే వివరణవ్యాఖ్యాత ఆ శాబ్దికార్థికభేదంతో ప్రతిపాదించటాన్ని సహేతుకంగా 
సమర్థించాడు. 

“అత్ర ఆ(శ్రమాణాం శ్రీభరణే చత్వారః చత్వారః హేతవః । తత్రాద్యం హేతుద్వయం 
దృష్టోపయోగి. ద్వితీయం చ అదృష్టోపయోగి ఇతి విభాగం దర్శయితుం ఆద్య 
హేతుద్వయం మృగవ్నక్షైశ్చ శోభన్తే ఇతి శబ్దత ఏవ నిర్దిష్టమ్‌. అన్యత్‌ పునరాశ్రమ- 
విశేషణత్వేన అర్జాదితి న ప్రక్రమభేదదోషమావవాతి | న హి వైదికోల య 
మగ్నిహోత్రహోమ:ః మృగాగమన, వృక్షసేచనతుల్యకక్ష్యః 1 యే మృగైర్వక్షకైః 
ధేనుభిరగ్నిభిశ్చ (శ్రియం బిభ్రతీత్యేకవాక్యతా స్యాదిత్యలమతి - విస్తరేణ”- 

మరికొంత ఆలోచిద్దాం. 

“తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశస్సమ్ఫూతః । ఆకాశాద్వాయుః | వాయోరగ్నిః । 
అగ్నేరాపః । అద్భ్యః పృథివీ । పృథివ్యా ఓషధయః । ఓషధీభ్యో9_న్నమ్‌ | అన్నాత్సురుషః” 
అని ఉపనిషద్వచనం. ఆ ఓషధుల సహకారంతోనే అగ్నిహోత్ర నిర్వహణం. హోమంలో 
మంత్రాలు అమూరోపకరణాలైతే ఓషధులు (వృక్షసంబంధులు) మూరోపకరణాలు. 
వాటికి అగ్నిహోత్ర హోమంతో తుల్యకక్ష్యత్వం లేదనటం భావ్యం కాదు. పైగా కాళిదాసు 
సిక్తవృక్షాలకు కరణత్వాన్ని ప్రకటిస్తే వివరణ వ్యాఖ్యాత వృక్షసేచనాన్ని కరణంగా 
ప్రదర్శించటం స్వభావానుకూల పరివర్తనమే. 

వాస్తవానికి - పడుకొన్న మృగాలు, సిక్తవృక్షాలు బహిరంగకరణాలు. అవి ఆశ్రమాలకు 
విశిష్టశోభను కల్పించేవే కానీ నియతంగా ఉండి తీరవలసినవి కావు. నిమిత్తకారణాలు 
మాత్రమే. అగ్నులు, అగ్నిహోత్రధేనువులు అంతరంగకారణాలూ, అవశ్యం భావ్యాలూ. 
సమవాయాసమవాయ కారణాల వంటివి. అవి లేకపోతే ఆశ్రమాలకు ఆశమత్వమే 
లేదు. కాబట్టి ఆ అవిభాజ్యతను ధ్వనింపజేస్తూ అగ్నిహోత్ర, ధేనువులకు ఆ(శ్రమాలతో 
సామానాధికరణ్యం. నిమితాకారణాలుగా మృగ, వృక్షాలకు కరణత్వాన్ని తెలుపుతూ 
తృతీయావిభక్తి ప్రయోగం. ణ్‌ 

శ్లో బద్ధకో శమపి తిష్టతి క్షణం సావశేషవివరం కుశేశయమ్‌ । 

షట్పదాయ వసతిం గ్రహీష్యతే ప్రీతిపూర్వమివ దాతురుత్తరమ్‌ ॥ 39 
అవ : ముకుళిస్తున్న తామరల వర్ణన. 


పవి. : బద్ధ-కోశమ్‌ అపి తిష్టతి క్షణం స+అవశేష-వివరం కుశేశయమ్‌ । 
షట్సదాయ వసతిం గ్రహీష్యతే ప్రీతిపూర్వమ్‌ ఇవ దాతుః ఉత్తరమ్‌॥ 


92 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : కుశేశయం బద్ధకో శమపి క్షణం వసతిం (గ్రహృష్యతే షట్పదాయ ప్రీతిపూర్వమ్‌ 
ఉత్తరం దాతుః ఇవ సావశేషవివరం తిష్టతి. 

ప్ర: కుశేశయమ్‌ = శతపత్రపద్మం, బద్ధ-కోశమ్‌ అపి = ముడుచుకొని కూడా, క్షణమ్‌ 
= క్షణకాలం (కొద్దిసేపు), వసతిమ్‌ = నివాసస్థానాన్ని (గ్రహీష్యతే క స్వీకరింపబోతున్న 
షట్బ్పదాయ = తుమ్మెదకు, ప్రీతి-పూర్వమ్‌ = (ప్రేమపూర్వకంగా, ఉత్తరమ్‌ = సమాధానాన్ని, 
దాతు ఇవ = ఇవ్వడానికన్నట్లు, స+అవశేష-వివరమ్‌ : సావశేష = ఇంకా మిగిలిన, 
వివరమ్‌ = ఖాళీ కలదిగా, తిష్టతి = నిలిచివుంది. 


తా: సంధ్యాకాలంలో పద్మం ముడుచుకుంటోంది. దానితో తామరలో అప్పటికే ఉన్న 
తుమ్మెద అతిథిగా ఆ రాత్రి అక్కడే వసతి పొందవలసి వస్తుంది. ఆ తుమ్మెదకు 
ప్రీతిపూర్వకంగా సమాధానమివ్వడానికన్నట్లు పద్మం పూర్తిగా ముడుచుకోకుండా 
మరికొంత మిగిలి ఉంది. 

విభక్తులు - క్రియలు : 1. బద్ధకోశమ్‌ శ బద్ధకోశం - బద్ధకోశే - బద్ధకోశాని; బద్ధకో శశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 2. అపి - అవ్యయమ్‌; 3. తిష్టతి : 
తిష్టతి - తిష్టతః - తిష్టన్తి, ష్టా గతి నివృత్తౌ ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 4. 


క్షణమ్‌ : క్షణమ్‌ - క్షణౌ - క్షణాన్‌; క్షణశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 
ర్‌. సావశేష వివరమ్‌ : వివరమ్‌ - వివరే - వివరాణి; సావశేషవివరశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 6. కుశేశయమ్‌ : కుశేశయం - కుశేశయే - 
కుశేశయాని; కుశేశయశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 7. షట్బదాయ 
: షట్సదాయ ఆ షట్పదాభ్యాం - షట్పదేభ్యః; షట్పదశబ్దః - అకారాన్తః పుంలింగః. 
చతుర్థేకవచనమ్‌; 8. (గ్రహీష్యతే : గ్రహీష్యతే - గ్రహీహ్యేతే - గ్రహీష్యన్తే, గ్రహ 
ఉపాదానే ధాతోః లృటి ప్రథమపురుషైకవచనమ్‌; 9. ప్రీతిపూర్వకమ్‌ - క్రియావిశేషణమ్‌ 
- అవ్యయమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌; 11. దాతుః : దాతుః - దాత్రోః - దాత్యాణామ్‌; 
దాతృశబ్దః బుకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 12. ఉత్తరమ్‌ : ఉత్తరమ్‌ - ఉత్తరౌ 
- ఉత్తరాన్‌; ఉత్తరశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయెకవచనమ్‌. 

సంధులు : 1. దాతుః+ఉత్తరమ్‌ - దాతురుత్తరమ్‌ - విసర్గసంధి. 


సమాసాలు : 1, బద్ధః కోశ యేన, బద్ధకోశమ్‌; 2. అవశేష సహితం వివరం యస్య 
తత్‌, సావశేషవివరం; 3. ప్రీతిః పూర్వం యథా భవతి తథా, ప్రీతిపూర్వమ్‌. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
కుశేశయమ్‌ : 'సహస్రపత్రం కమలం శతపత్రం కుశేశయ” మితి అమరకోశః । 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 93 


నపుంసకలింగంలో కుశేశయం పద్య్మార్థకం. పుంలింగమైతే కర్ణికారవృక్షమని శబ్దచంద్రిక. 
కుశద్వీపస్థపర్వత విశేషమని విష్ణుపురాణం. 

శ్లో॥ విద్రుమో హేమశైలశ్చ ద్యుతిమాన్‌ పుష్పవాంస్తథా । 

కుశేశయో హరిశ్రైవ సప్తమో మన్లరాచలః ॥ - 2-4-41 

హేతూక్రేక్ష : వస్తు, హేతు, ఫలసంభావనమే ఉక్రేక్షాలంకారం. ప్రకృత శ్లోకంలో 
హేతూగ్రేక్ష 

సంధ్యాకాలంలో తామరలు ముడుచుకొనిపోతూ కొంచెం ఖాళీని వదిలినట్లు ఆగి 
వున్నాయి. తుమ్మెదలు అప్పటికే తామరలో వున్నవి ఆ రేయి ఆ పద్మంలోనే 
గడపబోతున్నాయి. దానిని మూలంగా స్వీకరించి తదాధారంగా తామరల సంకోచానికి 
కారణాన్ని ఊహిస్తున్నాడు కవి. 


తనలో అతిథిగా ఆ రాత్రి గడపటానికి వచ్చిన తుమ్మెదకు ప్రతివచనాన్ని ఇవ్వటానికై 
నోరు తెరుచుకొని నిలిచినట్లున్నదట - దానినిలా వ్యాఖ్యానిస్తున్నాడు వివరణ- 
వ్యాఖ్యాకారుడు - “సనో హి గృహాగతేభ్యః పాన్టేభ్యః తదభ్యర్థనాత్పూర్వమేవ తద్వివక్షితస్య 
వాక్యస్య ప్రతివచనం దాతుం కిమపి వికసితముఖామ్బుజాసిష్టన్తి । ... వివృతకుహరేషు 
సరసిజేషు షట్పదప్రవేశః ఉగ్రేక్షామాలమ్‌” - 

ఈ శ్లోకంలో కాళిదాసు తుమ్మెదను పద్యానికి అతిధిగా సంభావించటం విశిష్టం. 
సాధారణంగా రేయి తామరలో తుమ్మెద గడపటాన్ని బందిఖానాగా సంభావించి 
వర్ణిస్తుంటారు కవులు- 
శ్లో॥ రాత్రిర్లమిష్యతి భవిష్యతి సుప్రభాతం - భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీః। 

ఇత్థం విచిన్తయతి కోశగతే ద్విరేఫే - హా హన్త హన్త నళినీం గజ ఉజ్జహార॥ 


కానీ కాళిదాసు దానిని అతిధి - ఆతిధేయబంధంగా సంభావించటం ప్రకృతాంశం. x 


శ్లో దూరమగ్నపరిమేయరశ్మినా వారుణీ దిగరుణేన భానునా । 
భాతి కేసరవతేవ మణ్జితా బన్గుజీవకుసుమేన (తిలకేన) కన్యకా ॥ 40 


అవ : పళ్చిమదిక్కు తిలకాంచితయైన కన్యతో పోల్చుట. 
ప.వి. : దూర-మగ్న-పరిమేయ -రళ్ళినా వారుణీ దిక్‌ అరుణేన భానునా । 
భాతి కేసరవతా ఇవ మజణ్లితా బన్ఫు-జీవ -తిలకేన కన్యకా ॥ 
అన్వ : దూరమగ్నపరిమేయరళ్ళ్శినా అరుణేన భానునా వారుణీ దిక్‌ కేసరతా బన్ఫుజీవ- 
తిలకేన మజణ్లితా కన్యకా ఇవ భాతి. 


94 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ప్ర: దూర... రళ్ళినా : దూర = దీర్హంగా (ఎంతో లోతుగా), మగ్న = మునిగి, 
పరిమేయ = లెక్కింపగల, రళ్ళ్శినా = కిరణాలు గల, అరుణేన = ఎజ్జినైన, భానునా = 
సూర్యునిచేత, వారుణీ దిక్‌ = పడమటి దెస, కేసరవతా = కింజల్మాలు గల, 
బన్ఫుజీవ-తిలకేన : బన్ఫుజీవ = మంకెనపూవే, తిలకేన = తిలకం (బొట్టుగా, మణ్ణితా 
= అలంకరించుకొన్ను కన్యకా ఇవ = కన్నియవలె, భాతి = ప్రకాశిస్తోంది. 

తా: ఎట్జిటి సూర్యుడు పశ్చిమ దిక్కున బాగా లోతుగా వ్రాలిపోయాడు. పైకి ప్రసరించి 
కిరణాలు లెక్కింపదగినంత పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఆ స్థితిలో పడమటి దిక్కు 
మంకెనపూవును తిలకంగా ధరించిన కన్యకలా ప్రకాశిస్తోంది. 

విభక్తులు - క్రియలు : 1. దూరమగ్నపరిమేయరళ్ళినా : రళ్ళ్శినా - రశ్శిభ్యాం - 
రళ్మిభిః; రశ్శిశబ్దః ఇకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 2. వారుణీ : వారుణీ - 
వారుణ్యా - వారుణ్యః, వారుణీశబ్దః ఈకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 3. దిక్‌ 
: దిక్‌ - దిశౌ - దిశః; దిక్‌శబ్దః శకారాన్తః స్రీలింగః. ప్రథమైకవచనమ్‌; 4. అరుణేన: 
అరుణేన - అరుణాభ్యామ్‌ - అరుణ; అరుణశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయైక- 
వచనమ్‌; 5. భానునా : భానునా - భానుభ్యాం - భానుభిః, భానుశబ్దః ఉకారాన్తః 
పుంలింగః. తృతీయైకవచనమ్‌; 6. భాతి : భాతి - భాతః - భాన్తి; భా దీపా ధాతోః 
లటి ప్రథమపురుషైకవచనమ్‌; 7. కేసరవతా : కేసరవతా - కేసరవద్భ్యాం కేసరవద్శిః; 
కేసరవచ్చబ్దః తకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 8. ఇవ - అవ్యయమ్‌; 9. 
మణ్జితా : మణ్టితా - మజ్దితే - మణ్జితా మణ్జితా శబ్దః ఆకారాన్తః స్రీలింగః. 
ప్రథమైకవచనమ్‌; 10. బన్గుజీవతిలకేన : తిలకేన - తిలకాభ్యాం - తిలకైః, బన్గుజీవ- 
తిలకశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 11. కన్యకా : కన్యకా - కన్యకే 
- కన్యకాః; కన్యకాశబ్దః అకారాన్తః స్రీలింగః. ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. దిక్‌+అరుణేన = దిగరుణేన - జశ్వసంధి; 2. కేసరవతా+ఇవ = 
కేసరవతేవ - గుణసంధి. 

సమాసాలు : 1. దూరం మగ్నేన పరిమేయాః రశ్శ్మయః యస్య, తేన - దూరమగ్న- 
పరిమేయరశ్శినా; 2. కేసరాః అస్య సన్తి ఇతి కేసరవాన్‌, తేన, కేసరవతా; 3. 
బన్గుజీవమయః తిలకః, తేన, బన్ఫుజీవతిలకేన. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

పరిమేయమ్‌ : పరిమీయత ఇతి | పరి+మా+“అచో యత్‌” (3-1-97) ఇతి యత్‌. 
“ఈద్యతి” ఇతి ఈత్‌, తతో గుణః | పరిమాణవిశిష్టమ్‌ | పరిమాతవ్యమ్‌ (తవ్య ప్రత్యయే) 
। పరిమాణీయమ్‌ (అనీయర్‌ ప్రత్యయే). యథా రఘుః - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 95 


శ్లో మాభూదాశ్రమపీదేతి పరిమేయపురస్సరౌ l 
అనుభావవిశేషాత్తు సేనాపరిగతావివ | - శబ్దకల్పద్రుమః. 
సూర్యుని పరిమేయరశ్శిత్వానికి కారణం దూరమగ్నత్వం. అధోగతిని పొందేకొద్దీ 
ఇతరులు ట్రేలెత్తిచూపుతూ లెక్కించే అవకాశాన్ని ఇస్తామని ధ్వని. 


వారుణీ దిక్‌ : పశ్చిమదిక్‌ | వరుణస్య ఇయమిత్యర్థే । వారుణీశబ్దం. సుర, మదిరాధిష్టాత్రి 
అయిన దేవి | వరుణపత్నిం, నదీ విశేషం, ఆత్మవిద్య అర్థాలలో కూడా ఉంటుంది. 
“సైషా భార్గవీ వారుణీవిద్యా” - తైత్తిరీయోపనిషత్తులో ఆత్మవిద్యార్థంలో వారుణీ ప్రయోగం, 
వారుణి సంబంధినీ విద్యా వారుణీవిద్యా. వారుణి అంటే భృగువు. వరుణతనయుడు. 
అందువల్ల అది భార్గవీవిద్య కూడా. 


బన్ఫుజీవః : బన్ఫువత్‌ జీవయతి రసాదినా ఇతి । బన్ఫు+జీవ +ణ్వుల్‌ - యద్వా బన్ఫుజీవః 
ఏవ. స్వార్టే కన్‌ బన్గూకవృక్ష్య ఇత్యమరః - శబ్దకల్పద్రుమః. 

ఉత్రేక్ష : ఎజ్జని రంగుతో కనిపిస్తున్న సూర్యుని స్థితివలన వారుణీదిక్కు బన్గుజీవతిలకంతో 
కూడిన కన్యక అన్నట్లు ప్రకాశిస్తున్నదట. ఆ రీతిగా సంభావించినందువలన ఇది 
ఉత్రేక్ష (వివరణవ్యాఖ్య). అయితే ఈ శ్లోకంలో ఉపమాలంకారం కాదనటానికి కారణం 
కనిపించదు. ఉపమానోపమేయాలు ఉపమావాచకం స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి 
ఉపమాలంకారం వాచోవిధేయంగానే ఉంది. 


కేసరవతా అన్న విశేషణం కారణంగా తిలకధారణలో కేసరవత్వానికి సంబంధ 
ముండదు కాబట్టి ఇది ఉట్రేక్ష అనలేము. అది అసంగతి అయితే ఉపమోత్రేక్షలకు 


రెండింటికీ అది సమానమే. % 
శ్లో సామభిస్సహచరాస్సహ(స్రశస్స్యన్దనాశ్వహృదయజ్ఞమస్వరై (నై): 
భానుమగ్నిపరికీర్ణతేజసం సంస్తువన్తి కిరణోష్మపాయినః ॥ 41 


అవ : కిరణోష్మపాయినః సహస్రశః సహచరాః స్యందనాశ్వహృదయంగమైః స్వనైః 
సామభిః అగ్నిపరికీర్ణతైజసం భానుంస్తువన్తి. 

ప్ర : కిరణో... పాయినః : కిరణ = సూర్యకిరణాలయొక్క ఊప్మ = వేడిని, పాయినః 
= (త్రాగే అలవాటుగల, సహస్రశః = వేలకొలదిగా వున్న, సహచరాః = వాలఖిల్యాది 
మునులు (కలిసి సంచరించేవారు), స్యంద... గమైః : స్యందన = రథాలకు పూన్చిన, 
హృదయంగమైః = మనస్సులకుచేరే (నచ్చిడిి, స్వనైః = ధ్వనులుగల, సామభిః = 
సామవేదభాగాలతో, అగ్ని... తైజసమ్‌ : అగ్ని = వహ్నియందు, పరికీర్ణ = నిక్షిప్తమైన, 
తైజసమ్‌ = తేజస్సుగల, భానుమ్‌ = సూర్యుని, స్తువన్తి = నుతిస్తున్నారు. 


96 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


తా: నియతసహచరులూ, సూర్యుని కిరణాలలోని వెచ్చదనాన్ని ఆస్వాదించే వారు 
వాలఖిల్యాది మునులు. వాళ్ళు సామగానం చేస్తూ అగ్ని నిక్షిప్తతేజస్ముడైన సూర్యుని 
స్తుతిస్తున్నారు. ఆ సామగానస్వనాలు సూర్యాశ్వాల హృదయాలను కూడా ఆకర్షిస్తున్నాయి. 
విభక్తులు - క్రియలు : 1. సామభిః : సామ్నా - సామభ్యాం - సామభిః, సామన్‌ శబ్దః 
నకారాన్నః నపుంసకలింగః. తృతీయాబహువచనమ్‌; 2. సహచరః : సహచరః - 
సహచరౌ - సహచరాఖ సహచరశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 
3. సహస్రశః - అవ్యయమ్‌; 4. స్యన్దనాశ్వహృదయంగమస్వనైః : స్వనేన - స్వనాభ్యాం 
- స్వనైఖ స్వనశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయాబహువచనమ్‌; 5. భానుమ్‌ : 
భానుం - భానూ - భానూన్‌; భానుశబ్దః ఉకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 
6. అగ్నిపరికీర్ణతేజసమ్‌ : తేజసం - తేజసౌ - తేజసః; తేజశ్ళబ్దః సకారాన్తః 
నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 7. సంస్తువన్తి : స్తాతి/స్తవీతి - స్తుతః/స్తువీతః - 
స్తువన్తి; సమ్‌ పూర్వకాత్‌ ష్టుళ్‌ ధాతోః లటి ప్రథమపురుపైకవచనమ్‌; 8. కిరణోష్మపాయినః 
: పాయీ - పాయినౌ - పాయినః; పాయిన్‌శబ్దః నకారాన్తః పుంలింగః. ప్రథమా- 
బహువచనమ్‌. 
సమాసాలు : 1. సహ ఏవ చరన్తి ఇతి - సహచరాః 2. స్యన్షనే అశ్వాః తేషాం 
హృదయంగమాశ్చతే స్వనాః, తైః స్యన్హనాశ్వహృదయంగమస్వనైఖ 8. అగ్నినా పరికీర్ణం 
తేజః యస్య, తమ్‌, అగ్ని పరికీర్ణతేజసమ్‌; 4. కిరణానాం ఊష్మా, తం పాతుం శీలం 
యేషాం తే, కిరణోష్మపాయినః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
సామ : స్యతి ఛినత్తి దుఃఖం గేయత్వాత్‌, స్యతి దుఃఖయతి దురధ్యేయత్వాత్‌ ఇతి వా | 
స్తో+'సాతిభ్యాం మనిన్మణినౌ” (ఉణా 4/152) ఇతి మనిన్‌. వేదవిశేష ఇత్యమరః | 
స్యతి పాపం సామ షోయ నాశే త్రాసురితి మన్‌ ఇతి భరతః | తల్లక్షణమాహ 
జైమినిః | గీతేషు సమాఖ్యా ఇతి | గీయమానేషు మన్రేషు సామసంజ్ఞేత్యర్థః 1 
శబ్దకల్పద్రుమః. 

'వాగ్దేవత్యం సామ, వాచో మనో దేవతా, మనసః పశవః | పశూనామోషధయః, 
ఓషధీనామాపః | తదేతదద్చ్యో జాతం సామాప్సు ప్రతిష్టితమితి” - అని జైమినీ- 
యోపనిషద్రాహ్మణం సామషప్రాధాన్యాన్ని చెప్తుంది. (1-59-14). 
హృదయంగమస్వన : వేదాంగాలయిన ఆరింటిలో శిక్షా గ్రంథాలు వేదోచ్చారణను 
నియంత్రిస్తాయి. శిక్షా గ్రంథావసరాన్ని పాణిని ఇలా వివరిస్తాడు - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 97 


శ్లో॥ ప్రసిద్ధమపి శబ్దార్థమవిజ్ఞాతమబుద్ధిభిః । 
పునర్వక్తీకరిష్యామి వాచ ఉచ్చారణే విధిమ్‌ ॥ - పాణినీయశిక్ష - 2 

తైత్తిరీయోపనిషత్తు శిక్షాగ్రంథ ప్రతిపాద్యవిషయాన్ని వివరిస్తుందిలా- 

“శీక్షాం వ్యాఖ్యాస్యామః । వర్ణః స్వరః | మాత్రా బలం | సామ సన్హానః । 
ఇత్యుక్తళ్ళీక్షాధ్యాయః 11” - తైత్తిరీయోపనిషత్తు - 1/2 
అగ్నిపరికీర్ణతేజస్సు : 'తస్మాదగ్నయే సాయం హూయతే సూర్యాయ ప్రాతః” (తైత్తిరీయ 
బ్రాహ్మణం - 2/1/2/6). సంధ్యాకాలంలో సూర్యుడు అగ్నిలో తన తేజస్సును నిక్షేపించి 
అస్తమిస్తాడు. కాబట్టి ఆప్రభాతం తేజస్స్వరూపంగా అగ్వ్యారాధనం. “దినాన్తే నిహితం 
తేజః సవిత్రేవ హుతాశనః” అని రఘువంశంలో కాళిదాసవచనం. (రఘువంశం 4-1)౫ 

శ్లో సోల_ యమానతశిరోధరైర్హయైః కర్ణచామరవిఘట్టితేక్షణెః I 

అస్తమేతి యుగభుగ్నకేశరైః సన్నిధాయ దివసం మహోదధౌ ॥ 42 
అవ : సూర్యుడు తలవాల్చిన తురగాలతో అస్తమించటం. 
ప.వి. : సః అయమ్‌ ఆనత-శిరః-ధరైః హయైః కర్ణ-చామర -విఘట్టిత +ఈక్షణః | 
అస్తమ్‌ ఏతి యుగ-భుగ్న-కేశరైః సన్నిధాయ దివసం మహా+ఉదధా ॥ 

అన్వ : సః అయమ్‌ ఆనతశిరోధరైః కర్ణచామరవిఘట్టితేక్షణెః యుగభుగ్నకేశరైః హయైః 
దివసం మహాదధా సన్నిధాయ అస్తమ్‌ ఏతి. 
ప్ర: సః = అటువంటి, అయమ్‌ = ఈ సూర్యుడు, దివసమ్‌ = పగటిని, మహా+ఉదధా 
= పెనుకడలిలో, సన్నిధాయ = నిలిపి, ఆనత... ధరైః : ఆనత = వాలిన, శిరః+ధరైః 
= మెడలు గలవియు, కర్ణ... విఘట్టితైః | కర్ణ = చెవులకున్ను చామర = చామరాలచేత, 
విఘట్టిత = దెబ్బతీయబడిన, ఈక్షణః = కనులు గలవీ, యుగ... కేసరైః యుగ = 
కాడె చేత, భగ్న = అణచబడిన, కేశరైః = మూపురాలు గలవీ అయిన హయైః = 
గుజ్టాలతో, అస్తమ్‌ ఏతి = అస్తమిస్తున్నాడు. 
తా: సూర్యుడు పగటిని మహాసముద్రంలో పడవేసి తాను గుజ్టాలతో అస్తమిస్తున్నాడు. 
ఆ గుజ్టాలు మెడలు వ్రాలి ఉన్నాయి. చెవులకున్న చామరాలు కళ్ళను కప్పివేస్తున్నాయి. 
వాటి మూపురాల కాడెచే అణచిబడివున్నాయి. 
విభక్తులు - క్రియలు : 1 సః:సః-తౌా-తే; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః. 
ప్రథమైకవచనమ్‌; 2. అయమ్‌ : అయమ్‌ - ఇమౌ - ఇమే; ఇదం శబ్దః మకారాన్తః 


98 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 3. ఆనతశిరోధరైః : ధరేణ - ధరాభ్యాం - ధరైః 
ఆనతశిరోధర శబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయాబహువచనమ్‌; 4. హయైః ; హయేన 
- హయాభ్యాం - హయిెక హయశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయాబహువచనమ్‌; 
ర్‌. కర్ణచామరవిఘట్టితేక్షణెః : ఈక్షణేన - ఈక్షణాభ్యామ్‌ - ఈక్షణెః; ఈక్షణశబ్దః 
అకారాన్తః పుంలింగః. తృతీయాబహువచనమ్‌; 6. అస్తమ్‌ : అస్తమ్‌ - అస్తా - అస్తాన్‌; 
అస్తశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 7. ఏతి : ఏతి - ఇతః - యాని; 
ఇణ్‌ గతౌ ఇతి ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 8. యుగభుగ్నకేశరైః : కేశరేణ 
- కేశరాభ్యాం - కేశరైః; యుగభుగ్నకేసరశబ్దః అకారాన్తః పుంలింగః. తృతీయాబహు- 
వచనమ్‌; 9. సన్నిధాయ - సమ్‌ ని పూర్వకాత్‌ డు దాజ్‌ ధారణపోషణయోః ఇతి 
ధాతోః ల్యప్‌ ప్రత్యయః; 10. దివసమ్‌ : దివసం - దివసౌ - దివసాన్స్‌ దివస శబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయెకవచనమ్‌; 11. మహాదధౌ : ఉదధౌ - ఉదధ్యోః - 
ఉదధీనామ్‌; మహోదధిశబ్దః ఇకారాన్తః పుంలింగః. సప్తమ్యేకవచనమ్‌. 
సంధులు : 1. సః+అయమ్‌ = సోత యమ్‌ - విసర్గసంధి; 2. ధరైః+హయిః = 
ధరైర్హయెః - విసర్గసంధి. 
సమాసాలు : 1. శిరః ధరతి ఇతి శిరోధరః. ఆనతః శిరోధరః యేషాం తైః, ఆనతశిరోధరైః; 
2. కర్ణయోః చామరే, తాభ్యాం విఘట్టితమ్‌ ఈక్షణం యేషాం తై, కర్ణచామరవిఘట్టితేక్షణః; 
3. యుగేన భుగ్నాః కేశరాః యేషాం తైః యుగభుగ్నకేశరై; 4. మహాంశ్చ అసౌ 
ఉదధి, మహోదధిః, తస్మిన్‌ - మహోదధా. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
హయెః : అత్యో వాజీ హయః సప్తిరర్వోచ్చైః శ్రవసో9_రుషః । 

దధిక్రావా దధిక్రాశ్చ దౌర్గహబ్రధ్నవహ్నయః ॥ 

తార్య్యో మాంశ్చత్వ ఆశుశ్చ పైద్వ ఎతగ్వ ఏతశః । 

అశ్వాః సుపర్ణా హంసాసః శ్యేనాసో౭_వ్యథయో నరః । 

హ్వార్యాః పతంగా ఇత్యేతే సామాన్యేనాశ్వవాచినః ॥ - వైదికకోషః-1/10 
కేశ(స)రః : కే జలే శిరసి వా శీర్యతి శృ+అచ్‌- సరతి సృ-అచ్‌. అలుక్సమాసః. కేశః 
కేశాకారో వాస్యస్య ఇతి రః వా । ... దన్యమధ్యో౭ పి వా పాఠః | దన్యమధ్యస్తు 
తురగస్మంధస్థలోమపుంజరూపజటాయాం - హేమచన్దః. - వాచస్పత్యమ్‌. 
ఉక్రేక్షాధ్వని : 'మహాదధౌ దివసం సన్నిధాయి అనటంలో సన్నిధాయ ఇవ అని 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 99 


ఉత్రేక్షాలంకారం ధ్వనిస్తుంది. “దివసం మహాదధా సన్నిధాయ ఇత్య[త్రేక్షా గర్భ- 
మభిధానమ్‌” అని వివరణవ్యాఖ్య. 
స్వభావోక్తి : “స్వభావోక్తిః స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనిమని స్వభావోక్తిలక్షణం. జాతి, 
గుణ, క్రియా యదృచ్చాసంబద్ధమైన స్వభావవర్ణన స్వభావోక్తి. ప్రకృత శ్లోకంలో 
ప్రథమార్ధంలో జాతిగతమైన హయస్వభావవర్ణన. ఆనతశిరోధరత్వమై, కర్ణచామర 
విఘట్టితేక్షణత్వమూ వర్ణింపబడినందువలన స్వభావోక్యలంకారం. x 
శ్లో ఖం ప్రసుప్తమివ సంస్థితే రవౌ తేజసో మహత ఈదృశీ గతిః । 

తత్రకాశయతి యావదుత్ధితం మీలనాయ ఖలు తావతశ్చ్యుతమ్‌ 1148 
అవ : సూర్యాస్తమయఫలవర్ణన. 
ప.వి. : ఖమ్‌ ప్రసుప్తమ్‌ ఇవ సంస్థితే రవౌ తేజసః మహతః ఈద్భృశీ గతిః | 

తత్‌ ప్రకాశయతి యావద్‌ ఉత్టితమ్‌ మీలనాయ ఖలు తావతః చ్యుతమ్‌ ॥ 
అన్వ : రవౌ సంస్థితే ఖం (ప్రసుప్తమివ (అస్తి. మహతః తేజసః గతిః ఈద్భళశీ. తత్‌ 
ఉల్టితం (సత్‌) యావత్‌ ప్రకాశయతి తావతః చ్యుతం మీలనాయ (భవతి) ఖలు. 
ప్ర: రవౌ = సూర్యుడు, సంస్థితే = అస్తమించగా, ఖమ్‌ = ఆకాశం, ప్రసుప్తమ్‌ ఇవ = 
నిదురించినట్లు, (అస్తి ) = ఉన్నది. మహతః = గొప్పదైన, తేజసః = తేజస్సుయొక్క 
గతిః = గమనం, ఈద్భశీ = ఇటువంటిది. తత్‌ = ఆ మహాతేజస్సు, ఉల్టితమ్‌ (సత్‌) = 
ఉదయించినపుడు, యావత్‌ = ఎంతమేర, ప్రకాశయతి = వెలుగొందజేయునో, తావతః 
= అంతమేర, చ్యుతం (సత్‌) = అస్తమించినపుడు, మీలనాయ = వెలుగులేకుండా 
చేయుటకు, (భవతి) ఖలు = సమర్థమగును గదా! 


తా : సూర్యుడు అస్తమించగానే ఆకాశం నిదురిస్తున్నట్లుంది. అంత గొప్ప తేజస్సుకు 
ఇంత గతి పట్టింది. మహాతేజస్సులంతే. ఉదయించినప్పుడు ఎంతమేర ప్రకాశింప 
జేయగలవో, అస్తమించినప్పుడు అంతమేర నిశ్చెతన్యం చేయగలవు. 

విభక్తులు - క్రియలు : 1. ఖమ్‌ : ఖం - ఖే - ఖాని; ఖశబ్దః అకారాన్తః నపుంసకలింగః. 
ప్రథమైకవచనమ్‌; 2. ప్రసుప్తమ్‌ : ప్రసుప్తం - ప్రసుప్తే - ప్రసుష్తాని; ప్రసుప్తశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 3. ఇవ - అవ్యయమ్స్‌; 4. సంస్థితే ఫ్‌ 
సంస్థితే - సంస్థితయోః - సంస్థితేషు; సంస్థితశబ్దః అకారాన్తః పుంలింగః. సప్తమ్యేక- 
వచనమ్‌; 5. రవౌ : రవౌ - రవ్యోః - రవిషు; రవిశబ్దః ఇకారాన్తః పుంలింగః. 
సప్తమ్యేకవచనమ్‌; 6. తేజసః : తేజసః - తేజసో - తేజసామ్‌; తేజశ్ళబ్దః సకారాన్తః 


100 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నపుంసకలింగః. షస్ట్రేకవచనమ్‌; 7. మహతః : మహతః - మహతోః - మహతామ్‌; 
మహత్‌ శబ్దః తకారాన్తః నపుంసకలింగః. షష్ట్రేకవచనమ్‌; 8. ఈదృశీ : ఈదృశీ - 
ఈద్భశ్యాః - ఈదృశ్యః, ఈద్భృశ్‌ శబ్దః శకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. గతిః 
: గతిః - గతీ - గతయః; గతిశబ్దః ఇకారాన్తః స్రీలింగః. ప్రథమైకవచనమ్‌; 10. తత్‌ 
"తత్‌ - తే - తాని; తచ్చబ్దః దకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 11. 
ప్రకాశయతి : ప్రకాశయతి - ప్రకాశయతః - ప్రకాశయన్తి; ప్రపూర్వకాత్‌ కాశ్ళ దీపా 
ఇతి ధాతోః (పేరణే లటి ప్రథమపురుషైకవచనమ్‌; 12. యావత్‌ : యావత్‌ - యావతీ 
- యావన్తి; యావచ్చబ్దః దకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 13. 
ఉత్గితమ్‌ : ఉల్టితమ్‌ - ఉత్టితే - ఉత్టితాని; ఉత్టితశబ్దః అకారాన్తః నపుంసకలింగః. 
ప్రథమైకవచనమ్‌; 14. మీలనాయ : మీలనాయ - మీలనాభ్యాం -ా మీలనేభ్యః; 
మీలన శబ్దః అకారాన్తః నపుంసకలింగః. చతుర్ధెకవచనమ్‌; 15. ఖలు - అవ్యయమ్‌; 
16. తావతః : తావతః - తావతోః - తావతామ్‌; తావత్‌ శబ్దః దకారాన్తః నపుంసకలింగః. 
షష్ట్రేకవచనమ్‌; 17: చ్యుతమ్‌ : చ్యుతం - చ్యుతే - చ్యుతాని; చ్యుతశబ్దః అకారాన్నః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. తేజసః+మహతః = తేజసో మహతః - విసర్గసంధి; 2. మహతః +ఈద్భశీ 
= మహత ఈదృశీ - విసర్గలోపసంధి; 8. యావత్‌ +ఉల్టితమ్‌ = యావదుట్ధితమ్‌ - 
జశ్వసంధి; 4. తావతస్‌+చ్యుతమ్‌ = తావతశ్చుతమ్‌ - శ్చుత్వసంధి. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
యావత్‌ : సాకల్యావధిమానాపవారణకాల హేతుసీమాదిష్వర్ణేషు ప్రసిద్దోయమ్‌ | అవ్యుత్పన్న 
మిదమితి బహవః । యచ్చబ్దాత్‌ యత్తదేతేభ్యః పరిమాణే వతుప్‌” ఇతి వతుప్‌ ప్రత్యయే 
“ఆ సర్వనామ్న”” ఇతి ఆకారే సముదాయస్య చాదిషు పాఠాదవ్యయత్వమితి కేచిత్‌ | 
యావాన్‌, యావతీ, యావత్‌ ఇతి పరిమాణవాచకాః శబ్దాః వ్యుత్పన్నాః త్రిలింగకా 
ఏతత్సమానార్ధా ఇతోభిన్నాకి (అవ్యయకోశః - 311) 

కాబట్టి యావత్‌ అవ్యయమూ కావచ్చు. సుబన్తశబ్దమూ కావచ్చు. “తావత్‌ విషయమూ 
ఇటువంటిదే. 

శ్లో; తావత్‌ తత్పరిమాణే త్రిరవ్యయం త్వవధారణే । 

సమృమే చ పరిచ్చేదే తథా కార్స్యాధికారయోః ॥ ఇతి వాజ్బయార్జవః. 

ఖమ్‌ : (ఖర్వతి మనః అస్మిన్‌, ఖన్యతే క్షుభ్యతే మనః అనేన వా। ఖర్వ గతౌ ఖన దారణే 
వా అన్యేభ్యోవీతి డద ఇంద్రియమ్‌... ఆకాశమ్‌... 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 101 


శబ్దతన్మాత్రమ్‌ | యథా మాండూకోపనిషది - 
“శ్లో ఏతస్మాజ్ఞాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ । 
ఖం వాయుర్భోతిరాపః పృథ్వీ సర్వస్య ధారిణీ 11” 
చిదానన్న్మమయటబ్రహ్మాకాశమ్‌ | యథా ఛాన్లోగ్యోపనిషది - 
కం బ్రహ్మ ఖం బ్రహ్మ యదేవ కం తదేవ ఖంగంగాకారో వై పురుషో ఘకారో 
ఘోషయంస్తథా । 
సంస్థితః (| సం+స్థా-క్తః | మృతః ఇత్యమరః | యథా మనుః- 
శ్లో సంస్థితస్యానపత్యస్య సగోత్రాత్‌ పుత్రమాహరేత్‌ । 
యత్ర యదృక్టజాతం స్యాత్‌ తత్తస్మిన్‌ ప్రతిపాదయేత్‌ ॥ 
సమ్యక్‌ స్థితివిశేషశ్చ । యథా కౌర్మే - 
శ్లో ఇదన్తు పంచదశమం పురాణం కౌర్మముత్తమమ్‌ । 
చతుర్థా సంస్థితం పుణ్యం సంహితానాం ప్రభేదతః ॥ - శబ్దకల్పద్రుమః. ౫ 
A 
పార్వతీమృతి శివేన సన్వానురాగవర్ణనమ్‌ 
శ్లో సన్ధ్యయాప్యనుపదం రవేః పదం ధర్యమస్తశిఖరే సమర్పితమ్‌ | 
ప్రాక్‌ తధేయముదయే పురస్కృతా నానుయాస్యతి కథం తమాపది 1144 
అవ : సూర్యునితోపాటు సంధ్యకూడా అస్తాద్రిపై కాలుమోపుట. 
ప.వి.:సన్ధ్యయా అపి అనుపదం రవేః పదం ధర్యమ్‌ అస్త-శిఖరే సమర్పితమ్‌ | 
ప్రాక్‌ తథా ఇయమ్‌ ఉదయే పురస్కృతా న అనుయాస్యతి కథం తమ్‌ ఆపది ॥ 
అన్వ : సన్హ్హ్యయా అపి రవేః అనుపదం ధర్యం పదమ్‌ అస్తశిఖరే సమర్పితమ్‌ | ఉదయే 
ప్రాక్‌ తథా ఇయం పురస్కృతా (సతీ). ఆపది తం కథం న అనుయాస్యతి. 
ప్ర: సన్స్వయా అపి = సంజ చేత గూడా, రవేః = సూర్యునికి, అనుపదమ్‌ = వెన్వెంటనే, 
ధర్యమ్‌ = ధర్మం తప్పని, పదమ్‌ = అడుగు, అస్త-శిఖరే = అస్తపర్వత శిఖరంపై, 
సమర్పితమ్‌ = సమర్పింపబడింది. ప్రాక్‌ = ఇంతకుముందు / ఎల్లప్పుడూ, ఉదయే = 
ఉదయించినప్పుడు/ అభ్యుదయవేళలో, తథా = ఆ రీతిగా, ఇయమ్‌ = ఉదయసంధ్య/ 
ఈమె, పురస్కృతా (సతీ) = మన్నింపబడినదై, ఆపది = అస్తమయవేళలో/ కష్టకాలంలో, 
తమ్‌ = ఆయనను, కథమ్‌ = ఏ రీతిగా, న అనుయాస్యతి = అనుసరించదు? 


తా : సంధ్యకూడా సూర్యుని వెనుకే ధర్మబద్ధమైన రీతిగా అనుసరించి వెళ్ళింది. 


102 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అస్తశిఖరం పై అడుగుపెట్టింది. యుక్తమే. ఉదయం అభ్యుదయ వేళలో సూర్యుని 
మన్ననలందిన ఆ సంధ్య సూర్యుని ఆపదవేళలో అనుసరించకుండా ఎలా ఉండగలుగు 
తుంది? 

విభక్తులు - క్రియలు : 1. సన్ధ్యయా : సంధ్యయా - సంధ్యాభ్యాం - సంధ్యాఖిః; 
సంధ్యాశబ్దః ఆకారాన్తః స్తీలింగః. తృతీయైకవచనమ్‌; 2. అపి - అవ్యయమ్‌; 8. 
అనుపదమ్‌ - అవ్యయమ్‌; 4. రవేః : రవేః - రవ్యోః - రవీనామ్‌; రవిశబ్దః ఇకారాన్తః 
పుంలింగః షష్ట్రేకవచనమ్‌; 5. పదమ్‌ : పదం - పదే - పదాని; పదశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 6. ధర్యమ్‌ : ధర్యం - ధర్మే - ధర్యాణి; ధర్యశబ్దః 
అకారాన్నః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 7. అస్తశిఖరే : శిఖరే - శిఖరయోః - 
శిఖరేషు; అస్తశిఖరశబ్దః అకారాన్తః పుంలింగః/ నపుంసకలింగః. సప్తమ్యేకవచనమ్‌; 
8. సమర్పితమ్‌ : సమర్పితం - సమర్పితే - సమర్పితాని; సమర్చితశబ్దః అకారాన్తః 
నపుసంకలింగః. ప్రథమైకవచనమ్‌; 9. ప్రాక్‌ - అవ్యయమ్‌; 10. తథా - అవ్యయమ్‌; 
11. ఇయమ్‌ : ఇయమ్‌ - ఇమే - ఇమాక ఇదం శబ్దః మకారాన్తః స్రీలింగః. 
ప్రథమైకవచనమ్‌; 12. ఉదయే : ఉదయే - ఉదయయోః - ఉదయేషు; ఉదయశబ్దః 
అకారాన్తః పుంలింగః. సప్త్రమ్యేకవచనమ్‌; 19. పురస్కృతా | పురస్కృతా - పురస్కృతే - 
పురసతాః; పురస్కృతా ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 14. న - అవ్యయమ్‌; 
15. అనుయాస్యతి : అనుయాస్యతి - అనుయాస్యతః -అనుయాస్యన్వి అను పూర్వకాత్‌ 
యా ప్రాపణే ధాతోః లృటి ప్రథమపురు షైకవచనమ్‌; 16. కథమ్‌ - అవ్యయమ్‌; 17. 
తమ్‌ : తం - తౌ - తాన్‌; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 18. 
ఆపది : ఆపది - ఆపదోః - ఆపత్సు; ఆపత్‌ శబ్దః దకారాన్తః ప్రీలింగః. సప్తమ్యేకవచనమ్‌. 
సంధులు : 1. సంధ్యయా+అపి = సన్ధ్యయా౭_పి - సవర్ణదీర్షసంధి; 2. తథా+ఇయమ్‌ 
= తథేయమ్‌ - గుణసంధి; 3. న+అనుయాస్యతి = నానుయాస్యతి - సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. అను పద్యతే ఇతి అనుపదమ్‌; 2. ధర్మాత్‌ అనపేతమ్‌, ధర్యమ్‌; ౩. 
అస్తస్య శిఖరః, తస్మిన్‌, అస్తశిఖరే. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

ప్రాక్‌ - ప్రాచీ : ప్రకర్షేణ అంచతీత్యర్థే “దిక్‌ శబ్దేభ్యః సప్తమీ పంచమీ ప్రథమాభ్యో 
దిగ్గేశకాలేష్టస్తాతిక” ఇతి అస్తాతి ప్రత్యయః. తస్య “అంబేర్లుక్‌” ఇతి లుక్‌. 'లుక్‌ తద్ధితలుకి” 
ఇతి స్త్రీ ప్రత్యయస్యాపి లుక్‌. ... అత్ర అస్తాతి ప్రత్యయస్య లుకా లుప్తత్వేపి ప్రాగ్గిశీయత్వేన 
విభక్తి సంజ్ఞాయామ్‌, అసర్వవిభక్తి తద్ధితాన్తత్వప్రయుక్తా౭_ వ్యయసంజ్జేతి బోద్ధవ్యమ్‌” 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 103 


(అవ్యయకోశః). “తద్ధితశ్చాసర్వవిభక్తిః రితి సూత్రేణ అసర్వవి భక్తికస్య తద్ధితప్రత్యయాన్తస్య 
అవ్యయత్వమ్‌. 
ధర్య్యః : ధర్మదన పేతం ధర్యమ్‌. ధర్మపదాత్‌ “'ధర్మపథ్యర్థన్యాయాదన పేతే? ఇతి యత్‌ । 
యథా భగవద్గీతాయామ్‌ - ధర్యాద్ధి యుద్దాత్‌ శ్రేయోం_న్యత్‌ క్షత్రియస్య న విద్యతే । 
న్యూనాధికవిభక్తానాం ధర్య్యః పితృకృతః స్మృతః 1’ ఇతి దాయభాగః । “నౌ వయోధర్మ 
విషమూలమూలసీతాతులాభ్యస్తార్యతుల్యప్రాప్యవధ్వనామ్యసమసమితసమ్మితేషు” ఇతి 
యత్‌ । ధర్యలభ్యః - శబ్దకల్చ[ద్రుమః. 
సమాసోక్యలంకారం : ప్రకృతమైన సంధ్యాసూర్యవృత్తాంతవర్ణనం ద్వారా అప్రకృతమైన 
నాయికానాయకవృత్తాంతం గమ్యమానమవుతుంది కాబట్టి ఇది సమాసోక్ష్యలంకారం. 
శ్లో॥ విశేషణానాం సామ్యేన యత్ర ప్రస్తుతవర్తినామ్‌ | 
అప్రస్తుతస్య గమ్యత్వం సా సమాసోక్తిరిష్యతే ॥ - అని సమాసోక్తిలక్షణం. 
రసాభాసమా : భోజుని అభిమతం మేరకు ఇక్కడ రసం ఆభాసమైందని కానీ దానిని 
తాను అంగీకరించనని తమ అభిమతం మేరకు అనౌచిత్య ప్రవృత్తియే రసాభాసమూల 
మని ప్రకాశికా వ్యాఖ్య. 
“శృంగారాభాసవ్యవహారస్త్వత్ర భోజద్భశా । అస్మాభిస్వనౌచిత్య ప్రవృత్తానాం రసాదీనా 
మాభసత్వమిప్యతే” 
భోజుడు సరస్వతీకంఠాభరణంలో ఇటువంటి ప్రకృతివర్ణననే ఉభయాభాస (నాయికా 
నాయకాభాసుకు ఉదాహరణంగా ప్రదర్శిస్తాడు. 
శ్వ! అవగూహితపూర్వదిశే సమకం జ్యోత్నుయా సేవితప్రదోషముఖే । 
మాతర్న క్షీయతే రజనీ అపరదిశాభిముఖప్రస్థితే మృగాంకే ॥ 5/357 ౫ 
శ్లో॥ రక్తపీతకపిశాః పయోముచాం కోటయః కుటిలకేశి! భాన్యమూః । 
ద్రక్ష్యసి త్వమితి వేలయానయా వర్తికాఖిరివ సాధు వర్తితాః ॥ 45 


అవ : సంధ్యారాగవర్ణనం. 

ప.వి. : రక్త-పీత-కపిశాః పయః-ముచాం కోటయః కుటిల-కేశి! భాన్తి అమూః । 
ద్రక్ష్యసి త్వమ్‌ ఇతి వేలయా అనయా వర్తికాభిః ఇవ సాధు వర్తితాః ॥ 

అన్వ : కుటిల-కేశి! పయోముచాం కోటయః అమూః రక్తపీతకపిశాః (సన్తః) త్వం 

ద్రక్ష్యసి ఇతి అనయా వేలయా వర్తికాఖిః సాధు వర్తితా ఇవ భాన్లి. 


104 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ప్ర : కుటిల-కేశి! = ఉంగరాల జుట్టుగలదానా!, పయోముచామ్‌ = మేఘాలయొక్క 
కోటయః = వరుసలు, అమూః = ఇవిగో! ఇవి, రక్త-పీత-కపిశాః (సన్తఏ = ఎజుపు, 
పసుపు, కావి వన్నె గలవై, త్వమ్‌ = నీవు, ద్రక్ష్యసి ఇతి = చూడబోతున్నావని, అనయా 
= ఈ, వేలయా = వేలచేత - సంధ్యచేత, వర్తికాభిః = వత్తులతో, సాధు = చక్కగా, 
వర్తితా ఇతి = ప్రవర్తింపజేయబడినట్లుగా, భాన్తి = ప్రకాశిస్తున్నాయి. 

తా: కుటిలకేశి! పార్వతి! ఈ మేఘాల పంక్తులు రక్తపీతధూమ్రు వర్ణాలతో కనిపిస్తున్నాయి. 
అవి నువ్వు చూడబోతున్నావని సంధ్యావేళ చక్కగా వత్తులతో వెలిగింపబడిన (దీపాలవలె) 
వన్నట్లు ప్రకాశిస్తున్నాయి. 

విభక్తులు - క్రియలు : 1. రక్తపీతకపిశాః : కపిశా - కపిశే - కపిశాః; రక్తపీతకపి శా శబ్దః 
ఆకారాన్నః స్రీలింగః. ప్రథమాబహువచనమ్‌; 2. పయోముచామ్‌ : పయోముచః - 
పయోముచోః - పయోముచామ్‌; పయోముక్‌ శబ్దః చకారాన్తః పుంలింగః. షష్టీబహు- 
వచనమ్‌; 3. కోటయః : కోటిః - కోటీ - కోటయః; ఇకారాన్తః స్త్రీలింగః కోటిశబ్దః. 
ప్రథమాబహువచనమ్‌; 4. కుటిలకేశి : కేశి - కేశీ - కేశయః; కుటిలకేశీ శబ్దః 
ఈకారాన్తః స్త్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 5. భాన్తి : భాతిః - భాతః - భాన్తి; 
భాదీపౌ ఇతి ధాతోః లటి ప్రథమపురుషబహువచనమ్‌; 6. అమూః : అసౌ - అమూ 
- అమూః; సకారాన్తః స్త్రీలింగః అదస్‌ శబ్దః. ప్రథమాబహువచనమ్‌; 7. ద్రక్ష్యసి : 
ద్రక్ష్యసి - ద్రక్ష్యథః - ద్రక్ష్యథ; దృశిర్‌ ప్రేక్షణే ఇతి ధాతోః లృటి ప్రథమపురు షైకవచనమ్‌; 
రి. త్వమ్‌ : త్వం - యువాం - యూయమ్‌; యుష్మచ్చబ్దః దకారాన్తః ప్రథమైకవచనమ్‌; 
9. ఇతి - అవ్యయమ్‌; 10. వేలయా : వేలయా - వేలాభ్యాం - వేలాభిః; వేలాశబ్దః 
ఆకారాన్తః స్త్రీలింగః. తృతీయైకవచనమ్‌; 11. అనయా : అనయా - ఆభ్యామ్‌ - ఆభిః; 
ఇదం శబ్దః మకారాన్తః స్ర్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 12. వర్తికాభిః : వర్తికయా - 
వర్తికాభ్యాం - వర్తికాభిః, వర్తికాశబ్దః ఆకారాన్తః స్రీలింగః. తృతీయాబహువచనమ్‌; 
13. ఇవ - అవ్యయమ్‌; 14. సాధు - అవ్యయమ్‌; 15. వర్తితాః : వర్తితా - వర్తితే 
- వర్తితాః, వర్తితా శబ్దః ఆకారాన్తః స్రీలింగః. ప్రథమాబహువచనమ్‌. 

సంధులు : 1. భాన్తి+అమూః = భాన్యమూః - యణాదేశసంధి; 2. వేలయా+అనయా 
= వేలయానయా - సవర్ణదీర్ణసంధి; 8. వర్తికాభిః+ఇవ = వర్తికాభిరివ - విసర్గసంధి. 


సమాసాలు : 1. రక్తాః పీతాః హరితాశ్చ తే, రక్తపీతహరిశాః; 2. పయః ముంచన్తి ఇతి, 
తేషామ్‌, పయోముచామ్‌; 3. కుటిలాః కేశాః యస్యాః, తస్యాః సంబుద్దా, కుటిలకేశి. 
పదవ్యుత్పత్తి - కావ్య నిఘంటుప్రమాణాలు : 

సాధు : సాధు క్రియావిశేషణమైతే అవ్యయం. కాకపోతే సుబన్తం మూడు లింగాలలోనూ 
ప్రయోగార్హు. సాధుః (పుం), సాధ్వీ (స్త్రీ, సాధు (నపుంసక). 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 105 


సాధు లక్షణాన్ని పద్మోత్తరఖండమిలా వివరిస్తుంది. 
శో నిర్వేదస్సదయశ్శానో దమాహంకారవర్దితః । 
నిరపేక్షో మునిర్వీతరాగః సాధురిహోచ్యతే ॥ 
శో॥ న ప్రహృష్యతి సమ్మానే నావమానేన కుప్యతి | 
న క్రుద్ధః పరుషం (బూయాదేతత్సాధోస్తు లక్షణమ్‌ ॥ - గరుడపురాణమ్‌. 
సాధ్వీ వివృతి : 
శ్లో॥ ఆరార్తే ముదితా హృష్టే ప్రోషితా మలినా కృశా । 
మృతే మియేత యా పత్యా సాధ్వీ జ్జేయా పతివ్రతా ॥ 
పయః : పయ్యతే పీయతే వా పయ గతౌ పీజ్‌ పానే వా- “సర్వధాతుభ్యో౭_ సున్‌” ఇతి 
అసున్‌ ఉణా/4/188 - జలమ్‌. “పయః పూర్వైః స నిశ్వ్వాసైః కవోష్టముపభుజ్యతే” 
(రవము) | దుగ్గమితి మేదినీ | యథా మనుః 3-821 “కుర్యాదహర హః 
శ్రాద్ధమన్నాద్యేనోదకేన వా | పయోమూలఫలైర్వాపి పితృభ్యః ప్రీతిమావహన్‌ ॥ - 
కోటిః : కోట్యతే ఛిద్యతే9_ నయా కుట చేదే | “సర్వధాతుభ్య ఇన్‌” | ఉణా 4-117 
ఇతి ఇన్‌ | బాహులకాత్‌ గుణః | అగస్తాదేః కోణః... ఉత్మర్శః... శతలక్షసంఖ్యా... 
ధనురగ్రమ్‌... రేఖా... వాదవిచారః | సంశయనిర్ణయాయ పూర్వపక్ష... - శబ్దకల్పద్రుమః. 


కోటి పదాన్ని పంక్తి, సమూహం, బృందం వంటి సమూహార్జాలలో విరివిగా వాడు 
తుంటాం. కానీ ప్రసిద్ధ నిఘంటువులు ఏవీ ఆ అర్థాన్ని ఇవ్వలేదు. మనుష్యకోటి, ప్రాణికోటి 
మొదలుగా గల పదాలు ఒక ప్రత్యేకమైన తరగతిని తెలియజేసే ప్రయోగాలు. విశిష్టజాతి 
బృందార్థంలోని ఆ పదం తరువాత అర్థవ్యాకోచంతో సాధారణ బృందార్థకంగానే 
వినియోగంలోనికి వచ్చి యుండవచ్చు. 
ఉద్రేక్ష : మేఘాల పంక్తులు రక్తపీతకపిశవర్ణాలతో ప్రకాశించటాన్ని కవి ఉత్రేక్షిస్తూ 
పార్వతీ సందర్శనకు వస్తున్నాయి కాబట్టి చక్కగా అలంకరించుకొని వచ్చినట్లున్నాయని 
హేతువును ప్రతిపాదించాడు. “ఉతృష్టస్తీనికటగమనే హి స్రీభిరలంకృతాభిః భవితవ్య- 
మితి హేతోరివేత్యర్థః” అని వివరణవ్యాఖ్య. “సంభావనా స్యాదుత్రేక్షా వస్తుహేతు- 
ఫలాత్మనా” అని ఉత్రేక్షాలక్షణం, భేదనిర్దెశనం కూడా. x 

శ్లో॥ సింహకేసరసటాసు భూభృతాం పల్లవప్రసవిషు ద్రుమేషు చ । 

పశ్య ధాతుశిఖరేషు భానునా సంవిభక్తమివ సాన్థ్య్వమాతపమ్‌ ॥ 46 


106 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అవ : సంధ్యాకాలమందలి ఆతపం క్షీణించటం. 
ప.వి.: సింహ-కేసర-సటాసు భూ-భృతాం పల్లవ-ప్రసవిషు ద్రుమేషు చ । 

పశ్య ధాతు-శిఖరేషు భానునా సంవిభక్తమ్‌ ఇవ సాన్థ్యమ్‌ ఆతపమ్‌ ॥ 
అన్వ : భూభృతాం సింహకేసరసటాసు పల్లవప్రసవిషు ద్రుమేషు ధాతుశిఖరేషు చ 
భానునా సాన్వమ్‌ ఆతపం సంవిభక్తమివ (భాతి). పశ్య. 
ప్ర: భూభృతామ్‌ = కొండలలో గల, సింహ.. సటాసు : సింహ = సింహాలయొక్క 
కేసర = జూలు గట్టిన, సటాసు = జడలయందు, పల్లవ - ప్రసవిషు = చివురులు, 
పూలుగల, ద్రుమేషు = చెట్లయందు, ధాతు-శిఖరేషు : ధాతు = (గైరికాది) ధాతువులతో 
కూడిన, శిఖరేషు = శిఖరాలయందు, చ = కూడా, భానునా = సూర్యునిచేత, సాన్ధ్యమ్‌ 
= సంధ్యాకాలానికి సంబంధించిన, ఆతపమ్‌ = ఎండ, సంవిభక్తమ్‌ ఇవ = విభజించి 
ఇచ్చినట్లు, (భాతి) = ప్రకాశిస్తోంది, పశ్య = చూడు. 
తా : (సంధ్యాకాలంలో ఆ సూర్యకిరణాలు విభిన్నప్రదేశాలలో ప్రసరిస్తున్న తీరు ఇలా 
ఉంది). పార్వతి! కొండల మీది సంచరిస్తున్న సింహాల జూలుమీద, చివుళ్ళు, పూలు 
గల చెట్లమీద, ధాతువులతో కూడిన శిఖరాల మీద సూర్యుడు సాయంకాలపు టెండను 
విభజించి పంచి పెట్టినట్లున్నది. చూడు. 
విభక్తులు - క్రియలు : 1. సటాసు : సటాయాం - సటయోః - సటాసు; సటాశబ్దః 
ఆకారాన్నః స్త్రీలింగః సప్తమీబహువచనమ్‌; 2. భూభృతామ్‌ : భూభృతః - భూభృతోః 
- భూభృతామ్‌; భూభృత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. షష్టీబహువచనమ్‌; 3. పల్లవ 
ప్రసవిషు : ప్రసవిని - ప్రసవినోః - ప్రసవిషు; ప్రసవిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః. 
సప్తమీబహువచనమ్‌; 4. ద్రుమేషు : ద్రుమే - ద్రుమయోః - ద్రుమేషు; ద్రుమశబ్దః 
అకారాన్తః పుంలింగః. సప్తమీ బహువచనమ్‌; 5. చ - అవ్యయమ్‌; 6. పశ్య : పశ్య/ 
పశ్యతాత్‌ - పశ్యతం - పశ్యత; దృశిర్‌ ప్రేక్షణే ఇతి ధాతోః లోటి మధ్యమపురు షైకవచనమ్‌; 
7. ధాతుశిఖరేషు : శిఖరే - శిఖరయోః - శిఖరేషు; ధాతుశిఖరశబ్దః అకారాన్తః 
నపుంసక/పుంలింగః సప్త్రమీబహువచనమ్‌; 8. భానునా : భానునా - భానుభ్యాం - 
భానుభిక భానుశబ్దః ఉకారాన్తః పుంలింగః. తృతీయైకవచనమ్‌; 9. సంవిభక్తమ్‌ : 
సంవిభక్తం - సంవిభక్తే - సంవిభక్తానిి సంవిభక్త శబ్దః అకారాన్తః పుంలింగః. 
ద్వితీయైకవచనమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌్స్‌ 11. సాన్థ్యమ్‌ : సాంధ్యం - సాంధ్యా - 
సాంధ్యాన్‌; సాంధ్యశబ్దః అకరాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 12. ఆతపమ్‌ : 
ఆతపమ్‌ - ఆతపే - ఆతపాన్‌; ఆతపశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 107 


సమాసాలు : 1. సింహానాం కేసరాః, తేషాం సటాః, తాసు, సింహకేసరసటాసు; 2. 


3 


భువం బిభర్తి ఇతి భూభృత్‌, తేషాం, భూభృతామ్‌; 3. పల్లవాః ప్రసవాశ్చ, తే సక్తి 


యేషాం తేషు, పల్లవప్రసవిషు; 4. ధాతూనాం శిఖరాః, తేషు, ధాతుశిఖరేషు; 5. 
సన్వాయాం భవః = సాన్థ్వః (తద్ధితాన్తపదం), తమ్‌ సాన్థ్వమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
సటా : సఠ - అచ్‌ పృషోదరాదిత్వాత్‌ ఠస్య టః 1. “'వ్రతినాం కేశసంఘాతే 2. 
జటాయాం శబ్ద్బరత్నావళీ 3. విశిఖాయాం 4. సింహాధేః కేశరే చ - మేదినీకోశః | 
“సటచ్చటాభిన్నఘనేఏ'తి మాఘః । వాచస్పత్యమ్‌. 
ధాతుః : ధీయతే సర్వమస్మిన్నితి | ధా+శిసితనిగమ” ఉణా 1-70 ఇతి తున్‌... అశ్మ 
వికృతిః సా తు గైరికమనళ్ళిలాది | - శబ్దకల్పద్రమః. 

పర్వతవర్ణన సందర్భంలో ధాతు ప్రస్తావన దాదాపు అవశ్యం భావ్యం. కుమార 
సంభవంలో ప్రథమసర్గలో కూడా హిమవద్వర్ణన రూపమైన కావ్యాదిలో “వలాహకచ్చేద- 
విభక్తరాగామకాలసన్వామివ ధాతుమత్తామ్‌” (1-4) “న్యస్తాక్షరాధాతురసేన యత్ర 
భూర్ణ్జత్వచః కుంజరబిందుశోణాః” వంటి వర్ణనలు కనిపిస్తాయి. ప్రకృత శ్లోకంలోనూ 
ధాతువిశిష్టాలైన శిఖరాలపై భానుకిరణప్రసారాన్ని వర్ణించాడు కవి. 

పర్వతాలపై సంచరిస్తున్న సింహాల కేసరసటలపై, పల్లవప్రసవులయిన చెట్లపై, 
ధాతుశిఖరాలపై సమంగా భానుకిరణప్రసారవర్ణన మనోహరం. 
ఉట్రేక్ష : శ్లోకంలో 'సంవిభక్తమివి అని ఇవ పదోపయోగంతో ఉత్రేక్షను వ్యంజింపజేశాడు 
కవి. సంధ్యాతపాన్ని సూర్యుడు మూడుతావులకూ విభజించి పంచిపెట్టినట్లున్నదని 
సంభావన. అలా విభజింకి ముగ్గురికి ఇవ్వటంతో అది తగ్గిపోయిందని ధ్వని. “ఏకేన 
హి బహుభ్యః దీయమానం వస్తుపరిక్షీయమాణం భవతీతి భావః” అని వివరణవ్యాఖ్యా 
కర్త. ఒకరి పనిని పదిమందీ పంచుకొంటే పని తేలిక అవుతుంది. ఒకరి ఫలితాన్ని 
పదిమందీ పంచుకుంటే ఫలం పలచబడిపోతుంది. (శ్రమకు తగ్గ ఫలితాన్ని కర్త పొందలేక 
పోతాడు. % 

శ్లో॥ పార్షిముక్తవసుధాస్తపస్వినః పావనామ్బురచితాజ్ఞలి క్రియాః । 

బ్రహ్మే గూఢమభిసన్వమాదృతాశ్ళుద్ధయే విధివిదో గృణన్యమీ ॥ 47 
అవ : ద్విజుల సంధ్యావందనం సాయం సమయంలో- 
ప.వి. : పార్షిముక్త వసుధాః తపస్వినః పావన+అమ్బు-రచిత+అంజలి-[క్రియాః । 
ణా 
బ్రహ్మ గూఢమ్‌ అభిసన్థ్యమ్‌ ఆదృతాః శుద్ధయే విధివిదః గృణస్తి అమీ ॥ 


108 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : పార్టిముక్తవసుధాః పావనామ్మురచితాంజలి(క్రియాః విధివిదః అమీ తపస్వినః 
శుద్ధయే అభిసన్ధ్యం గూఢం (బ్రహ్మ గృణన్తి. 

ప్ర: పార్టి... వసుధా : పార్షి = మడమలచేత, ముక్త = విడువబడిన, వసుధాః = 
భూమిగలవారునూ, పావ... క్రియాః : పావన = పవిత్రమైన, అమ్బు = నీటిచేత, 
రచిత = చేయబడిన, అంజలి = దోసిళ్ళతో అర్థ్యమిచ్చుట అను, క్రియాః = కర్మ గల 
వారునూ, విధి-విదః = శాస్త్రమెరిగిన వారును, అయిన, అమీ = ఈ, తపస్వినః = 
మునులు, శుద్ధయే = శుద్ధికొరకు, అభిసన్ధ్యమ్‌ = సంధ్యను ఉద్దేశించి, గూఢమ్‌ = 
ఉపాంశువుగా, బ్రహ్మ = వేదాన్ని (గాయత్రీ మంత్రాన్ని), గృణల్తి = ఉచ్చరిస్తున్నారు. 
తా : శాస్త్రవిధుల నెరిగిన మునిజనులు సంధ్యకు అభిముఖంగా నిలిచి సావిత్రిని 
ఉపాంశువుగా జపిస్తున్నారు. వారు ముంగాళ్ళపై నిలిచి పవిత్రజలాలతో అర్థ్యప్రదానం 
చేస్తున్నారు ఆత్మశుద్ధికోసం. 

విభక్తులు - క్రియలు : 1. పార్షిముక్తవసుధాః : వసుధః - వసుధా - వసుధాః; 
పార్షిముక్తవసుధశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌; 2. తపస్వినః : 
తపస్వీ - తపస్వినౌ - తపస్వినః తపస్విన్‌ శబ్దః న కారాన్తః పుంలింగః. ప్రథమాబహు- 
వచనమ్‌; 3. పావనాంబురచితాంజలిక్రియాః : క్రియః - క్రియౌ - క్రియాః; క్రియ శబ్దః 
అకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 4. బ్రహ్మ : బ్రహ్మ - బ్రహ్మణీ - 
(బ్రహ్మోణి; బ్రహ్మన్‌ శబ్దః నకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 5. గూఢమ్‌ : 
గూఢం - గూడే - గూఢాని; గూఢశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ద్వితీయైకవచనమ్‌; 
6. అభిసన్ధ్యమ్‌ - అవ్యయమ్‌; 7. ఆదృతాః : ఆదృతః - ఆదృతౌ - ఆదృతాః; 
ఆదృతశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమాబహువచనమ్‌; 8. శుద్ధయే : శుద్ధయే - 
శుద్ధిభ్యాం - శుద్దిభ్యః; శుద్ధిశబ్దః ఇకారాన్తః స్రీలింగః చతుర్ధెకవచనమ్‌; 9. విధివిదః 
: విధివిత్‌ - విధివిదౌ - విధివిదః; విధివిత్‌ శబ్దః దకారాన్తః పుంలింగః. ప్రథమాబహు- 
వచనమ్‌; 10. గృణన్తి : గృణాతి - గృణీతః - గృణన్తి గ్రూ శబ్దే ఇతి ధాతోః లటి 
ప్రథమపురుష బహువచనమ్‌; 11. అమీ : అసౌ - అమూ - అమీ; అదస్‌ శబ్దః 
సకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌. 

సంధులు : 1. వసుధాః+తపస్వినః = వసుధాస్తపస్వినః - విసర్దసంధి; 2. విధివిదః+ 
గృణన్తి = విధివిదోగృణన్తి-విసర్గసంధి; 3. గృణన్తి+అమీ = గృణన్యమీ - యణాదేశసంధి. 
సమాసాలు : 1. పార్షిభ్యాం ముక్తా వసుధా యైః తే, పార్టిముక్తవసుధాః; 2. పావనైః 
అమ్ముభిః రచితా అంజలిక్రియా యైః తే, పావనాంబురచితాంజలిక్రియాః; 3. సన్యా 
ముద్దిశ్య, అభిసన్థ్యమ్‌; 4. విధిం విదన్తి ఇతి విధివిదః. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 109 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
బ్రహ్మా - బ్రహ్మ : బ్రహ్మ (బ్రహ్మా శబ్దం చతుర్ముఖ బ్రహ్మ వాచకం. బ్రహ్మము (బ్రహ్మ 
పదం తత్త్వతపోవేదవాచకం. “వేదస్తత్వం తపో బ్రహ్మ బ్రహ్మ విప్రః ప్రజాపతిః” 
(అమరకోశం - నానార్థ - 114) బ్రహ్మవైశిష్టం - (బ్రహ్మ చతుర్విధం యథా | 
విరాట్‌, హిరణ్యగర్భః, ఈశ్వరః, తురీయః. అస్య లక్షణం యథా ఆత్మబోధే- 
శ్లో యల్లాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ । 
యద్‌జ్ఞానాన్నాపరం జ్ఞానం తద్‌ బ్రహ్మేత్యవధారయేత్‌ ॥ 
శ్లో యద్దృష్వా నాపరం దృశ్యం యద్‌ భూత్వా న పునర్భవః 
యద్‌జ్ఞాత్వా నాపరం జ్ఞానం తద్‌ బ్రహ్మేత్యవధారయేత్‌ ॥ 
పార్షి : పృష్యతే భూవమ్వ్యాదికమ్‌ అనేన ఇతి । పృష్‌+“ఘృణి పృశ్నిపార్టిచూర్ణి భూర్ణి” 
(ఉణాది 4/52) ఇతి ని ప్రత్యయేన నిపాతనాత్‌ సాధుః | గుల్బస్యాధోభాగః । పాదగ్రన్థ్యధరః 
ఇత్యమరః | సతు గర్భస్థస్య మాసద్వయేన భవతి ఇతి సుఖబోధః । ... సైన్యపృష్టమితి 
మేదినీ | పృష్టమితి హలాయుధః । - శబ్బ్దకల్పద్రుమః. 
అంజలి : 'తౌ యతావంజలిః పుమాన్‌” ఇతి అమరకోశః । తౌ పాణీ ఇతి - 


“(అన్ట్‌+అలి శ్రవణాంజలి పుటపేయమితి వేణీసంహారనాటకే) హస్తసంపుటః । 
కుడ్వపరిమాణమితి మేదినీ । యథా రామాయణే - 

శో! న ప్రభాతం త్వయేచ్చామి నిశే నక్షత్రభూషితే । 

క్రియతాం మేదయా భద్రే మయాయం రచితోంజలిః ॥ 

క్రియాస్వభావవర్ణనం : పాదాగ్రమాత్రస్థితిత్వం, పావనాంబు రచితాంజలిత్వం, 
గూఢమం[త్రపఠనం ఇవన్నీ సన్థ్యావన్దన క్రియాస్వభావవర్ణనకు సంబంధించిన అంశాలు. 
కాబట్టి క్రియాస్వభావవర్ణనాత్మకైమన స్వభావోక్ష్యలంకారమిది. ఈ వర్ణన తరువాత 
వర్ణించబోయే పరమేశ్వర సన్ఫ్యావందనవిధికి ప్రస్తావనా ప్రాయం “ఇదం చ ప్రస్తావకం 


వక్ష్యమాణస్య దేవకరృకస్య సన్యావన్దనస్య”. % 
శ్లో తన్ముహూర్తమనుమన్తుమర్హసి ప్రస్తుతాయ నియమాయ మామపి । 
త్వాం వినోదనిపుణస్సభీజనో వల్లువాదిని! వినోదయిష్యతి ॥ 48 


ప.వి.: తత్‌ ముహూర్తమ్‌ అనుమన్తుమ్‌ అర్హసి ప్రస్తుతాయ నియమాయ మామ్‌ అపి | 
త్వాం వినోద-నిపుణః సఖీ-జనః వల్గు-వాదిని! వినోదయిప్యతి ॥ 


110 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : తత్‌ (త్వం) ప్రస్తతాయ నియమాయ మామ్‌ అపి ముహూర్తమ్‌ అనుమన్తుమ్‌ 
అర్హసి. వల్గువాదిని! వినోదనిపుణః సఖీజనః త్వాం వినోదయిప్యతి. 


ప్ర: తత్‌ = అందువలన, త్వమ్‌ = నీవు, ప్రస్తుతాయ = వేళకు సంబంధించిన, 
నియమాయ = విధిని ఆచరించుటకు, మామ్‌ అపి = నన్ను గూడ, అనుమన్తుమ్‌ = 
అనుమతించటానికి, అర్హసి = తగినదానవు. వల్లువాదిని! = చక్కగా మాటాడుదానా!, 
వినోద-నిపుణః : వినోద = వేడుకను కల్గించుటలో, నిపుణః = నేర్చుగల, సఖీజనః = 
చెలికత్తెల బృందం, త్వామ్‌ = నిన్ను, వినోదయిప్యతి = మాటలతో ప్రొద్దుపుచ్చగలదు. 
తా: వల్లువాదిని! ఇది సంధ్యాకాలం. కాబట్టి నువ్వు ముహూర్తకాలం శాస్తనియమాలను 
ఆచరించటానికి నన్ను అనుమతించాలి. వినోదాన్ని కల్పించటంలో నేర్చుగల నీ చెలులు 
నీకు వినోదంగా ప్రొద్దు గడవనిస్తారు. 

విభక్తులు - క్రియలు : 1. తత్‌ - అవ్యయమ్‌; 2. ముహూర్తమ్‌ : ముహూర్తం - 
ముహూర్తౌ - ముహూర్తాన్‌; ముహూర్తశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 
3. అనుమన్తుమ్‌ - అను పూర్వకాత్‌ మన్‌ ధాతోః తుమున్‌ ప్రత్యయః - అవ్యయమ్‌; 
4. అర్హసి : అర్హసి - అర్హథః - అర్హథ; అర్హ పూజాయామితి ధాతోః లటి 
మధ్యమపురుషైకవచనమ్‌; 5. ప్రస్తుతాయ : ప్రస్తుతాయ - ప్రస్తుతాభ్యాం - ప్రస్తుతేభ్య; 
ప్రస్తుత శబ్దః అకారాన్తః పుంలింగః. చతుర్ధెకవచనమ్‌; 6. నియమాయ : నియమాయ 
- నియమాభ్యాం - నియమేభ్యః; నియమశబ్దః అకారాన్తః పుంలింగః. చతుర్ధ్యేకవచనమ్‌; 
7. మామ్‌ : మామ్‌/మా - అవామ్‌/నౌ - అస్మాన్‌/నః; అస్మత్‌ శబ్దః దకారాన్తః 
షష్ట్రేకవచనమ్స్‌; 8. అపి - అవ్యయమ్‌; 9. త్వామ్‌ : త్వామ్‌/త్వా - యువామ్‌/వామ్‌ 
- యుష్మాన్‌/వః; యుష్మత్‌ శబ్దః దకారాన్తః ద్వితీయైకవచనమ్‌; 10. వినోదనిపుణః : 
నిపుణః - నిపుణా - నిపుణాః; నిపుణశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 
11. సభీజనః : జనః - జనౌ - జనాః; జనశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 
12. వల్టువాదిని : వాదిని - వాదిన్యౌ - వాదిన్యః; వల్లువాదినీ శబ్దః ఈకారాన్తః 
స్రీలింగః. సంబోధనప్రథమైకవచనమ్‌; 18. వినోదయిప్యతి : వినోదయిష్యతి - 
వినోదయిపష్యతః - వినోదయిప్వన్ని, విపూర్వకాత్‌ ణుద ్రేరణే ఇతి ధాతోః ప్రేరణే లటి 
ప్రథమపురు షైకవచనమ్‌. 

సంధులు : 1. తత్‌+ముహూర్తమ్‌ = తన్ముహూర్తమ్‌ - అనునాసికసంధి; 2. నిపుణః+సఖీ 
= నిపుణస్సఖీ - విసర్గసంధి. 

సమాసాలు : 1. వినోదే నిపుణః వినోదనిపుణక 2. సఖ్యః ఏవ జనః, సఖీ జనః 3. 
వల్లు యథా తథా వదితుం శీలమ్‌ అస్యాః, తస్మాత్‌ సంబుడ్డా, వల్లువాదిని. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 111 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
తత్‌ : “సర్వనామసంజ్ఞకతచ్చబ్దసమానార్థకో£_ యమ్‌. సుబన్తప్రతిరూపకమవ్యయమ్‌. 
“తత్తాదృశాకి ఇత్యాదిషు అనేనైవావ్యయేన తాద్భశ ఇత్యస్య సమాసః ... 

తద్‌ ఇతి దకారాన్నమపి హేత్వర్థకం పఠన్తి. “'యదర్ధమధీతే తజ్ఞానాతి” ఇత్యుదాహరన్తి 
చ. ఉభయధా9 పి రూపే న భేదః యత్తత్‌ ఇత్యేతౌ శబ్దశక్తిస్వాభావ్యాత్‌ మిళితావేవ 
హేత్వర్థబోధకౌ” - అవ్యయకోశః 185 
ప్రస్తుతాయ నియమాయ : సమయం సన్ధ్యాకాలం. “యథా తపస్విభిః అయం నియమః 
అనుష్టీయతే తథా మయాపి కర్తవ్యో౭_ యం విధిరిత్యర్థః” వివరణవ్వాఖ్య. సంధ్యాకాలంలో 
తపస్వులు పాటించే విధిని తానూ పాటించాలి కాబట్టి ప్రస్తుతనియమమది. 


అయితే సాధారణ తపస్వులకో, విహితతత్తద్విధులకో వర్తించే నియమాలు 
“అహరహన్సన్యాముపాసీత* వంటివి పరమేశ్వరునకు కూడా వర్తిస్తాయా? అని 
శంకించవచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు స్తూయమానుడే కాక సోత కాదు. వన్దనీయుడే 
కానీ వన్ది కాడు. 

శ్లో అస్తోతుః స్తూయమానస్య వన్యృస్యానన్య వన్దినః | 

సుతాసంబంధవిధినా భవ విశ్వగురోర్లురుః ॥ - కు.సం. - 6/75. 

అని కాళిదాసే ప్రశంసించి యున్నాడు. పైపెచ్చు సన్ఫ్యావిధి సూర్యసంబంధి. కాల 
ప్రవర్తకులు సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రులే పరమేశ్వరుని అష్టమూర్తులలో 
చేరినవారు. అదీ ప్రకటించాడు కవి అభిజ్ఞానశాకున్తలంలో నాందీశ్లోకంలో. ఇక శివుడు 
ఏ నియమం మేరకు ఎవరికి నమస్మరించవలసి వస్తుంది? 


లోకనియతిని పరమేశ్వరుడు ఇక్కడ మన్నిస్తున్నాడు. 
శ్వ! యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవోతరోజనః | 
స యత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 
శో! నమే పార్టాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన । 
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ హి కర్మణి ॥ - భగవద్గీత 3/21,22 
అని వ్యాసమహర్షి భగవద్గీతలో ప్రకటించిన భావాలను ఇక్కడ అనుసంధానించు 
కోవాలి. లోకదర్శనం కోసం పరమేశ్వరుడు ఆ సమయానికి తగిన అనుష్టానాన్ని ఆచరించి 
చూపిస్తున్నాడు. 


112 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అష్టమసర్గ విషయంలో పార్వతీపరమేశ్వరపరంగా శృంగారప్రసక్తి తగదని శంకించిన 
వారికి ఇక్కడ పరమేశ్వరుడు సంధ్యానుష్టానం చేయటం కూడా అనుచితమే కావాలి. 
రెండింటి మధ్య కార్యభేదమే కానీ ప్రవృత్తిభేదం లేదు గదా!, గృహస్థునకు రెండూ 
విహితధర్మాలే. ప్రజాతన్తుం మా వ్యవచ్చేత్సీః? అన్నది ఉపనిషద్బోధయే, సంధ్యావందనాది 
విహితకర్శ్మలవలె. అందుకే వివరణవ్యాఖ్యాత “పసిద్ధలౌకికోత్తమనాయకవ్యవహార- 
మనుకుర్వతోః అనయోర్మహానటయోః లీలామాత్రాత్మికాసు ప్రవృత్తిషు పరమార్ధబుద్ధి- 
ర్యస్యాస్తి తస్యైవాయం దోషః | యస్య తు నాస్తి తస్య తద్వివేచనమపి శివయోః స్తుతౌ 
పర్యవస్యతి” - అని శృంగారవర్ణననూ సమర్థించాడు. అదీ, ఇదీ రెండూ లీలలే. 
ప్రవృత్తిప్రియులనివృత్తి నటన మాత్రమైనప్పుడు, నివృత్తినిష్టులప్రవృత్తి లీలామాత్రమే. ౫ 
శ్లో నిర్విభుజ్య దశనచ్చదం తతో వాచి భర్తురవధీరణాపరా 1 
శ్రైలరాజతనయా సమీపగామాలలాప విజయామహేతుకమ్‌ ॥ 49 


అవ : పార్వతి పరమేశ్వరవచనంపై అనాదరాన్ని ప్రకటించటం. 


హమ: నిర్విభుజ్య దశన+ఛదం తతః వాచి భర్తుః అవధీరణా-పరా । 
శైల-రాజ-తనయా సమీపగామ్‌ ఆలలాప విజయామ్‌ అహేతుకమ్‌ ॥ 


అన్వ : తతః శైల-రాజ-తనయా భర్తుః వాచి అవధీరణా పరా సతీ దశనచ్చదం 
నిర్విభుజ్య సమీపగాం విజయామ్‌ అహేతుకమ్‌ ఆలలాప. 


ప్ర: తతః = ఆ తరువాత, శైలారాజాతనయా : శైలరాజ = కొండల టేనియొక్క, 
తనయా = కూతురు, భర్తుః = భర్తయొక్క వాచి = మాటపై, అవధీరణా పరా (సతీ) 
: అవధీరణా = తిరసృృతియందు, పరా (సతీ) = ఆసక్తి గలదై, దశన-చ్చదమ్‌ = 
పెదవిని, నిర్విభుజ్య = విరిచి, సమీపగామ్‌ = చెంతనున్న, విజయామ్‌ = 
విజయనుద్దేశించి, అహేతుకమ్‌ = నిష్కారణంగా, ఆలలాప = పలికింది. 


తా : పరమశివుని మాట విన్న తరువాత పార్వతి బదులివ్వకుండా ఆ మాటను 
పట్టించుకోనట్టు పెదవి విరిచి తనకు దగ్గరనే ఉన్న విజయతో నిష్కారణంగా ఇలా 
అన్నది. 

విభక్తులు - క్రియలు : 1. నిర్విభుజ్య - అవ్యయం. నిర్‌ వి పూర్వకాత్‌ భుజ అభ్యవహారే 
ఇతి ధాతోః ల్యప్‌ ప్రత్యయ 2. దశనచ్చదమ్‌ : ఛదం - ఛదౌ - ఛదన్‌; దశనచ్చద 
శబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 3. తతః - అవ్యయమ్‌; 4. వాచి : 
వాచి - వాచోః - వాక్షు, చకారాన్తః స్త్రీలింగః వాక్‌ శబ్దః. సప్తమ్యేకవచనమ్‌; 5. భర్తుః 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 113 


: భర్తుః - భర్రోః - భర్యాణామ్‌; భర్భశబ్దః బుకారాన్తః పుంలింగః. షష్ట్రేకవచనమ్స్‌; 
6. అవధీరణాపరా : పరా - పరే - పరా; అవధీరణాపరా శబ్దః ఆకారాన్తః స్రీలింగః. 
ప్రథమైకవచనమ్‌; 7. శ్రైలరాజతనయా : తనయా - తనయే - తనయాః; 
శైలరాజతనయాశబ్దః ఆకారాన్తః ప్రీలింగః. ప్రథమైకవచనమ్‌; 8. సమీపగామ్‌ : సమీపగాం 
- సమీపగే - సమీపగాః; సమీపగా శబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 9. 
ఆలలాప : ఆలలాప - ఆలేపతుః - ఆలేపు; ఆజ్‌ పూర్వక లప వ్యక్తాయాం వాచి ఇతి 
ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 10. విజయామ్‌ : విజయాం - విజయే - 
విజయాః; విజయాశబ్దః ఆకారాన్నః స్రీలింగః. ద్వితీయెకవచనమ్‌. 
సంధులు : 1. తతః+వాచి = తతోవాచి - విసర్గసంధి; 2. భర్తుః+అవధీరణా = 
భర్తురవధీరణా - విసర్గసంధి. 
సమాసాలు : 1. దశనానాం ఛదః తమ్‌, దశనచ్చదమ్‌; 2. అవధీరణాయాం పరా, 
అవధీరణాపర్యా; 3. శైలానాం రాజా, తస్య తనయా, శైలరాజతనయా; 4. సమీపం 
గచ్చతి ఇతి, తామ్‌, సమీపగామ్‌; 5. న భవతి యస్మిన్‌ హేతుః, తత్‌ యథా తథా, 
అహేతుకమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
ఛదః : ఛదః ఆచ్చాదయతి । ఛద్‌+అచ్‌ । పత్రమ్‌ 'పుంసి సంజ్ఞాయాం ఘః ప్రాయేణి 
ఇతి ఘప్రత్యయః వా । 

శ్లో తతో న్యగ్రోధమాసాద్య మహాన్తం హరితచ్చదమ్‌ | - రామాయణమ్‌ 2/55/6 

పక్ష | గ్రన్గిపర్ణవ్భృక్షః । తమాలవృక్షః ఇతి మేదినీ । 

Mu (57 ణి ప్‌ ప్‌ 

ప్రాచీన నిఘంటువులు ఛద పదాన్ని ప్రధానంగా పర్టార్థంలోనే ఇచ్చాయి. ఆధునికులు 
మాత్రం సాధారణంగా మూత అనే అర్థంలో ఇచ్చాయి. ఛదనం పదానికి మేదినీకోశం 
పిధానమనే అర్థాన్ని ఇచ్చింది. ఆధునిక నిఘంటువులు ఛదః -ఛదనమే ఈ రెండింటినీ 
పర్యాయాలుగానే ప్రదర్శించారు. 
అవధీరాణా : అవధీర - భావే యుచ్‌ । అవజ్ఞాయాం 2 తిరస్మారే చ “కృతవత్యసి 
నావధీరణామపరాద్దే8_ పి యదా చిరం మయి” రఘుః | “అయం స యస్మాత్‌ 
ప్రణయావధీరణామశంకనీయాం కరభోరు! మన్యసే! - శాకున్తలమ్‌ । భావే ల్యుట్‌ । 
తత్రార్థే నపుంసకమ్‌ - వాచస్పత్యమ్‌. 
బిబ్బోకం : ఇష్టమైన విషయంలో కూడా అనాదరాన్ని ప్రకటించటం, ప్రదర్శించటం 


114 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


బిబ్బోకం. ఇక్కడ పార్వతికి పరమేశ్వరునితో ప్రసంగించటమైనా తనను వీడి సన్ఫోపాసనకై 
ఉప(క్రమిస్తున్నందువలన ప్రణయమాత్రకోపంతో భర్తను తిరస్కరిస్తూ ప్రక్కనున్న 
విజయతోనే నిష్కారణంగా ఏదో పలికింది. 

ఇక్కడ విజయతో మాటాడటం నిష్మారణమే కానీ పరమేశ్వరుని మాటపై అనాదృతి 
సకారణమే. తాత్మాలికవియోగాన్ని సహించలేని ప్రణయకోపం. సన్ఫ్ట్యోపాసన 
ఈషత్మాలికమే అని తెలిసినా ఆ పాటి ఎడబాటును కూడా భరించలేని ఆమె మానసిక 
స్థితి అవధీరణనూ అందంగానే పరిణమింపజేస్తుంది. “గర్వాభిమానాదిష్టేల_పి బిబ్బోకో౨_ 
నాదరక్రియా” అని బిబ్బోక నిర్వచనం. (దశరూపకం 3/41) ౫ 


శ్లో; ఈశ్వరో?_పి దివసాత్యయోచితం మన్రపూర్వమనుతస్థివాన్‌ విధిమ్‌ । 
పార్వతీమవనతామసూయయా ప్రత్యుపేత్య పునరాహ సస్మితమ్‌ "50 
అవ : పరమేశ్వరుడు సంధ్యావిధి ననుష్టించి తిరిగి పార్వతిని చేరుట. 
ప.వి.: ఈశ్వరః అపి దివస +అత్యయ +ఉచితం మన్ర-పూర్వమ్‌ అనుతస్థివాన్‌ విధిమ్‌ । 
పార్వతీమ్‌ అవనతామ్‌ అసూయయా ప్రతి+ఉపేత్య పునః ఆహ సస్మితమ్‌ ॥ 
అన్వ : ఈశ్వరః అపి దివసాత్యయోచితం విధిం మన్రపూర్వమ్‌ అనుతస్థితవాన్‌. 
అసూయయా అవనతాం పార్వతీం ప్రత్యుపేత్య పునః సస్మితమ్‌ ఆహ. 
ప్ర: ఈశ్వరః అపి = ఈశ్వరుడు కూడా, దివస+అత్యయ+ఉచితమ్‌ : దివస = పగటి 
యొక్క అత్యయ = ముగింపువేళకు, ఉచితమ్‌ = తగినట్టి, విధిమ్‌ = శాస్త్రచోదితకర్మను, 
మన్రపూర్వకమ్‌ = తత్తన్మన్తపురస్సరంగా, అనుతస్థివాన్‌ = అనుష్టించాడు. అసూయయా 
= (పరమేశ్వరుని) తప్పుపడుతూ, అవనతామ్‌ = తలవాల్చ్సియున్న, పార్వతీమ్‌ = పార్వతిని 
గూర్చి, ప్రత్యుపేత్య = ఎదుటనిలిచి, పునః = మరల, సస్మితమ్‌ = చిబునవ్వుతో, ఆహ 
= పలుకుతున్నాడు. 
తా: పరమేశ్వరుడు సంధ్యాకాలానికి తగిన శాస్త్రవిధిని మన్రపూర్వకంగా అనుష్టించాడు. 
ఆపై తనవైపు దోషదృష్టితో తలవాల్చియున్న పార్వతి దగ్గరకు వెళ్ళి చిజునవ్వుతో ఇలా 
అంటున్నాడు. 
విభక్తులు - క్రియలు : 1. ఈశ్వరః : ఈశ్వరః - ఈశ్వరౌ - ఈశ్వరాః, ఈశ్వరశబ్దః 
అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 2. అపి - అవ్యయమ్‌; 3. దివసాత్యయోచితమ్‌ 
: ఉచితమ్‌ - ఉచితా - ఉచితాన్‌; ... ఉచితశబ్దః అకారాన్తః పుంలింగః. 
ద్వితీయైకవచనమ్‌; 4. మంత్రపూర్వమ్‌ : మన్రపూర్వం - మన్రపూర్వా - మన్రపూర్వాన్‌; 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 115 


మన్రపూర్వశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 5. అనుతస్థివాన్‌ : తస్థివాన్‌ 
- తస్థివన్లా - తస్థివన్తః; అనుతస్థివత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 
6. విధిమ్‌ : విధిం - విధీ - విధీన్‌; విధి శబ్దః ఇకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 
7. పార్వతీమ్‌ : పార్వతీమ్‌ - పార్వత్యౌ - పార్వతీ పార్వతీశబ్దః ఈకారాన్తః స్రీలింగః. 
ద్వితీయెకవచనమ్‌్‌; 8. అవనతామ్‌ : అవనతామ్‌ - అవనతే - అవనతాఖ అవనతాశబ్దః 
ఆకారాన్నః స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 9. అసూయయా : అసూయయా - 
అసూయాభ్యామ్‌ - అసూయాఖిః; అసూయాశబ్దః ఆకారాన్తః ప్రీలింగు. తృతీయైకవచనమ్‌; 
10. ప్రత్యుపేత్య - అవ్యయం ప్రతి+ఆ+ఉపపూర్వకాత్‌ ఇణ్‌ గతావితి ధాతోః ల్యప్‌ 
ప్రత్యయ 11. పునః - అవ్యయమః:; 12. ఆహ : ఆహ - ఆహతుః - ఆహు;; 
(బ్రూళ్‌ వ్యక్తాయాం వాచి ఇతి ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌. 18. సస్మితమ్‌ - 
క్రియావిశేషణమ్‌ - అవ్యయమ్‌. 


ఆహ : ([బ్రవీతి/ఆహ (బూతః/ఆహతుః (బ్రువన్తి/ఆహుః 
బ్రవీషి/ఆత్ట (బూథ/ఆహధుః (బూథ 
బ్రవీమి బూవః (బూమః 


(బూ ధాతువుపై లట్‌లో *'బువః పంచానామాదిత ఆహో బ్రువః అనే సూత్రంతో 
ప్రథమపురుషవచనత్రయంలోనూ, మధ్యమపురుష ఏకద్వివచనాలలోనూ తిపాదులకు 
లిట్‌ లో “పర స్మైపదానాం ణలతుసుస్థలథుసణల్వమాః” అనే సూత్రంతో ణల్‌, అతుస్‌, 
ఉస్‌, థల్‌, అథుస్‌, థ యథాక్రమంగా ఆదేశంగా వస్తాయి. ధాతువు ఆహాదేశం కూడా 
వస్తుంది. 
సంధులు : 1. ఈశ్వరః+అపి = ఈశ్వరో9_ పి - విసర్దసంధి; 2: ప్రతి+ఉపేత్య = 
ప్రత్యుపేత్య - యణాదేశసంధి; 3. పునః+ఆహ = పునరాహ - విసర్గసంధి. 
సమాసాలు : 1. దివసస్య అత్యయః, తస్మిన్‌ ఉచితం, దివసాత్యయోచితమ్‌; 2. మన్రాః 
పూర్వస్మిన్‌ (కాలే) యస్య భవతి యథా తథా - మన్రపూర్వమ్‌; స సస్మితమ్‌ - స్మితేన 
సహితం యథా భవతి తథా. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ఆహ : (బ్రూజ్‌ ధాతువు మీద లట్‌ రూపంగా ఇంతకు ముందే వివరింపబడింది. 
అయితే కాలసామాన్యవాచకంగా ఆహ అన్న అవ్యయం కూడా ఉంది. లట్‌ - మాత్రంగా 
అయితే అది. కాలసామాన్యవాచకంగా అయితే అవ్యయం. 


116 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


“అస్యాహ కాలసామాన్యే తిజన్తప్రతిరూపకమ్‌” ఇతి త్రికాండశేషః | “అథాహ వర్ణీ 
విదితో మహేశ్వరః” - (కుమారసమృవే 5-65) । 'ఆహ క్షేపనియోగయోః “ఇతి మేదినీ 
| దృఢసమ్మావనమస్యార్థ ఇతి శబ్దరత్నావళీ | 'బువః పంచానామాదిత ఆహో బువః 
ఇత్యనేన (బూళ్‌ ధాతోర్లటి యద్యపి ఆహ ఇతి పాక్షికం రూపం సమృద్యతే; తథాపి 
తస్య వర్తమానకాలికత్వాత్‌, అస్య చ కాలసామాన్యవాచిత్వాచ్చ కాలభేదార్థం తిజన్త- 
ప్రతిరూపకత్వేన అవ్యయత్వమా(శితమితి జేయమ్‌ । స్పష్టమిదం “వర్తమానే లటొ 
(3-2-123) ఇత్యత్ర దుర్భటవృత్తౌ | 
నిపాతాలకు అర్థవ్యంజకత్వం : ఈశ్వరః అపి అన్నచోట అపి అనే నిపాతం 
అర్థవ్యంజకమవుతోంది. “ఈశ్వరోల_పీతి |తైలోక్యాధిపతిత్వాత్‌ తదుపాస్యాయాః 
దేవతాయా అభావే౭_ పీత్యర్థః” అని వివరణవ్యాఖ్య. “స్వయం విధాతా తపసః ఫలానాం 
కేనాపి కామేన తపశ్చచారి అని గతంలో ఈశ్వరతపస్సమయంలోనే కాళిదాసు 
ఈశ్వరునకు ఉపాస్యదేవత ఉండదని ధ్వనింపజేశాడు. “అనేనాచరితేన రాఈ వీతరాగో 
వా నాచారం లంఘయేిదితి లోకసంశిక్షణమాచరతి దేవః” అని (ప్రకాశికా వ్యాఖ్య. ఈ 
ధ్వనులకు మూలం 'అపి పదం. అందుకే ఆనందవర్ధనుడు - 


శ్లో॥ సుప్తిజ్‌ వచనసంబంధైస్తథా కారకశక్తిభిః | 
కృత్తద్ధితసమా సైశ్చ జ్చేయో౭. లక్ష్యక్రమో ధ్వనిః ॥ - ధ్వన్యాలోకం 3/16 ౫ 
శ్లో ముఇ్బు కోపమనిమిత్తకోపనే! సన్ధ్యయా ప్రణమితో? స్మి నాన్యథా । 
కిం న వేత్సి? సహధర్మచారిణం చక్రవాకసమవృత్తిమాత్మనః ॥ 51 
అవ : పరమేశ్వరుడు పార్వతిని అనునయించుట. 
ప.వి. : ముంచ కోపమ్‌ అనిమిత్తకోపనే! సన్ధ్యయా ప్రణమితః అస్మి న అన్యథా । 
కిం న వేత్సి సహధర్మచారిణం చక్రవాక-సమ-వృత్తిమ్‌ ఆత్మనః ॥ 
అన్వ : అనిమిత్తకోపనే! త్వం కోపం ముంచ । సన్స్వయా ప్రణమితః అస్మి. అన్యథా న. 
చక్రవాకసమవృత్తిమ్‌ ఆత్మనః సహధర్మచారిణం న వేత్సి కిమ్‌? 
ప్ర : అనిమిత్త-కోపనే! : అనిమిత్త = నిష్కారణంగా, కోపనే = కోపం తెచ్చుకొనే 
దానా!, త్వమ్‌ = నీవు, కోపమ్‌.= కోపాన్ని, ముంచ = వదులు, సన్హ్హ్భయా = సంధ్య 
కాబట్టి, ప్రణమితః అస్మి = ఒంగి (లొంగి) పోయాను. అన్యథా = మరొకరీతిగా, న = 
లేదు (కాదు), చక్ర... వృత్తిమ్‌ : చక్రవాక = చక్రవాకంతో, సమ = సమానమైన, 
వృత్తిమ్‌ = ప్రవర్తన గల, ఆత్మనః = నీయొక్క సహధర్మచారిణమ్‌ = సహధర్మచారిని, 
న వేత్సి కిమ్‌? = తెలుసుకోలేవా? 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 117 


తా: నిష్కారణంగా కోపం తెచ్చుకొనేదానా! కోపాన్ని విడిచిపె పెట్టు. సంధ్యకాబట్టి ధర్మదృష్టితో 
ఒంగిపోయాను. మరొకరీతిగా (కామదృష్టితో) కాదు. నేను నీకు సహధర్మచారిని 
చక్రవాకం వంటి ప్రవర్తన గలవాడిని. 


విభక్తులు - క్రియలు : 1. ముంచ : ముంచ/ముంచతాత్‌ - ముంచతమ్‌ - ముంచత; 
ముచ్చ్‌ - మోక్షణే ధాతోః లోటి మధ్యమపురుషైకవచనమ్‌; 2. కోపమ్‌ : కోపం - 
కోపో- కోపాన్‌; కోపశబ్దః అకారాన్న పుంలింగః. ద్వితీయెకవచనమ్‌; 3. అనిమిత్తకోపనే! 
: ...కోపనే! - కోపనే! - కోపనాఖ అనిమిత్తకోపనాశబ్దః ఆకారాన్తః స్రీలింగః. 
౦బోధనప్రథమైకవచనమ్‌; 4. సన్స్వయా స సన్ధ్యయా - సన్యాభ్యాం అ సన్ఫ్వాభిః; 
న్యాశబ్దః ఆకారాన్తః ప్రీలింగః తృతీయైకవచనమ్‌; 5. ప్రణమితః : ప్రణమితః - 
ప్రణమితౌ - ప్రణమితాన్‌; ప్రణమితశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 6. 
అస్మి : అస్మి - స్వః -స్మం; అస భువి ధాతోః లటి ఉత్తమపురుషైకవచనమ్‌; 7. న - 
అవ్యయమ్‌; 8. అన్యథా - అవ్యయమ్‌; 9. కిమ్‌ - అవ్యయమ్‌; 10. న - అవ్యయమ్‌; 
11. వేత్సి : వేత్సి - విత్ధః - విత్ధ్ర విద జ్ఞానే ధాతోః లటి మధ్యమపురు షైకవచనమ్‌; 
12, సహధర్మచారిణమ్‌ : చారిణం - చారిణా - చారిణః; సహధర్మచారిన్‌ శబ్దః 
నకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 13. చక్రవాకసమవృత్తిమ్‌ : ...వృత్తిం - 
వృత్తీ - వృత్తీన్‌, చక్రవాకసమవృత్తిశబ్దః ఇకారాన్తః పుంలింగః ద్వితీయెకవచనమ్‌; 14. 
ఆత్మనః : ఆత్మనః - ఆత్మనోః - ఆత్మనామ్‌; ఆత్మన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః 
షష్ట్రేకవచనమ్‌. 


స 
స 


సంధులు : 1. ప్రణమితః+అస్మి = ప్రణమితోల_స్మి - విసర్గసంధి; 2. న+అన్యథా = 

నాన్యథా - సవర్ణదీర్షసంధి. 

సమాసాలు : 1. అనిమిత్తం యథా తథా కోపం కర్తుం శీలమ్‌ అస్యాః ఇతి అనిమిత్తకోపనా, 

తస్యాః సంబుద్దా అనిమిత్తకోపనా; 2. సహ ధర్మం చరితుం శీలమస్య ఇతి సహధర్శచారీ, 

తం సహధర్మచారిణమ్‌; 3. చక్రవాకేణ సమా వృత్తిః యస్య, తమ్‌, చక్రవాకసమవృత్తిమ్‌. % 

శ్లో నిర్మితేషు పితృషు స్వయమ్బువా యా తనుస్సుతను! పూర్వముజ్జితా 

సేయమస్తముదయం చ సేవ్యతే తేన మానిని! మమాత్ర గౌరవమ్‌॥ 52 

అవ : పరమేశ్వరుడు సన్వావందనమాచరించుట. 

వ,వి, ? నిర్మితేషు పితృషు స్వయమ్మువా యా తనుః సుతను! పూర్వమ్‌ ఉజ్నితా | 
సా ఇయమ్‌ అస్తమ్‌ ఉదయం చ సేవతే తేన మానిని మమ అత్ర గౌరవమ్‌॥ 


118 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : సుతను! స్వయమ్మ్భువా పితృషు నిర్మితేషు యా తనుః పూర్వమ్‌ ఉజ్నితా సా 
ఇయమ్‌ ఉదయమ్‌ అస్తమ్‌ చ సేవతే. మానిని! తేన మమ అత్ర గౌరవమ్‌. 

ప్ర: సుతను = చక్కని శరీరం గలదానా!, స్వయమ్బువా = బ్రహ్మచే, పితృషు = 
పితరులు (పితృదేవతలు), నిర్మితేషు = సృష్టింపబడగా, యా తనుః = ఏ శరీరం, 
పూర్వమ్‌ = గతంలో, ఉజ్బితా = విడువబడినదో, సా ఇయమ్‌ = ఆ ఈ శరీరమే, 
ఉదయమ్‌ = ప్రాతఃకాలాన్ని, అస్తమ్‌ చ = సంధ్యాకాలాన్ని కూడా, సేవతే = ఆశ్రయిస్తుంది. 
మానిని! = అభిమానశీలా!, తేన = ఆ కారణంచేత, మమ = నాకు, అత్ర = సంధ్యపై, 
గౌరవమ్‌ = మన్నన. 


తా : అభిమానవతి! బ్రహ్మ పితరులను సృష్టించిన తరువాత ఆ శరీరాన్నే విడిచిపెట్టాడట. 
ఆ శరీరం ఉదయాస్తమయసంధ్యలను ఆశ్రయిస్తుంది. (సంధ్యారూపంలో ఆ శరీరమే 
కనిపిస్తుంది) కాబట్టి దానిపై నాకు గౌరవం. 

విభక్తులు - క్రియలు : 1. నిర్మితేషు : నిర్మితే - నిర్మితయోః - నిర్మితేషు; నిర్మిత శబ్దః 
అకారాన్తః పుంలింగః సప్తమీబహువచనమ్‌; 2. పితృషు : పితరి - పిత్రోః - పితృషు; 
పితృశబ్దః బుకారాన్తః పుంలింగః. సప్త్రమీబహువచనమ్‌; 8. స్వయమ్మువా : స్వయమ్మువా 
- స్వయంభూభ్యాం - స్వయంభూభీః; స్వయమ్మూ శబ్దః ఊకారాన్తః పుంలింగః. 
తృతీయెకవచనమ్‌; 4. యా: యా - యే - యాః యచ్చబ్దః దకారాన్తః స్రీలింగః. 
ప్రథమైకవచనమ్‌; 5. తనుః : తనుః - తనూ - తనవః; తనుశబ్దః ఉకారాన్తః స్రీలింగః. 
ప్రథమైకవచనమ్‌; 6. సుతను! : సుతను! - సుతనూ! - సుతనువః!; సుతనుశబ్దః 
ఉకారాన్నః స్రీలింగః. సంబోధన ప్రథమైకవచనమ్‌; 7. ఉజ్నితా : ఉజ్నితా - ఉజ్ని శ్రే 
- ఉజ్నితాఖ ఉజ్నితా శబ్దః ఆకారాన్తః స్రీలింగః. ప్రథమైకవచనమ్‌; కి సా:సా -తే 
- తాః; ; తచ్చటబ్దిః దకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. ఇయమ్‌ : ఇయమ్‌ - ఇమే 
- ఇమా; ఇదం శబ్దః మకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 10. అస్తమ్‌ - అవ్యయమ్‌; 
11. చ - అవ్యయమ్‌; 12. సేవతే : సేవతే - సేవేతే - సేవన్వే షేవృ సేవనే ధాతోః 
లటి ప్రథమపురుషైకవచనమ్‌; 13. తేన : తేన - తాభ్యాం - తైః తచ్చబ్దః దకారాన్నః 
పుంలింగః తృతీయైకవచనమ్‌; 14. మానిని : మానిని! - మానిన్యౌ - మానిన్యః - 
మానినీ శబ్దః ఈకారాన్తః స్ర్రీలింగః సంబుద్ధిః ప్రథమైకవచనమ్‌; 15. మమ : మమ/ 
మే - ఆవయోః/ నౌ - అస్మాన్‌/ నః; అస్మచ్చబ్దః దకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 
16. అత్ర - అవ్యయమ్‌; 17. గౌరవమ్‌ : గౌరవం - గౌరవే - గౌరవాణి - గౌరవశబ్దః 
అకారాన్న నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 119 


సంధులు : 1. సా+ఇయమ్‌ = సేయమ్‌ - గుణసంధి; 2. మమ+అత్ర = మమాత్ర - 
సవర్ణదీర్షసంధి. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
స్వయమ్మూః : (స్వయం భవతి ఇతి | భూ+క్విప్‌) (బ్రహ్మో ఇత్యమరః I జినచక్రవర్తివిశేషః 
। తత్పర్యాయః | రుద్రతనయః । ఇతి హేమచన్దః । కాలః ఇతి శబ్దరత్నావళీ | కామదేవః 
। విష్ణుః । శివః ఇతి కేచిత్‌ | మాషపర్టీ | లింగినీ | ఇతి రాజనిఘంటుః | స్వయ- 
ముత్సన్నే అపౌరుషేయే చ త్రి ॥ యథా మనుః - 
శ్వ! త్వమేకో౭_ హ్యస్య సర్వస్య విధనస్య స్వయమ్మువః । 
అచిన్యస్యాప్రమేయస్య కార్యతత్వార్థవిత్‌ ప్రభో ॥ 
బ్రహ్మతనువే సంధ్య : భవిష్యత్పురాణకథనం మేరకు బ్రహ్మయొక్క పితృసర్ణపూర్వశరీరమే 
సంధ్య. పితృసృష్టి జరిపిన తర్వాత బ్రహ్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టాడట. ఆ శరీరమే 
సన్ధ్వగా ఉభయలేళలలో నమస్సులనూ, సన్నుతులనూ అందుకొంటోందట- 
శ్లో॥ ప్రజాపతిః పిత్యాన్‌ సృష్టా మూర్తిం తాముత్ససర్ణ హ । 
సా ప్రాతస్సాయమాగత్య సన్భారూపేణ పూజ్యతే ॥ 
శ్లో ఏనాం సన్ఫాం యాతాత్మానో యే తు దీర్హముపాసతే । 
దీర్చాయుషో భవిష్యన్తి నీరుజాః పాండునందన! ॥ 


ఆసక్తికరమైన అంశమిది. (ప్రజాపతి వితృసృష్టి చేసిన తరువాత శరీరాన్ని 
పరిత్యజించవలసిన అవసరమేమిటి? పితృసృష్టి అపవిత్రకార్యక్రమమా? శ్రాద్ధ్దాదులలో 
ధరించిన పవిత్రాన్ని తీసి విప్పి వేయటం వంటిదా? అదే అయితే అది సంధ్యారూపంగా 
పరిణమించి మరల ప్రాతస్సాయం కాలాలలో ఉపాసింపబడటమేమిటి?... 


ఆ సన్ధ్యను ఉపాసించటానికే ప్రకృతంలో పరమేశ్వరుడు పార్వతిని వీడి వెళ్ళాడు. 
సప్తమసర్గలో కూడా కాళిదాసు పార్వతీపరమేశ్వరులకు పితామహునిపై గల ఆదరాన్ని 
(ప్రకటించాడు- 
శ్లో; ఇత్థం విధిజ్జేన పురోహితేన - ప్రయుక్తపాణిగ్రహణోపచారౌ । 

ప్రణేమ తుస్తా పితరౌ ప్రజానాం - పద్మాసనస్థాయ పితామహాయః ॥(7/85) ౫% 
శ్లో తామిమాం తిమిరవృద్ధిపీడితాం భూమిలగ్నమివ సంప్రతి స్థితామ్‌ । 
ఏకతస్తటతమాలమాలినీం పశ్య ధాతురసనిమ్నగామివ ॥ ర్‌తి 


120 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అవ : సంధ్యాదర్శనం చేయిస్తూ పరమేశ్వరుడు పార్వతితో పలుకుట. 
పవి. : తామ్‌ ఇమామ్‌ తిమిర-వృద్ధి-పీడితాం భూమి-లగ్నమ్‌ ఇవ సంప్రతి స్థితామ్‌! 
ఏకతః తట-తమాల-మాలినీం పశ్య ధాతు-రస -నిమ్నగామ్‌ ఇవ ॥ 
అన్వ : సమృతి తిమిరవృద్ధిపీడితాం భూమి లగ్నమివ స్థితాం తామ్‌ ఇమామ్‌ (సన్ఫామ్‌) 
ఏకతః తటతమాలమాలినీం ధాతురసనిమ్నగామివ పశ్య. 
ప్ర : సంప్రతి = ఇప్పుడు, తిమిర... పీడితామ్‌ : తిమిర = చీకట్లయొక్క వృద్ధి = 
పెరుగదలచేత, పీడితామ్‌ = ఒత్తిడికి గురిజేయబడినదై, భూమి-లగ్నమ్‌ ఇవ = భూమిలో 
కూరుకొని పొయినట్లు, స్థితామ్‌ = ఉన్నట్టి, ఇమామ్‌ = దీనిని (సంధ్యను), ఏకతః = 
ఒకవైపు, తట... మాలినీమ్‌ : తట = తీరమందలి, తమాల-మాలినీమ్‌ = చీకటిచెట్ల 
వరుసలు గల దానినిగా, ధాతు... నిమ్నగామ్‌ ఇవ : ధాతు = ధాతువులతో కూడిన, 
రస = నీరుగల నిమ్నగామ్‌ ఇవ = నదిని వలె, పశ్య = చూడు. 


తా: పార్వతి! చూడు. చీకట్లు పెరగడంతో సంధ్య నెట్టివేయబడి భూమిలో కూరుకు 
పోయినట్లుంది. ఒకవైపు తీరంలోని తమాల తరువుల వరుసలు కప్పివేయగా 
ధాతురసజలాలతో ప్రవహిస్తున్న నదిలా కనిపిస్తోంది. 

విభక్తులు - (క్రియలు : 1. తామ్‌ : తామ్‌ - తే - తా తచ్చబ్దః దకారాన్తః ప్రీలింగః. 
ద్వితీయైకవచనమ్‌; 2. ఇమామ్‌ : ఇమామ్‌ - ఇమే - ఇమాక; ఇదం శబ్దః మకారాన్తః 
స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 3. ...పీడితామ్‌ : పీడితాం - పీడితే - పీడితాః; ... పీడితా శబ్దః 
ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 4. భూమిలంబమ్‌ - అవ్యయమ్‌; 5. ఇవ - 
అవ్యయమ్‌; 6. సంప్రతి - అవ్యయమ్‌; 7. స్థితామ్‌ క స్థితాం - స్థితే - స్థితాః 
ఆకారాన్తః స్రీలింగః స్థితా శబ్దః ద్వితీయైకవచనమ్‌; 8. ఏకతః - అవ్యయమ్‌; 9. 
తటతమాలమాలినీమ్‌ : మాలినీం - మాలిన్యౌ - మాలినీ; ... మాలినీశబ్దః ఈకారాన్తః 
స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 10. పశ్య : పశ్య/పశ్యతాత్‌, పశ్యతమ్‌ - పశ్యత; దృశిర్‌ 
ప్రేక్షణే ధాతోః లోటి మధ్యమపురుషైకవచనమ్‌; 11. ధాతురసనిమ్నగామ్‌ : నిమ్నగాం 
- నిమ్నగే - నిమ్నగా నిమ్నగా శబ్దః ఆకారాన్తః ప్రీలింగః. ద్వితీయైకవచనమ్‌; 12. 
ఇవ - అవ్యయమ్‌. 

సంధులు : 1. ఏకతః+తమాల = ఏకతస్తమాల - విసర్లసంధి; 

సమాసాలు : 1. తిమిరస్య వృద్ధిః తయా పీడితా, తామ్‌, తిమిరవృద్ధిపీడితామ్‌; 2. 
భూమేః లంబమ్‌, భూమిలంబమ్‌; 3. తటే వర్తమానాః తమాలాః, తేషాం మాలినీ, 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 121 


తామ్‌, తటతమాలమాలినీమ్‌; 4. ధాతు ప్రచురః రసః, తన్మయీ నిమ్నగా తామ్‌, 
ధాతురసమయనిమ్నగామ్‌ । నిమ్నం గచ్చతి ఇతి, నిమ్నగా. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
భూమిలంబమ్‌ : “లబి అవస్రంసనే ఇతి ధాతోః సప్తమ్యన్తే ఉపపదే “సమసాత్తౌ' ఇతి 
ణముల్‌ | భూమౌ లమ్బిత్వా ఇత్యర్థః [” 

ణముల్‌ ప్రత్యయాంతం కాబట్టి ఇది అవ్యయ మవుతుంది. “కృన్మేజన్తః” (అష్టాధ్యాయి 
1-1-39) అని సూత్రం 
సమ్మతి : ఇదానీమిత్యర్థోత_స్య । “సమత్యసాంప్రతం వక్తుముక్తే ముసలపాణినా” 
(మాఘే 2-70) । సమ్‌ ప్రతి ఇత్యుపసర్గద్వయసముదాయో9_ యం స్వభావాదధునేత్యర్థే 
వర్తతే । నఇ్‌ సంపర్మాత్‌ అసంప్రతి ఇత్యపి. 

“సమ్యక్‌ ఇత్యర్థో9_పి వేదే దృష్టః । యథా - ఆత్మానమేవైనం వైశ్వానరం సంప్రత్యధ్యేషి 
- (ఛాన్లోగ్యే 5-11-6) । ఆర్జవార్థకో౭_పి క్వచిత్‌ | - అవ్యయకోశః 8361) 
ఉత్రేక్ష : “'ధాతురసనిమ్నగామ్‌ ఇవి అన్నచోట ప్రకాశికావ్యాఖ్య ఉపమాలంకారమని 
నిర్దేశించింది. అయితే వివరణవ్యాఖ్య దాన్ని ఉత్ర్రేక్షాలంకారంగా ప్రకటించింది. అంతేగాక 
ఉపమాలంకార మనటాన్ని వ్యతిరేకించింది. “అరుణాచలనాథస్తు మహతా ప్రయాసేన 
అత్రత్యమివశబ్దమ్‌ ఉపమాద్యోతకపక్షే నిక్షిప్తవాన్‌. బాలప్రబోధార్థినః వయం తు 
ప్రతీతిబలాదుత్రేక్షాపక్షే నిక్షిపామఃి” 

వాస్తవానికి ఇక్కడ ఉ(త్రేక్షాలంకార మనటమే యుక్తియుక్తం. ధాతురసనిమ్నగ అన్నది 
అ ప్రసిద్ధమైన ఉపమానం. సంభావితోపమాన మవుతుంది. “స్వతసిద్ధేన భిన్నేన సమ్మతేన 
చ ధర్మతః | సామ్యమన్యేన వర్ణ్యస్య వాచ్యం చేదేకదోపమా” అన్న విద్యానాథ లక్షణానికి 
విరుద్ధమవుతుంది. అప్పయ్యదీక్షితులు చిత్రమీమాంసలో పై విద్యానాథ లక్షణాన్ని 
నిరాకరిస్తూ చెప్పినట్లు “ఉత్రేక్షాయామివకారస్య విషయవిషయిణోః - తాదాత్యాది 
సంభావనావాచకలత్వేన తత్ర సామ్యస్య అవాచ్యతయా తత ఏవ తద్వ్యావృత్తే - శ్లోకంలో 
ఇవ పదం సామ్యాన్ని చెప్పటం లేదు. సామ్య సంభావనను మాత్రమే చెప్తోంది. “పశ్య 
అన్న లోట్‌ ప్రయోగం ఆదేశరూపమై పార్వతితో పాటు పాఠకుణ్ణి కూడా ఉపమగా 
భావించమని ఒత్తిడి చేసినట్లవుతుంది. మహాకవి అటువంటి ప్రయత్నం చేయడు. 
ఉగ్రేక్షాపక్షంలో పశ్యపదం స్వీయసంభావనా ప్రదర్శనాత్మకంగా కనిపిస్తుంది. కవిగతమైన 
ఉత్సుకతకు వ్యంజకం. కాబట్టి ఉత్రేక్ష అనటమే సముచితం. 


122 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ఇక్కడ ఉపమాలంకారమని నిర్దేశించే ప్రయత్నం చేసిన ప్రకాశికా వ్యాఖ్య ఈ 
శ్లోకసందర్భంలో కాకుండా తర్వాతి (54) శ్లోకం దగ్గర దీనిని గురించి చర్చించటం 
విశేషం. అందునా ర్‌4వశ్లోక వ్యాఖ్యలో ఒక పంక్తి తప్ప మిగిలినదంతా ఈ శ్లోకంలో 
ఉపమాలంకారాన్ని నిరూపించే ప్రయత్నమే. పరిష్మర్తల పొరపాటనే అవకాశమూ లేదిక్కడ. 
“ముందు శ్లోకంలో కూడా” అంటూ ప్రారంభించినందువల్ల. ఆ పాఠం యథాతథంగా- 

“నన్వత్రేవ పూర్వత్రాప్యుపమానస్య క్రియాన్వయేన భవితవ్యమ్‌ | న చాసౌ సిద్ధ్యతి | 
ధాతురసనిమ్నగాయాః దేవీదర్శనవిషయస్య అసిద్ధత్వాత్‌ । ఉచ్యతే | న హ్యుపమానస్య 
సర్వత్ర క్రియాన్వయః । తర్వుపమానవాచి పదం కేనాన్వయముపేయాత్‌? ఉపమీయ 
వాచినా । నను కస్తయోస్సంబంధః? విశేషణవిశేష్యభావః | తత్రోపమానం విశేషణం, 
శుక్లాదివదవ్యావర్తత్వాత్‌ | అన్యద్‌ విశేష్యం పటాదివద్‌ వ్యావృత్తప్రత్యయవిషయత్వాత్‌ । 
అత ఏవ వాగర్ణావిత్యాదౌ ద్వితీయాదివిభక్తియోగః | నను తథాపి క్రియాన్వయేన 
భవితవ్యమ్‌ । సర్వేషామేవ విశేషణపదానాం విశేష్యపదవత్‌ (క్రియాపదాన్వయస్య వాక్వే 
వాక్యవిదామిష్టత్వాత్‌ | ఉచ్యతే | న హ్యన్వయః ప్రథమం సక్యా ప్రతీతిపథమవతరతి । 
న తు వి(శ్రాన్సి పదం భవతి | విశ్రాన్తిపదం తు పార్టికో విశేషణ విశేషయోరన్వయః । 
స ఏవ చ వ్యవహారాంగం వాస్తవశ్చ |; అత ఏవ క్రౌత్యాముపమాయాం తయోః 
సమానవిభక్తికత్వమ్‌” - x 


శ్లో సాన్థ్యమస్తమిత శేషమాతపం రక్తలేఖమపరా బిభర్తి దిక్‌ | 
సామ్నరాయవసుధా సశోణితం మణ్జలాగ్రమివ తిర్యగుజ్జితమ్‌ 1" 54 


అవ : సంధ్యారాగవర్ణనం. 


ప.వి. : సాన్రమ్‌ అస్తమిత-శేషమ్‌ ఆతపం రక్త-రేఖమ్‌ అపరా బిభర్తి దిక్‌ | 
సామ్నరాయ-వసుధా సశోణితం మణ్జల+అ(గమ్‌ ఇవ తిర్యక్‌ ఉజ్బితమ్‌॥ 


అన్వ : అపరా దిక్‌ అస్తమితశేషం రక్తలేఖమ్‌ సాన్యమ్‌ ఆతపం సామృరాయవసుధా 
తిర్యక్‌ ఉజ్బితమ్‌ సశోణితం మణ్జలా(గ్రమివ బిభర్తి. 

ప్ర: అపరా దిక్‌ = పశ్చిమాశ (పడమటి దిశ), అస్తమిత-శేషమ్‌ = అదృశ్యంకాగా 
మిగిలినదీ, రక్త-లేఖమ్‌ = ఎజ్జటిరేఖ వంటిదీ, సాన్ధ్యమ్‌ = సంధ్యాకాలానికి చెందినది, 
అయిన, ఆతపమ్‌ = ఎండను, సాంపరాయ-వసుధా = యుద్ధభూమి, తిర్యక్‌ = అడ్డంగా, 
ఉబి తమ్‌ = విడువబడినదీ, సశోణితమ్‌ = నెత్తుటితో కూడినదీ అయిన, మండలా[గ్రమ్‌ 
ఇవ = కత్తిలా, బిభర్తి = ధరిస్తోంది. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 123 


తా: సంధ్యాకాలంలో ఎండ కొంత అణిగిపోయి కొంత మిగిలి ఉంది. అది రక్తరేఖలా 
కనిపిస్తోంది. పడమటి దెస దాన్ని భరిస్తోంది. ఆ స్టితి అడ్డంగ వదలబడి నెత్తుటితో 
కూడివున్న కత్తిని యుద్దభూమి భరించినట్లుంది. 

విభక్తులు - క్రియలు : 1. సాన్థ్యమ్‌ i సాన్థ్యాం - సాన్గ్యా - సాన్వాన్‌; సాన్థ్వశబ్దః 
అకారాన్తః పుంలింగః. ద్వితీయెకవచనమ్‌; 2. అస్తమితశేషమ్‌ : శేషం - శేషా - 
శేషాన్స్‌ అస్తమితశేషశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయెకవచనమ్‌; 3. ఆతపమ్‌ : 
ఆతపమ్‌ - ఆతపౌ - ఆతపాన్‌; ఆతపశబ్దః అకారాన్తః పుంలింగః. ద్వితీయైకవచనమ్‌; 
4. రక్తరేఖమ్‌ : రేఖం - రేఖౌ - రేఖాన్‌; రక్తరేఖశబ్దః అకారాన్తః పుంలింగః. 
ద్వితీయైకవచనమ్‌; 5. అపరా : అపరా - అపరే - అపరా; అపరాశబ్దః ఆకారాన్తః 
స్త్రీలింగః ప్రథమైకవచనాన్తః, 6. దిక్‌ : దిక్‌ - దిశౌ - దిశ శకారాన్తః స్రీలింగః దిక్‌ 
శబ్దః ప్రథమైకవచనమ్‌; 7. సామృరాయవసుధా : వసుధా - వసుధే - వసుధాః; 
వసుధాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 8. సశోణితమ్‌ : సశోణితం - 
సశోణితౌ - సశోణితాన్‌; సశోణితశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 9. 
మండలాగ్రమ్‌ : మండలాగగ్రం - మండలాగ్రౌ - మండలాగ్రాన్‌; మండలాగ్రశబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌; 11. తిర్యక్‌ - 
అవ్యయమ్‌; 12. ఉజ్బితమ్‌ : ఉజ్బితమ్‌ - ఉజ్నితౌ -ఉజ్బి తాన్‌; ఉజ్బిత శబ్దః అకారాన్తః 
పుంలింగః. ద్వితీయెకవచనమ్‌; 13. బిభర్తి : బిభర్తి - బిభృతః - బిభ్రతి; డుభ్భజ్‌ 
ధారణే ఇతి ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌. 

సంధులు : 1. తిర్యక్‌ + ఉబ్బి తమ్‌ - తిర్యగుజ్సి తమ్‌ - జశ్వసంధి 

సమాసాలు : 1. అస్తమితస్య శేషః తమ్‌, అస్తమితశేషమ్‌; 2. రక్తా రేఖా యస్య సః, 
తమ్‌, రక్తరేఖమ్‌; 8. సామృరాయాయ వసుధా, సాంపరాయవసుధా; 4. శోణితేన 
సహితః, తమ్‌, సశోణితమ్‌; 5. తిర్యక్‌ యథా భవతి తథా ఉజ్బితమ్‌, తిర్యగుజ్సి తమ్‌ 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

సామ్బరాయః : 'యుద్దాత్యయోః సామ్నరాయః ఇత్యమరః. ఇతి వివరణవ్యాఖ్య. కానీ 
ఈ పాఠం అమరకోశంలోని చాలా ప్రతులలో కనిపించదు. “సాంపరాయస్తు సంగ్రామే” 
అని వైజయన్తీకోశం. సంపరాయ పదమే నిఘంటువులలో ఎక్కువగా కనిపిస్తుంది. 
“సమ్యక్‌ పరే కాలే ఈయతే ఇతి సమ్‌+పర+ఇణ్‌+ఘళ్‌ అని హలాయుధకోశం. 
“సమ్‌+పరా+ఇణ్‌+అచ్‌' అని శబ్ద్బకల్పద్రుమం. సంపరాయ పదమే స్వార్థతద్ధిత - 
ప్రత్యయంతో (అణ్‌) సాంపరాయమైందని భావించాలి. 


124 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శో సంగ్రామః సమితిః సమిచ్చ సమరం సంఖ్యం సమీకం రణం 

యుద్ధం యు(త్రధనం మృధం సముదయః సంయత్మలిః సంయుగమ్‌ । 
ద్వంద్వాయోధనసంప్రహారకలహాక్రందాహవాభ్యాగమాః 
సంస్ఫోట ప్రవిదారణ ప్రహరణానీకా జయస్సంగరః ॥ 
సంపరాయః సమాఘాతః ప్రఘాతశ్చ సమాహ్వయః । 
జన్యం స్యాదభిసమ్సాతః సమ్మర్లో విగ్రహస్తథా ॥ అని హలాయుధకోశం. 
సాంపరాయ పదాన్ని కఠోపనిషత్తు మరో అర్థంలో (ప్రయోగించింది. 


శ్లో॥ న సాంపరాయః ప్రతిభాతి బాలం - ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢమ్‌ । 
అయం లోకో నాస్తి పర ఇతి మానీ - పునః పునర్వశమాపద్యతే మే ॥ 
- కఠోపనిషత్తు - 2/6 

సాంపరాయః = పరలోకసాధనవిశేషః “సమర ఈయతే ఇతి సమ్పరాయః పరలోకః, 
తత్రాప్తిప్రయోజనః సాధనవిశేషః శాగ్త్రీయః సమృరాయః” ఇతి శాంకరభాష్యమ్‌. 
అలంకారం - ఉపమ : శ్లోకంలో ఉపమాలంకారముంది. పశ్చిమదిక్కునకు 
యుద్ధభూమితో పోలిక. పశ్చిమదిక్కు సంధ్యాకాలీనమై రక్తరేఖారూపమైన ఎండను 
భరిస్తోంది. అది యుద్ధభూమి అది అడ్డంగా విడువబడి ఎల్జిగా ఉన్న కత్తిని 
భరించినట్లుంది. ఇది పూర్ణోపమ. (శ్రౌతి. 
రసస్థితి : కావ్యంలో పార్వతీపరమేశ్వరపరమైన విహారంలో భాగంగా సంధ్యారాగవర్ణనం 
ప్రకృతాంశం. ఆ సంధ్యారాగవర్ణనం శృంగారానికి పరిపోషకం కావాలి. శ్లోక పూర్వార్థంలో 
సాంధ్యాతపవర్ణన సమాసోక్తిరూపంలో నాయికానాయికపరమైన శృంగారాన్నే 
ధ్వనింపజేస్తూ ప్రకృతరసపరిపోషక మవుతుంది. ఉత్తరార్థంలో యుద్ధభూమిలోని 
యుద్దోపకరణమైన కరవాల వర్ణన. అది రౌద్రరసాభివ్యంజకం. శృంగారరౌద్రరసాలు 
పరస్పరవిరుద్దాలు. విరుద్ధరసపోషణ దోషాన్ని - అది స్థితి విరోధం కాబట్టి - 
భిన్నాధికరణాల్లో వర్ణిస్తే దోషపరిహారమని ఆలంకారిక వచనం. 

కాబట్టి ప్రకృతశ్లోకంలో ఖిన్నాధికరణంగా తదుభయరనపోషణ ముంది. 
ఉపమేయకక్ష్యలో శృంగారరసం, ఉపమానకక్ష్యలో రౌద్రరసం కాబట్టి అధికరణభేదం 
కనిపిస్తోంది దోషం లేదు. 


శ్లో సురాంగనాభిరాశ్లిష్టా వ్యోమ్ని వీరా విమానగాః । 
విలోకన్తే నిజాన్‌ దేహాన్‌ పేరు నారీభిరావృతాన్‌ ॥ 


- రసగంగాధరః ప్రథమాననమ్‌. ౫ 


శ్లో! 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 125 


శ్లో యామినీదివససన్ధిసమృవే తేజసి వ్యవహితే సుమేరుణా । 
ఏతదనతమసం నిరజ్ముశం దికు దీరనయనే! విజృమృతే I ర్‌ర్‌ 
థె డయ 
అవ : తమోభివ్యాప్తిని వర్ణించటం. 
హృది! యామినీ-దివస -సన్ధి-సమృవే తేజసి వ్యవహితే సుమేరుణా । 
ఏతద్‌ అన్థతమసం నిరజ్ముశం దిక్షు దీర్దానయనె! విజ్బమృతే I 
అన్వ : దీర్శనయనే! యామినీదివససన్థిసమృవే తేజసి సుమేరుణా వ్యవహితే ఏతద్‌ 
అంధతమసమ్‌ నిరజ్ముశం దిక్షు విజృమృతే. 
ప్ర: దీర్ధ-నయనే! = నిడుదకనులదానా!, యామి... సంభవే : యామినీ = రేయి, 
దివస = పగలు - వీటియొక్క సన్షి = కలయికవలన, సమృవే = పుట్టినట్టి, తేజసి = 
(సాంధ్య) తేజస్సు, సుమేరుణా = బంగారుకొండచేత, వ్యవహితే సతి = నిరోధింపబడగా, 
ఏతత్‌ = ఈ, అన్థతమసమ్‌ = కారుచీకటి, నిరంకుశమ్‌ = అనియంత్రితంగా, దిక్షు = 
దిక్కులలో, విజ్బమృతే = అలముకొంటోంది. 


తా : నిడుదకనులదానా! రేబవళ్ళ సంధివలన పుట్టిన తేజస్సును మేరుపర్వతం 
అడ్డగించింది. దానితో పెనుచీకటి నిరంకుశంగా చెలరేగుతోంది. 


విభక్తులు - క్రియలు : 1. యామినీదివససన్థిసమృవే : ...సంభవే - సంభవయోః - 
సంభవేషు; ...సమృవశబ్దః అకారాన్తః నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 2. తేజసి : 
తేజసి - తేజసోః - తేజస్సు; తేజశ్ళబ్దః సకారాన్తః నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 
3. వ్యవహితే : వ్యవహితే - వ్యవహితయోః - వ్యవహితేషు; వ్యవహితశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 4. సుమేరుణా : సుమేరుణా - సుమేరుభ్యాం - 
సుమెరుఖిః; సుమేరుశబ్దః ఉకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 5. ఏతత్‌ : ఏతత్‌ 
- ఏతే - ఏతాని; ఏతచ్చటబ్దిః దకారాన్తః నవుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 6. 
అన్గతమసమ్‌ : అన్గతమసమ్‌ ఇ అన్థతమసే = అన్థతమసాని; అన్గతమస శబ్దః 
అన్థతమసశబ్దిః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. నిరంకుశమ్‌ - 
క్రియావిశేషణమ్‌ - అవ్యయమ్‌; 8. దిక్షు : దిశి - దిశోః - దిక్షు; దిక్‌ శబ్దః శకారాన్తః 
స్త్రీలింగః సప్తమీబహువచనమ్‌; 9. దీర్ధనయనే : ...నయనే - నయనే - నయనా 
దీర్శనయనా శబ్దః ఆకారాన్నః స్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 10. విజృమృతే స్ట 
విజృమృతే - విజృమృతే - విజ్బమృన్వే వి+జ్బథీ గాత్రవితానే లటి ప్రథమపురు పైక - 
వచనమ్‌. 


126 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సంధులు : 1. ఏతత్‌ +అన్గతమసమ్‌ - ఏతదన్గతమసమ్‌ - జశ్వసంధి. 
సమాసాలు : 1. యామినీ చ దివసశ్చ, తయోః సన్గిః, తేన సమృవం, తస్మిన్‌, 
యామినీదివససన్థిసమృవే; 2. నిరంకుశమ్‌ : న భవతి అంకుశ యస్మిన్‌ (విషయ 
సపమీ) యథా తథా; 8. దీరే నయనే యస్యాః, తస్యాః సంబుద్దా దీరనయనే. 
వాలి యి ® యు 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
అన్థతమసమ్‌ : అన్గయతీతి అన్థమ్‌ | అన్థం చ తత్తమః - అన్గతమసమ్‌, 
“అవసమన్గేభ్యస్తమసః” అని సమాసాన్తవిధి. అచ్‌ ప్రత్యయం. అన్గ్థతమస్‌ - అన్థతమసమ్‌ 
అవుతుంది. “ధ్వాన్రే గాఢే౭_ న్థతమసమ్‌” అని అమరకోశం. 
నిరంకుశః : (నిః నాస్తి అంకుశ ఇవ ప్రతిబన్ధకః యస్య సః, అనివార్యం, బాధాశూన్యః 
ఇతి జటాధరః |; యథా భాగవతే- 
శ్లో॥। అనాగః స్విహ భూతేషు య ఆగస్కన్నిరంకుశః 1 
ఆహర్షాస్మి భుజం సాక్షాదమర్తస్యాపి సాంగదమ్‌ ॥ - 1-17-15 
“నిరంకుశ పదప్రయోగాంతర్యాన్ని వివరణ వ్యాఖ్య ఇలా వివరించింది. “అత్ర 
మత్తగజ స్వైరసంచార ప్రతిబన్ధకవాచినాంకుశశబ్దేన ప్రతిబన్ధమాత్రం లక్ష్యతే । సాధ్యసాధన- 
భావశ్చ సంబన్దః | అన్గతమసస్య గజవదనివారణీయత్వ ప్రతీతిః ఫలమ్‌.” 


కానీ కొంచెం భేదముంది గమగమన, తమోవ్యాప్తి విషయంలో. గజస్వైరగమనాన్ని 
ప్రయాసపడి నివారించే అవకాశముంటుంది కానీ తమోవ్యాప్తిని అరికట్టలేము. అది 
తేజోత_ భావరూపం కాబట్టి దానికి ప్రతిగా తేజోవ్యాప్తిని కలిగించగలిగితే తప్ప. 


దీర్ణనయనే : దీర్గనయనే అని సంబోధించటం సాభిప్రాయం. కళ్ళు ఎంత పెద్దవైనా, 
నిడుదలైనా ఆలోకసహకారం లేకపోతే చాక్షుషప్రత్యక్ష జ్ఞానం కలుగదు. కాబట్టి మన 
సాహచర్యం ఎవ్వరికంటాపడే అవకాశం లేదని ధ్వనింపజేయటం. కన్నుపొడుచుకొన్నా 


కనరాని చీకటది. % 
శ్లో నోర్థ్వమీక్షణగతిర్న చాప్యధో నాభితో న పురతో న పృష్టతః । 
లోక ఏష తిమిరోల్బవేష్టితో గర్భవాస ఇవ వర్తతే నిశి ॥ 56 


అవ : తమోవ్యాప్తియొక్క ఫలస్వరూపాన్ని వర్ణించటం. 
సుమి ఏన ఊర్థ్వమ్‌ ఈక్షణ-గతిః న చ అపి అధః న అభితః న పురతః న పృష్టతః। 
లోకః ఏషః తిమిర+ఉల్బ-వేష్టితః గర్భ-వాసః ఇవ వర్తతే నిశి ॥ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 127 


అన్వ : ఈక్షణగతిః ఊర్చ్వమ్‌ న. అధః అపి న. అభితః న. పురతః న. పృష్టతః న. నిశి 
తిమిరోల్బవేష్టితః ఏషః లోకః గర్భవాస ఇవ వర్తతే. 

ప్ర: ఈక్షణ-గతిః = నేత్రప్రసారం, ఊర్చ్వమ్‌ = పైకి, న = లేదు, అధః అపి = క్రిందికి 
కూడా, న = లేదు, అభితః = ఎదురుగా, న = లేదు, పురతః = ముందుగా, న = 
లేదు, పృష్టతః = వెనుక, న = లేదు, నిశి = రాత్రి, తిమిర+ఉల్బ-వేష్టితః : తిమిర = 
చీకటి అనే, ఉల్చ్బ = మావిచేత, వేష్టితః = కప్పబడిన, ఏషః = ఈ, లోకః = లోకం, 
గర్భవాసః = గర్భవాసమందు, వర్తతే ఇవ = ఉన్నట్లున్నది. 

తా : పైకిగానీ, క్రిందకు గానీ, ఎదురుగా గానీ, ముందుకు గానీ, వెనుకకు గానీ 
కంటిచూపు ప్రసరించటం లేదు. చీకటి అనే మావి కప్పిన ఈ లోకం గర్భవాసంవలె 
ఉంది. 

విభక్తులు - క్రియలు : 1. న - అవ్యయమ్‌, 2. ఊర్జ్వమ్‌ - అవ్యయమ్‌; 3. ఈక్షణగతిః 
: గతిః - గతీ - గతయః; ఇకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 4. న, చ, అపి అధః 
- అన్నీ అవ్యయాలే; 5. న, అభితః, న, చ, పృష్టతః - అన్నీ అవ్యయాలే; 6. లోకః : 
లోకః - లోకౌ - లోకాః; లోకశబ్దః అకారాన్తః పుంలింగః. ప్రథమైకవచనమ్‌; 7. ఏషః 
: ఏషః - ఏతౌ - ఏతే; ఏతచ్చటబ్దః దకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 8&. 
తిమిరోల్బవేష్టితః : వేష్టితః - వేష్టితౌ - వేష్టితాః; వేష్టితశబ్దః అకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 9. గర్భవాసః : గర్భవాసః - గర్భవాసౌ - గర్భవాసాః; గర్భవాసశబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌; 11. వర్తతే : వర్తతే 
- వర్తేతే - వర్తన్వే వృతు వర్తనే ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 12. నిశి : నిశి 
- నిశోః - నిట్సు; నిట్‌ శబ్దః శకారాన్తః స్రీలింగః సప్తమ్యేకవచనమ్‌. 

సంధులు : 1. న+ఊర్ద్వమ్‌ - నోర్బ్యమ్‌ - గుణసంధి; 2. గతిః+న = గతిర్న - 
విసర్గసంధి; 3. చ+అపి = చాపి - సవర్ణదీర్షసంధి; 4. అపి+అధః = అప్యధః - 
యణాదేశసంధి; 5. అధః+న = అధోన - విసర్గసంధి; 6. న+అభితః = నాభితః - 
సవర్ణదీర్షసంధి; 7. అభితః+న = అభితోన - విసర్గసంధి; 8. పురః+న = పురోన - 
విసర్గసంధి; 9. లోకః+ఏషః = లోక ఏషః - విసర్గసంధి; 10. వేష్టితః+గర్భ = 
వేష్టితోగర్భ - విసర్గసంధి; 11. వాసే+ఇవ = వాస ఇవ - అయవాయా వాదేశసంధి 
(యకారలోపం). 

సమాసాలు : 1. ఈక్షణానాం గతిః - ఈక్షణగతిః 2. తిమిరస్య ఉల్బం, తేన వేష్టితః 
= తిమిరోల్బవేష్టితః, 8. గర్భే వాసః, గర్భః ఏవ వాసో వా - గర్భవాసః. 


128 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ఊర్ధ్వమ్‌ ప “ఊర్థ్వదేశరూపార్థే9_ధికరణ శక్తి ప్రధానకమవ్యయమ్‌ | యద్యపి ఊర్ద్వథా, 
ఊర్ధ్వశోషమ్‌ | ఊర్హ్వదేశః ఇత్యాదిషు స్థలేషు శబ్లోత_నవ్యయో9_పి అకారాన్తః పఠ్యతే 
“ఊర్థ్వ ఇతి, తథాపి మకారాన్తమప్యవ్యయమ్‌ “ఊర్ధ్వం ప్రాణాః హ్యుత్రామన్తి” 
(మనుస్కృతిఐ ఇత్యాది ప్రయోగబలాదధ్యవసీయతే | క్వచిత్‌ భావికాలపరతా9_ ప్యస్య 
(ప్రకరణాదినా గమ్యతే | యథా - ఇత ఊర్ద్వమహం భక్తా రమాకాన్తపదార్చనమ్‌” 
ఇత్యాదిషు 1 అవ్యయకోశః - 1383 

ఊర్జ్వమ్‌ అన్నది అవ్యయమూ, ఊర్థ్వపదం యొక్క ద్వితీయెకవచనరూపమూ కూడా 
అవుతుంది ప్రకరణాన్ని బట్టి. 


అధః - పురః : అధశ్ళబ్దం అధోభాగార్థంలో అవ్యయం. “పూర్వాధరావరాణామసి 
పురధశైషామ్‌” అష్టాధ్యాయి (5-3-39) సూత్రంతో అధరశబ్లానికి ప్రథమా పంచమీ 
సప్తమీ విభక్ష్యర్థాలలో అసి ప్రత్యయం, అధర పదానికి 'అధ్‌” అనే ఆదేశం వచ్చి అధః 
అని రూపం ఏర్పడింది. ఇది అసర్వవిభక్తికమైన తద్ధితప్రత్యయాన్తం కాబట్టి 
“తద్ధితశ్చాసర్వవి భక్తికి (1-1-37) సూత్రంతో అవ్యయత్వం. పురః కూడా ఈ విధానం 
లోనే పూర్వశబ్దం మీద అసి ప్రత్యయమూ, ప్రకృతికి “పుర్‌ ఆదేశమూ - 

అభితః - పృష్టతః : అభి (ఉపసర్గ), పృష్ట (అకారాన్నప్రాతిపదిక - కృదన్తం) ఈ 
పదాలపై “పంచమ్యాస్తసిలొ సూత్రంతో పంచమ్యార్థంలో తసిల్‌ ప్రత్యయం. అందువల్ల 
అవ్యయత్వం, “తద్ధితశ్చాసర్వవిభక్తిః సూత్రంతో. 

రచనాచమత్కతి ట్‌ శ్లోకంలోని పూర్వార్థమంతా అవ్యయాలతోనే (ఈక్షణగతి పదంతప్ప) 
నడిచింది। అదీ చతుర్దశ (14) పదాలతో. దానితో శ్లోకంలోని మొత్తం పదాల సంఖ్య 
22 అయింది. ఒక ఉపజాతిలో ఇన్ని పదాలను నిబంధించటం విశేషమే. 

ఉగ్రేక్ష : “తిమిరోల్బవేష్టితః లోకః గర్భవాసే వర్తత ఇవ” అని ఉత్రేక్ష చీకట్లు దట్టంగా 
వ్యాపించటంచేత లోకం గర్భవాసంలో ఉన్నట్లుంది. గర్భవాసంలో దశా భేదాలుంటాయి. 
చక్షురాదీంద్రియసిద్ధికి పూర్వస్థితి. ఇంద్రియనిర్మాణం జరిగిన తర్వాత స్థితి. చీకటిని 
(గ్రహించాలంటే అంతకు ముందు చీకటి వెలుగులను రెండింటినీ అనుభవించి వుంటే 
అప్పుడు మాత్రమే తేజోభావరూపమైన చీకటి స్ఫురణలో మెదులుతుంది. ఆ బుద్ధి 
స్మృతి మాత్రమే కానీ అనుభవం కాదు. గర్భస్థశిశువుకు చీకటి వెలుగుల పరస్పరభేద 
పరిజ్ఞానం అప్పటివరకు లేదు గాబట్టి చీకటిలో ఉన్నట్లు ఆ శిశువుకు తెలిసే అవకాశం 
లేదు కాబట్టి చీకటి వ్యాపించిన ప్రస్తుతలోకస్థితి కూడా అగమ్యగోచరంగా ఉన్నదని 
భావం. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 129 


“ఉపమా కాళిదాసస్యి అన్న లోకసిద్దికి నిరూపకమిది. ఉక్తివైచిత్రిని బట్టి ఉత్రేక్ష 
థి = టె 
అయినా అది సాదృశ్యమూలకమే గదా! % 


శ్లో శుద్ధమావిలమవస్థితం చలం వక్రమారవగుణాన్వితం చ యత్‌ | 
సర్వమేవ తమసా సమీకృతం దిబ్బహత్తమసతాం హతాన్తరమ్‌ ॥ 57 


అవ : చీకటిని సమస్తవిశ్వాన్నీ సమంగా చుట్టుకొనటం. 


ప.వి. : శుద్ధమ్‌ ఆవిలమ్‌ అవస్థితం చలం వక్రమ్‌ ఆర్జవ-గుణ+అన్వితం చ యత్‌! 
సర్వమ్‌ ఏవ తమసా సమీకృతం ధిక్‌-మహత్త్వమ్‌ అసతాం హత+అన్తరమ్‌॥ 


అన్వ : శుద్ధమ్‌ ఆవిలమ్‌ అవస్థితం చలం వక్రమ్‌ ఆర్జవగుణాన్వితం చ యత్‌ (తత్‌) 
సర్వమ్‌ ఏవ తమసా సమీకృతమ్‌. అసతాం హతాన్తరం మహత్తం ధిక్‌. 


ప్ర: శుద్ధమ్‌ = శుభ్రమైనదీ, ఆవిలమ్‌ = కలుషితమైనదీ, అవస్థితమ్‌ = నిలకడగలదీ, 
చలమ్‌ = చంచలమైనదీ, వక్రమ్‌ = వంకరగలదీ, ఆరవ... న్వితమ్‌ : ఆర్జవ-గుణ = 
బుజుత్వంతో, అన్వితమ్‌ = కూడినదీ, చ = ఇంకా, యత్‌ = ఏది గలదో, (తత్‌) = 
అది, సర్వమ్‌ ఏవ = పూర్తిగా, తమసా = చీకటిచే, సమీకృతమ్‌ = ఏకం చేయబడినది. 
అసతామ్‌ = చెడ్డవారియొక్క హత+అన్తరమ్‌ = తేడాలు తెలియని, మహత్ష్వమ్‌ = 
గొప్పతనం, ధిక్‌ = నిందింపదగినది. 

తా: స్వచ్చమైనదైనా, కలుషితమైనదైనా; స్థిరమైనా, చంచలమైనా; వక్రమైనా బుజువుగా 
ఉన్నా... అన్నింటినీ చీకటి ఏకం చేసేసింది. చెడ్డవాళ్ళ సమభావన కూడా మంచి 
చెడుల తేడా గమనించలేనిది. అందుకే నిందార్హం. 

విభక్తులు - క్రియలు : 1. శుద్ధమ్‌ : శుద్ధం - శుద్ధే - శుద్దాని; శుద్ధశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 2. ఆవిలమ్‌ : ఆవిలమ్‌ - ఆవిలే - ఆవిలాని; 
ఆవిలశబ్దః లకారాన్న నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 3. అవస్థితమ్‌ : అవస్థితమ్‌ 
- అవస్థితే - అవస్థితాని; అవస్థిత శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
4. చలమ్‌ : చలం - చలే - చలాని; చలశబ్దదః అకారాన్తః నపుంసకలింగః 
ప్రథమైకవచనమ్‌్‌; 5. వక్రమ్‌ : వక్రం - వక్రే - వక్రాణి; వడ్రశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 6. ఆర్జవగుణ +అన్వితమ్‌ : అన్వితమ్‌ - అన్వితే -ా 
అన్వితాని; ఆర్జవగుణాన్విత శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. చ 
- అవ్యయమ్‌; 8. యత్‌ : యత్‌ - యే - యాని; యచ్చటబ్దః దకారాన్తః నపుంసకలింగః 
ప్రథమైకవచనమ్‌; 9. సర్వమ్‌ : సర్వం - సర్వే - సర్వాణి; సర్వశబ్దః అకారాన్తః 


130 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నపుంసకలింగస ప్రథమైకవచనమ్‌; 10. ఏవ - అవ్యయమ్‌; 11. తమసా : తమసా 
- తమోభ్యాం - తమోభఖిః; తమశ్శబ్దః సకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 
12. సమీకృతమ్‌ : సమీకృతం - సమీకృతే - సమీకృతాని; సమీకృతశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 13. ధిక్‌ - అవ్యయమ్‌; 14. మహత్లమ్‌ : మహత్వం 
- మహత్వే - మహత్వాని, మహత్త్వ శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
15. అసతామ్‌ - అసతః - అసతోః - అసతామ్‌ - “అసత్‌” శబ్దః తకారాన్తః పుంలింగః 
షష్టీబహువచనమ్‌; 16. హతాన్తరమ్‌ : అన్తరమ్‌ - అన్తరే - అన్తరాణి - హతాన్తరశబ్దః 
అకారాన్నః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. ధిక్‌+మహత్త్వమ్‌ = ధిజ్‌మహత్వమ్‌ - అనునాసికసంధి. 


సమాసాలు : 1. ఆర్జవశ్చాసా గుణః, తేన అన్వితమ్‌ - ఆర్జవగుణాన్వితమ్‌; 2. హతమ్‌ 
అన్తరం యేన తత్‌, హతాన్తరమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ధిక్‌ : “ధిక్‌ నిర్భత్సన నిందయో? అని అమరకోశం. అసతాం 'మహత్త్వం' అని ద్వితీయా 
విభక్తి రావటానికి 

“శ్లో; ఉభసర్వతసోః కార్యా ధిగుపర్యాదిషు త్రిషు । 

ద్వితీయామేడితాన్తేషు తతో౭_న్యత్రాపి దృశ్యతే ॥ - శ్లోకవార్తికమ్‌ 2-3-2 

హతాన్తరమైన మహత్వం సజ్జనులయందు వందనీయమూ, అభినందనీయమూ 
కూడా. అదే స్థితి దుర్ధనులయందు దోషమవుతోంది. వారు చిన్న, పెద్ద తేడా తెలియకుండా 
(ప్రవర్తించే స్థితి ఏర్పడుతుంది. “యద్యసతాం క్వచిన్మహత్త్వముత్పద్యేత, తర్హి కిమ్‌? 
న(తేజనానాం జాతికర్మాదికృతం విశేషమీక్షన్రే” అని వివరణవ్యాఖ్య. 
ఆవిలమ్‌/ఆబిలమ్‌ : ఆ విలతి దృష్టింస్ఫణాతి. విల్‌ - సృతౌ క (ప్రత్యయ) । కలుషే - 
అయ బిలభేదనే | బిల ప్రకృతికత్వాత్‌ వర్మ్య బ మధ్య ఇతి రాయముం । “సమలక్ష్యత 
బిభ్రదావిలామ్‌” తస్యాబి(విలామృః పరిశుద్ధిహేతోః” - వాచస్పత్యమ్‌. 
అసతామ్‌ : శ్లిష్ట పదమిది. సజ్జనులు కాని వారు అని ఒక అర్థం. అసత్సదార్థమని 
మరొక అర్థం. పదార్థవిభాగంలో ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష సమవాయాలు 
భావపదార్థాలు. తద్భిన్నమైనది ఏడవది అభావపదార్థం. అసలు ఉనికి లేదు కాబట్టి 
దానికి అంతరాల ప్రసక్తి లేదు. అసత్పురుషులు అంతరాలు ఉన్న గుణ నిహ్నవదృష్టితో 
గుణాన్ని గుర్తించినట్లు కనిపించకుండా అణిచివేస్తారు. అసత్పదార్ధానికి అసలు ఉనికి 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 131 


లేదు. కాబట్టి అది హతాంతరం. అయితే దానిని నిందించవలసిన అవసరమేముంది? 
వెలుగే కాదు. చీకటి అయినా అందరికీ సమానంగా ఉండటాన్ని అంగీకరించలేని 
మానవ బలహీనత. అందుకే జీవన్యాయతీర్థ దరిద్రదుర్దైవప్రహసనంలో ఇలా అంటాడు- 
శ్లో అన్థః కుష్టీ దరిద్రో వా ప్రతివేశీ వరం నరః । 
సమానధనగర్వేణ స్పర్థమానో హి దుస్సహః ॥ 
అర్థాంతరన్యాసం ఏ ధిజ్‌ మహత్వమసతాం హతాన్తరమ్‌” అన్నది సామాన్యవిషయమై 
మొదటి మూడు పాదాలలోని విశేషాంశాన్ని సమర్థిస్తోంది. కాబట్టి ఇది అర్భాంతర 
న్యాసాలంకారం. “ఉక్తిరర్ధాంతరన్యాసః స్యాత్సామాన్యవిశేషయో?”. దీనికి అసత్సదగతమైన 
అభంగశ్లేష సహకరిస్తుంది. అయితే శ్లేషానుప్రాణితత్వం అర్జాంతర న్యాసానికి లేదు. 
కాబట్టి శ్లేష ఉపబలకమే కానీ అనివార్యం కాదు. శ్లేషలోని తర్శశాస్త్రగత చమత్కారం 


ఆస్వాదనీయం. x 
శ్లో నూనమున్నమతి యజ్వనాం పతిః శార్వరస్య తమసో నిషిద్ధయే I 
పుణ్జరీకముఖి! పూర్వదిజ్యుఖం కైతకైరివ రజోభిరాహతమ్‌ ॥ ర్‌ి 


అవ : పరమశివుడు చంద్రోదయవర్ణన కుపక్రమించుట. 

ప.వి. : నూనమ్‌ ఉత్‌+నమతి యజ్వనాం పతిః శార్వరస్య తమసః నిషిద్ధయే | 
పుజ్బరీక-ముఖి! పూర్వధిక్‌-ముఖం యథా కైతకైః ఇవ రజోభిః ఆహతమ్‌ ॥ 

అన్వ : పుణ్జరీక-ముఖి! యజ్వనాం పతిః శార్వరస్య తమసః నిషిద్ధయే ఉన్నమతి. 

నూనమ్‌. యథా పూర్వధిక్‌-ముఖం కైతకైః రజోభిః ఆహతమ్‌ ఇవ (అస్తి). 

ప్ర: పుజ్జరీక-ముఖి ! = కమలవదనా!, యజ్వానాం పతిః = చంద్రుడు, శార్వరస్య = 

రేయి పొడమిన, తమసః = చీకటియొక్క నిషిద్ధయే = ఆపుదలకై, ఉన్నమతి = పైకి 

వస్తున్నాడు, నూనమ్‌ = నిశ్చితం, యథా = ఎందుకంటే, పూర్వదిక్‌-ముఖమ్‌ = (ప్రాచీ 

దిక్కు యొక్క ముఖం, కైతకైః = మొగిలిపూలకు చెందిన, రజోభిః = పుప్పొడులతో, 

ఆహతమ్‌ ఇవ = కొట్టబడినట్లు, అస్తి = ఉన్నది. 

తా: కమలవదనా! రేయి పొడమిన చీకటిని ఆపటానికి చంద్రుడు పైకి వస్తున్నాడు. 

ప్రాచీదిబ్ముఖం మొగలిపూల పుప్పొళ్ళతో కప్పివేయబడినట్టు కనిపిస్తోంది. 

విభక్తులు - క్రియలు : 1. నూనమ్‌ - అవ్యయమ్‌; 2. ఉత్‌+నమతి : ఉన్నమతి - 

ఉన్నమతః - ఉన్నమన్సి ఉత్‌ పూర్వకాత్‌ నమ (ప్రహ్వత్వే శబ్దే చ) ధాతోః ప్రథమపురుషైక- 

వచనమ్‌; 3. యజ్వనామ్‌ : యజ్వనః - యజ్వనోః - యజ్వనామ్‌; యజ్వన్‌ శబ్దః 


132 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నకారాన్తః పుంలింగః షష్టీబహువచనమ్‌; 4. పతిః : పతిః - పతీ - పతయః; ఇకారాన్తః 
పుంలింగః పతిశబ్దః ప్రథమైకవచనమ్‌; 5. శార్వరస్య : శార్వరస్య - శార్వరయోః - 
శార్వరాణామ్‌; శార్వరశబ్దః అకారాన్తః నపుంసకలింగః షస్ట్రేకవచనమ్‌; 6. తమసః : 
తమసః - తమసోః - తమసామ్‌; తమశ్శబ్దః - సకారాన్తః నపుంసకలింగః షస్ట్రేకవచనమ్‌; 
7. నిషిద్ధయే : నిషిద్ధయే - నిషిద్ధిభ్యామ్‌ - నిషిద్ధిభ్యః; నిషిద్ధిశబ్దః ఇకారాన్తః స్రీలింగః 
చతుర్ధ్యేకవచనమ్‌; రి. పుజ్జరీకముఖి! : ముఖి - ముఖ్యా -ముఖ్యః; పుజ్బరీకముఖీ శబ్దః 
ఈకారాన్తః స్రీలింగః సంబోధన ప్రథమావిభక్తి; 9. పూర్వదిజ్‌ముఖమ్‌ : ముఖం - 
ముఖే - ముఖాని; దిజ్‌ ముఖశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 10. 
యథా - అవ్యయమ్‌; 11. కైతకైః : కైతకేన - కైతకాభ్యాం - కైతకైః; కైతకశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః. తృతీయా బహువచనమ్‌; 12. ఇవ - అవ్యయమ్‌; 13. 
రజోభిః : రజసా - రజోభ్యాం - రజోభిః - రజస్‌ శబ్దః సకారాన్తః నపుంసకలింగః 
సప్తమ్యేకవచనమ్‌; 14. ఆహతమ్‌ : ఆహతమ్‌ - ఆహతే - ఆహతాని; ఆహతశబ్దః 
అకారాన్నః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. తమసః+నిషిద్ధయే - తమసో నిషిద్ధయే = విసర్గసంధి; 2. కైతకైః+ఇవ 
కైతకైరివ - విసర్గసంధి; 3. రజోభిః+ఆహతమ్‌ = రజోభిరాహతమ్‌ - విసర్గసంధి. 


సమాసాలు : 1. శర్వరీ భవం శార్వరం (తద్ధితాన్తం). తస్య, శార్వరస్య 2. పుజ్జరీకస్య 
ముఖ మివ ముఖం యస్యాః, తస్మాత్‌ సంబుడ్డా, పుజ్జరీకముఖి!; న కేతక్యాః ఇదమ్‌ = 
కైతకమ్‌, తైః కైతకై (తద్ధితాన్తం). 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

నూనమ్‌ : “తర్మనిశ్చయోగ్రేక్షాదయో9_స్యార్థాః” । (అవ్యయకోశః). ఇక్కడ నిశ్చయార్థంలో 
ప్రయోగం. ఉక్రేక్షార్థంలో నూనం పదం ఉత్రేక్షావ్యంజకమవుతుంది. స్మరణార్థంలో, 
వాక్యపూరణార్థంలో కూడా నూనం కనిపిస్తుంది. “అద్య అనే అర్థంలోనూ బుక్కులలో 
నూనం ప్రయోగముంటుంది - 'నమః పురా తే వరణోత నూనమ్‌” పురా (గతంలో) 
పదానికి వ్యతిరేకార్థకంగా నూనమ్‌ (ఇప్పుడు) కనిపిస్తుందీ ప్రయోగంలో. 


యజ్వానాం పతిః : “ద్విజో దాక్షాయణీ తుంగీ రోహిణీ యజ్వనాం పతిః” అని 
త్రికాండశేషం. ద్విజపతిః, దాక్షాయణీపతిః, తుంగీపతిః, రోహిణీపతిః, యజ్వనాం పతిః 
- ఇవన్నీ చంద్రుడి పేర్లు. “గౌరాంగీవదనోపమా సుకృతమాదత్తే పతిర్యజ్వనామ్‌” (మురారి 
- అనర్హరాఘవంలో). 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 133 


పుణ్బరీకముఖి : పార్వతిని సంబోధిస్తూ వాడిన ఈ పదం విశిష్టంగా విలక్షణంగా 
భాసిస్తోంది. పుణ్జరీకమంటే... “పుణ్ణతి అన్యపుష్పాణాం గర్వం చూర్ణీకరోతి” ఇతి 
పుండరీకం, అటువంటి మొగం కలది పుజ్జరీకముఖి. 


ఇతర పుష్పాల గర్వాన్ని అణచివేయగల శక్తిగలది పుణ్జరీకం. ప్రస్తుతం కేతకీ 
సుమరజం ప్రాచీముఖాన్ని కబళిస్తోంది. ఆ కైతక రజో విజృంభణను అణిచివేయాలంటే 
పుణ్దరీకమే అవసరం. అందుకే పార్వతిని పుణ్జరీకముఖి అనటం. 

మరో విశేషం. పరమశివునితో అబద్ధం చెప్పిన బ్రహ్మకు సాక్షిగా మొగలిపువ్వు 
సాక్ష్యం చెప్పింది. దానితో బ్రహ్మకు ఒక తలా, మొగలికి శివ పూజార్షతా రెండూ 
పోయాయి. అందువలన ఆ సన్నిధిలో శివుడు కైతకరజస్సునకు ప్రతిగా పుజ్జరీకాన్ని 
ప్రతిపాదించాడు. 


అయితే సంధ్యాకాలంలో చంద్రోదయాన్ని వర్ణించే సందర్భంలో ఆమెను పుజ్జరీకముఖి 
అనటం సమంజసమా? ఆమె మోము కాంతిని కోల్పోయిందా? పగలంతా విథశ్రాంతి 
లేకుండా విహరణశీలతతోనే కాలం గడిపారు కాబట్టి ఆ సమయానికి పుండరీకంలాగా 
ఆమె ముఖమూ వడలి వుండవచ్చు. అందుకే ఆ సాభిప్రాయమైన పోలిక. 


“పుండరీకముఖి” సంబోధనతో ముడుచు కొంటున్న పుండరీకాన్ని ధ్వనింపజేస్తూ 
సూర్యాస్తమయకాలంలో లోకంలో సంభవించే దశాభేదాన్ని ధ్వనింపజేశాడు కవి. దీనినే 
అభిజ్ఞాన శాకున్తలంలో వాచా విశదీకరించాడు సూర్యోదయవర్ణనతో - 


శో యాత్యేకతో౭_స్తశిఖరం పతిరోషధీనా- 
మావిష్కృతో౭_ రుణపురస్సర ఏకతో౭_ర్మః | 
తేజోద్వయస్య యుగద్వ్యసనోదయాభ్యాం 


లోకో నియమ్యత ఇహాత్మదశాన్తరేషు ॥ 4-2 ణః 
చన్లోదయవర్ణనమ్‌ 


శ్లో మన్షరాన్తరితమూర్తినా నిశా లక్ష్యతే శశభృతా సతారకా | 
త్వం మయా ప్రియసభీసమాగతా [్రోష్యతేవ వచనాని పృష్టతః ॥ 59 
అవ : చంద్రోదయవర్ణనం 


ప.వి. : మన్దర+అన్తరిత-మూర్తినా నిశా లక్ష్యతే శశ-భృతా సతారకా । 
త్వం మయా ప్రియ-సభఖీ-సమాగతా శ్రోప్యతా ఇవ వచనాని పృష్టతః ॥ 


134 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : పృష్టతః వచనాని శ్రోష్యతా మయా ప్రియసఖీ సమాగతా త్వమివ మన్దరాన్తరిత - 
మూర్తినా శశభృతా సతారకా నిశా లక్ష్యతే. 

ప్ర : పృష్టతః = వెనుకనుండీ, వచనాని = మాటలను, (్రోప్యతా = వింటున్న మయా 
= నాచేత, ప్రియ... గతా : ప్రియసఖీ = నెచ్చెలులతో, సమాగతా = కూడియున్న, 
త్వమ్‌ ఇవ = నీవలె, మన్ద... మూర్తినా : మన్దర+అన్తరిత = మందరపర్వతం చాటున 
వున్న మూర్తిమతా = శరీరం గల, శశభృతా = చంద్రునిచే, సతారకా = నక్షత్రాలతో 
గూడిన, నిశా = రేయి, లక్ష్యతే = చూడబడుతోంది. 


తా : నీ చెలికత్తెలతో కలిసి నీవు మాటాడేటప్పుడు నేను చాటునుండి ఆ మాటలను 
విన్నట్లు తారలతో కూడిన నిశను మందరపర్వతం మాటునుండీ చంద్రుడు చూస్తున్నాడు. 
విభక్తులు - క్రియలు : 1. మందరాన్తరితమూర్తినా : మూర్తినా - మూర్తిభ్యాం - 
మూర్తిభిః; మందరాన్తరితమూర్తి శబ్దః ఇకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 2. నిశా 
: నిశా - నిశే - నిశాఖ నిశా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 3. లక్ష్యతే 
: లక్ష్యతే - లక్ష్యేతే - లక్ష్యన్వే లక్ష దర్శనాంకనయోః ధాతోః కర్మణి లటి ప్రథమపురుషైక- 
వచనమ్‌; 4. శశభృతా : శశభృతా - శశభృద్భ్యాం - శశభృద్భి; శశభృత్‌ శబ్దః 
తకారాన్తః పుంలింగః తృతీయైకవచననమ్‌; 5. సతారకా : సతారకా - సతారకే - 
సతారకాః; సతారకా శబ్దః ఆకారాన్తః ప్రీలింగః. ప్రథమైకవచనమ్‌; 6. త్వమ్‌ : త్వం - 
యువాం - యూయమ్‌; యుష్మచ్చబ్దిః దకారాన్తః ప్రథమైకవచనమ్‌; 7. మయా : 
మయా - ఆవాభ్యామ్‌ - అస్మాభిః;; అస్మచ్చబ్దః దకారాన్తః తృతీయైకవచనమ్‌; 8. 
ప్రియసఖీసమాగతా : సమాగతా - సమాగతే - సమాగతాః; ప్రియసభీ సమాగతాశబ్దః 
ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. (శ్రోష్యతా : శ్రోష్యతా - (శ్రోష్యద్భ్యాం - 
శ్రోప్యద్భిః (శ్రోష్యచ్చబ్దః తకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌; 
11. వచనాని : వచనం - వచనే - వచనాని; వచనశబ్దః అకారాన్నః నపుంసకలింగః 
ప్రథమాబహువచనమ్‌; 12. పృష్టతః - అవ్యయమ్‌. 

సంధులు : 1. శ్రోష్యతా+ఇవ = శ్రోష్యతేవ - గుణసంధి. 

సమాసాలు : 1. మన్దరేణ అన్తరితా మూర్తిః యస్య తేన, మన్దరాన్తరితమూర్తినా; 2. 
శశం బిభర్తి ఇతి, తేన, శశభృతా ; 5. తారకాభిః సహ వర్తత ఇతి, సతారకా; 4. 
ప్రియాః చ తాః సఖ్యః, తాభిః సమాగతా, ప్రియసభీసమాగతా. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
రహస్యశ్రవణం : నాయికా విప్రలంభసంభాషణకూ, అవి వినటంలో నాయకునికి గల 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 135 


ఉత్సుకతకూ ఇటువంటి సన్నివేశాలు సాహిత్యంలో కనిపిస్తాయి. కవికీ, పాఠకులకూ 
ఆసక్తిని కలిగిస్తాయి. మన పరోక్షంలో మనగురించిన ప్రస్తావన జరుగుతుంటే వినాలనే 
ఉత్సుకత సహజం. అది సానుకూలంగా అయితే మరీ ముచ్చట. 


అభిజ్ఞానశాకున్తలంలో కూడా ప్రథమ, తృతీయాంకాలలో ఇటువంటి సన్నివేశాలే 
ఉంటాయి. అనసూయా ప్రియంవదలతో స్వేచ్చగా సంభాషిస్తున్న శకుంతలా వచనాలు 
వినటం దుష్యంతునిలో పూర్వరాగానికి అంకురార్పణ చేస్తుంది. సమయం చూసి 
తుమ్మెదను తోలే నెపంతో దగ్గరవుతాడు దుష్యంతుడు. తృతీయాంకంలో కూడా శకున్తలా 
వియోగప్రసక్తితో దుష్యంతుడు ఇలాగే చాటునుండి అంతా గమనిస్తాడు. ఇక్కడ శకుంతల 
లేఖ, దానికి ప్రతిగా దుష్యంతుడు ప్రత్యక్షమై పలకటం ఉత్తరోత్తర రసావిష్క్మరణలుగా 
ఉంటాయి. 


శకుంతల లేఖ- 

శ్లో తవ న జానే హృదయం మమ పునః దివాపి రాత్రిమపి । 
నిర్హృణ! తపతి బలాత్తయి యుక్తమనోరథాన్యంగాని 11 

దుష్యంతవచనం- 

శ్లో తపతి తనుగాత్రి మదనస్వామనిశం మాం పునర్దహత్యేవ ॥ 
గ్రపయతి యథా శశాంకం న తథా హి కుమద్వతీం దివసః ॥ 


ఉపమాలంకారం : శ్లోకంలో పూర్వార్థం ఉపమేయకోటి. ఉత్తరార్థం ఉపమానకోటి. 
తారకలతో కూడిన నిశను మందరాచలాంతరితుడై చంద్రుడు చూడటం ఉపమేయం. 
నెచ్చెలులతో కూడిన పార్వతిని వెనుక నిలిచిన చంద్రధరుడు చూడటం ఉపమానం. 

కథాంశాన్ని బట్టి చూస్తే పార్వతీపరమేశ్వరుల విషయమే ప్రకృతం. నిశాచంద్ర 
విషయం అఫ్రకృతం. అయితే వర్ణ్యమానతా విశేషాన్ని బట్టి ప్రకృతాప్రకృతాలు తారుమారు 


అయ్యాయి. x 
శ్లో రుద్ధనిర్గమనమా దినక్షయాత్పూర్వదృష్టతనుచస్చికాస్మితమ్‌ । 
ఏతదుద్గిరతి రాత్రినోదితా దిగ్రహస్యమివ చన్టమణ్దలమ్‌ ॥ 60 


అవ : చంద్రుడు క్రమంగా పైపైకి వచ్చుట. 
ప.వి. : రుద్ధ-నిర్గమనమ్‌ ఆ దిన-క్షయాత్‌ పూర్వ-దృష్ట-తను-చన్టికా-స్మితమ్‌ । 
ఏతద్‌ ఉద్దిరతి రాత్రి-నోదితా దిగ్‌ రహస్యమ్‌ ఇవ చనన మణ్జలమ్‌ ॥ 


136 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : ఆ దినక్షయాత్‌ రుద్ధనిర్ణమనం పూర్వదృష్టతనుచగ్టికాస్మితమ్‌ ఏతత్‌ చన్హమణ్దలం 
రాత్రినోదితా దిక్‌ రహస్యమివ ఉద్దిరతి. 

ప్ర: ఆ దినక్షయాత్‌ = పగలు ముగిసే వరకు, రుద్ధ-నిర్గమనమ్‌ 3 రుద్ద = అడ్డగింపబడిన, 
నిర్ణమనమ్‌ = పోకగలదియు, పూర్వ... స్మితమ్‌ : పూర్వ = ముందుగా, దృష్ట = 
చూడబడిన, తను = స్వల్పమైన, చన్టికా = వెన్నెలనెడి, స్మితమ్‌ ఆ చిజునవ్వుగలదీ 
అయిన, ఏతత్‌ = ఈ, చ[నమజ్ఞలమ్‌ = చంధద్రబింబాన్ని, రాత్రి-నోదితా - రేయిచే 
పంపబడిన, దిక్‌ = ప్రాగ్టిశ, రహస్యమ్‌ ఇవ = రహస్యాన్నివలె, ఉద్దిరతి = క్రక్కుచున్నది. 
తా: రాత్రిచేత పంపబడిన (దూతికలాగా) ప్రాగ్టిశ రహస్యాన్ని చెప్తున్నట్లు చంద్రబింబాన్ని 
బయటపెడుతోంది. అది (రహస్యం - చంద్రబింబం) పగలు ముగిసే వరకు లోననే 
అణచివేయబడినది. స్వల్పమైన వెన్నెలయే చిజునవ్వుగా గలది. 

విభక్తులు - క్రియలు : 1. రుద్ధనిర్గమనమ్‌ : నిర్ణమనం - నిర్ణమనే - నిర్గమనాని; 
రుద్ధనిర్గమనశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 2. ఆ దినక్షయాత్‌ : 
క్షయాత్‌ - క్షయాభ్యాం - క్షయేభ్య్ఞ ఆ దినక్షయశబ్దః అకారాన్తః నపుంసకలింగః 
పంచమ్యేకవచనమ్‌; 8: పూర్వదృష్టతనుచనికాస్మితమ్‌ : స్మితం - సితే - స్మితాని; ... 
స్మితశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 4. ఏతత్‌ : ఏతత్‌ - ఏతే - 
ఏతాని; ఏతచ్చబ్దః దకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌; 5. ఉద్దిరతి : 
ఉద్గిరతి - ఉద్దిరతః - ఉద్దిరన్తి; ఉత్‌ పూర్వకాత్‌ గూ (నిగరణే) ధాతోః లటి ప్రథమ- 
పురుషైకవచనమ్‌; 6. రాత్రినోదితా : నోదితా - నోదితే - నోదితాః, నోదితా శబ్దః 
ఆకారాన్నః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 7. దిక్‌ : దిక్‌ - దిశా - దిశ దిక్‌ శబ్దః 
శకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 8. రహస్యమ్‌ : రహస్యం - రహస్యే - రహస్యాని; 
రహస్య శబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 9. ఇవ - అవ్యయమ్‌; 
10. చన్చమణ్జ్దలమ్‌ : మణ్జలం - మణ్దలే - మణ్దలాని; చంద్రమణ్జలశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌. 

సంధులు : 1. ఏతత్‌+ఉద్దిరతి - ఏతదుద్దిరతి - జశ్వసంధి; 2. దిక్‌+రహస్యమ్‌ = 
దిగ్రహస్యమ్‌ - జశ్వసంధి. 

సమాసాలు : 1. రుద్ధం నిర్మమనం యస్య తత్‌ (తథా), రుద్ధనిర్గమనమ్‌; 2. దినస్య 
క్షయః, తమ్‌ అభివ్యాప్య, తస్మాత్‌, ఆదిన క్షయాత్‌; 3. పూర్వం దృష్టం తచ్చ తను చ, 
పూర్వదృష్ట తన్వీ చసా చన్టికా ఏవ స్మితం యస్మిన్‌ తత్‌, పూర్వదృష్టతనుచగ్టికా 
స్మితమ్‌; 3. రాత్రా నోదితా, రాత్రినోదితా; 4. చ[న్దస్య మణ్బలమ్‌, చన్చమణ్జలమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 137 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ఉద్గిరతి : ఉద్దిరతి వంటి పదాలు సాధారణస్థితిలో గ్రామ్యాలు. కానీ వాటినే గౌణవృత్తిలో 
ప్రయోగిస్తే రమణీయంగా ఉంటాయి అని ఆలంకారికమతం. 

శ్లో॥ నిష్టూతోద్దీర్ణవాన్నాదిగాణవృత్తివ్యపాశ్రయమ్‌ । 

అతిసున్సరమన్యత్ర గ్రామ్యకక్షాం విగాహతే ॥ 

చన్టికాస్మితా : వెన్నెలయే చిఖునవ్వుగా గలది. చట్టికా ఏవ స్మితం యస్యాః సా చట్చికా 
స్మితా - అని విగ్రహం. చన్చికలో స్మితత్వారోపణ మిక్కడ. అలంకారం రూపకమైనా 
పోలిక ఉపమానోపమేయాల మధ్యనే. అయితే ఉపమానోపమేయాలు భిన్నలింగాలలో 
వుంటే అది ఉపమాదోషం. 

“ఉపమానోపమేయయోః లింగవ్యత్యాసః లింగభేదః” కావ్యాలంకారసూత్ర-4/12 

అయితే పుంనపుంసకలింగవ్యత్యాసం చాలాచోట్ల కనిపిస్తుంది. అందుకే “ఇష్టః పుం 
నపుంసకయోః ప్రాయేణ” అని (4/13) దానిని సూత్రీకరించాడు వామనుడు. ముఖచనః, 
చః ఇవ ముఖం వంటిచోట్ల ఈ లింగభేదం సుస్పష్టమైనా ఆ వాడుక సమధికం. 

ప్రకృతం చగ్టికా -స్మితం దగ్గర చగ్టికా స్రీలింగపదం. స్మితం నపుంసకలింగం. 
చగ్టికాస్మితం సమాసపదం. “లౌకిక్యాం సమాసాభిహితాయాముపమా ప్రపంచే చ.” 
(ఇష్ట) అని వామనుడు సమాసగతంగా పోలిక చెపితే లింగభేదం దోషం కాదన్నాడు. 
ప్రకృత చన్టికాస్మితాలు భిన్నలింగాలయినా పోలిక సమాసగతం కాబట్టి దోషం లేదు. 


ఉపమ : రాత్రి చోదితా దిక్‌-రహస్యమివ - చంద్రమండలమ్‌ ఉద్దిరతి - ఇది 
ఉపమాలంకారం. చంద్రమండలం ఉపమేయం. రహస్యం ఉపమానం. ఉద్గిరణం 
సమానధర్మం. చంద్రమండలానికి రహస్యంతో పోలిక “ఇవి పదోక్తం. రాత్రి నాయికతో 
దిక్కునకు దూతికతో పోలిక ఆర్థికం. “రాగ్రేః నాయికోపమా దిశో దూత్యుపమా 
చార్జాదాయాతీతి ఏకదేశవివర్తినీయముపమా” (వివరణవ్యాఖ్య). % 
శ్లో పశ్య పక్వఫలినీఫలత్విషా బిమృలాజ్చితవియత్సరో౭_మృసా I 
విప్రకృష్ణవివరం హిమాంశునా చక్రవాకమిథునం విడమ్మ్యతే ॥ 61 
అవ : చక్రవాకపక్షుల జంటను వర్ణించటం. 
ప.వి. : పశ్య పక్వ-ఫలినీ-ఫల -త్విషా బిమ్బ-లాజ్బిత -వియత్‌-సరః +అమృసా | 
విప్రకృష్ణ-వివరం హిమ+అంశునా చక్రవాక-మిథునం విడమ్య్యతే I 


138 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ : బిమృలాంభితవియత్సరోమృసా హిమాంశునా విప్రకృష్ణవివరం చక్రవాకమిథునం 
పక్వఫలినీఫలత్విషా విడమ్య్యతే పశ్య. 

ప్ర: బింబ... మృసా : బింబ = బింబ, ప్రతిబింబాలచేత, లాంఛిత = గుర్తింపబడిన, 
వియత్‌ = ఆకాశమూ, సరః+అమృసా = సరోవరజలమూ గల, హిమ+అంశునా = 
చంద్రునిచే, విప్రకృష్ణవివరమ్‌ : విప్రకృష్ణ = దూరమైన, వివరమ్‌ = అంతరం గల, 
చక్రవాక-మిథునమ్‌ = చక్రవాకపక్షుల జంట, పక్వ... త్విషా : పక్వ = పండిన, ఫలినీ 
ఫల = ఫలినియొక్క పండు వంటి, త్విషా = కాంతితో, విడంబ్యతే = అనుకరింపబడు 
తోంది, పశ్య = చూడు. 


తా : ఆకాశంలో చంద్రబింబముంది. కొలను నీటిలో చంద్రుని ప్రతిబింబముంది. ఈ 
రెండింటికీ మధ్య ఎంతో దూరముంది. చక్రవాకపక్షుల జంట కూడా దూరాన్ని పాటిస్తుంది 
రేయిలో. ఆ విధానాన్నే చంద్రుడు అనుకరిస్తున్నట్లుంది పండిన ఫలినీఫలాల కాంతితో. 
విభక్తులు - క్రియలు : 1. పశ్య : పశ్య/పశ్యతాత్‌ - పశ్యతమ్‌ - పశ్యత; దృశిర్‌ ప్రేక్షణే 
ధాతోః లోటి మధ్యమపురు షైకవచనమ్‌; 2. పక్వ ఫలినీఫలత్విషా : త్విషా - త్విడ్భ్యాం 
- త్విడ్భిఇ పక్వఫలినీ ఫలత్విట్‌ శబ్దః షకారాన్తః స్రీలింగః. తృతీయైకవచనమ్‌; 8. 
బిమ్బలాంఛితవియత్సరో8_ ౦భసా : అంభసా - అంభోభ్యామ్‌ - అంభోఖిః; ... అంభస్‌ 
శబ్దః సకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 4. విప్రకృష్ణవివరమ్‌ : వివరం - 
వివరే - వివరాణి; విప్రకృష్ణవివరశబ్దః అకారాన్తః నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 
5. హిమాంశునా : హిమాంశునా - హిమాంశుభ్యాం - హిమాంశుభిః; హిమాంశు 
శబ్దః ఉకారాన్తః పుంలింగః తృతీయైకవచనమ్‌; 6. చక్రవాకమిథునమ్‌ : మిథునం - 
మిథునే - మిథునాని; మిథునశబ్దః అకారాన్నః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. 
విడంబ్యతే విడంబ్యతే - విడంబ్యేతే - విడంబ్యన్తే; వి పూర్వకాత్‌ డమ్బ్‌ ధాతోః కర్మణి 
లటి ప్రథమపురు షైకవచనమ్‌. 

సమాసాలు : 1. పక్వం చ తత్‌ ఫలిన్యాః ఫలం, తస్య, త్విట్‌ తయా, పక్వఫలినీఫలత్విషా; 
2. బింబాభ్యాం లాంఛితే వియత్‌ సరసామ్‌ అమృః చ యస్య, తేన, వింబలాంఛిత 
వియత్సరోమృసా; 3. విప్రకృష్ణం వివరం యస్య తాదృశమ్‌, విప్రకృష్ణ వివరమ్‌; 4. 
హిమాః అంశః యస్య, తేన, హిమాంశునా; 5. చక్రవాకయోః మిథునమ్‌, 
చక్రవాకమిథునమ్‌. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
ఫలినీఫలమ్‌ : ఫలమస్తి అస్యా ఇతి ఇనిః | జీప్‌ | ప్రయంగువృక్షః | పర్యాయో9_ స్యా 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 139 


యథా ప్రియంగుః ఫలినీ కానా లతా చ మహిలాహ్వయా । గుంద్రా గుంద్రఫలా 
శ్యామా విష్వక్సేనాంగనా ప్రియా ॥ 
గుణీభూతవ్యంగ్యం : శ్లోకంలో చంద్రుడు గగనతలంలోనూ, సరోజజలంలో ప్రతిబింబ 
రూపంలోనూ నిలిచి చక్రవాకమిథునాన్ని అనుకరిస్తున్నాడని వర్ణనం. విప్రకృష్ణవివరం 
అన్న చక్రవాకమిథునవిశేషణ పదం. ఇక్కడ రసస్ఫురణలో ప్రధానపాత్ర వహిస్తుంది. 

ప్రకృతరసం సంభోగశ్ళంగారం. ఆ శృంగారరసనికి ఇది పరిపోషకం కావాలి. 
అయితే విప్రకృష్ణవివరం ద్వారా పరస్పరం దూరమైన చక్రవాకమిథునవియోగాన్ని 
ప్రస్తావించదలచుకొన్నాడా కవి? నూత్నవధువు దగ్గర వియోగవర్ణన ఆమెలో కాతర 
స్వభావాన్ని మేల్కొల్పదా? లేదా ఇప్పుడు దూరమైనా, ఇది తాత్కాలికమే మరల 
ఉదయానికి వియోగం పోతుందని చెప్పదలచుకొన్నాడా? మంచిదే. అసలు వియోగ 
ప్రస్తావన మెందుకు? 

పార్వతిలో వియోగభయాన్ని కలిగిస్తున్నాడా? పునస్సంయోగథైర్యాన్ని ప్రోది- 
చేస్తున్నాడా? ధ్వన్యమానవిషయం సందిగ్గప్రాయమైంది. కాబట్టి ఇది గుణీభూత వ్యంగ్యం. 

శ్లో॥ అగూఢమపరస్యాంగం వాచ్యసిద్ధ్యంగమస్ఫుటమ్‌ । 

సందిగ్ధతుల్యప్రాధాన్యే కాక్వాక్తిప్తమసుందరమ్‌ ॥ అని గుణీభూతవ్యంగ్యభేదాలు. 


గుణీభూతవ్యంగ్యమైనా రసవత్తకు భంగం లేదు. 2% 
శ్లో॥ శక్యమోషధపతేర్నవోదయాః కర్ణపూరరచనాకృతే తవ | 
అప్రగల్భయవసూచికోమలాశ్ళేత్తుమగ్రనఖసమ్బుటైః కరాః ॥ 62 


అవ : వెన్నెల వెలుగులు వ్యాపించుటను వర్ణించటం. 
ప.వి. : శక్యమ్‌ ఓషధపతేః నవ+ఉదయాః కర్ణ-పూర-రచనా-కృతే తవ । 
అప్రగల్భా-యవ -సూచి-కోమలాః ఛేత్తుమ్‌ అగ్ర-నఖ-సమ్బుటైః కరాః ॥ 
అన్వ : ఓషధపతేః నవోదయాః అ(ప్రగల్బయవసూచికోమలాః కర్ణపూరరచనాకృతే తవ 
అ(గనఖసమ్బుటైెః ఛేత్తుం శక్యమ్‌. 
ప్ర: ఓషధి-పతేః = చంద్రునియొక్క అప్రగ... కోమలాః : అప్రగల్భ = ముదరని, 
యవ = యవలయొక్క సూచి = ముక్కువలె, కోమలాః = మృదువైనవీ, నవ+ 
ఉదయాః = అప్పుడే పుట్టినవీ అయిన, కరాః = కిరణాలు, కర్ణ... కృతేః : కర్ణపూర = 
(పూలతో) చేసిన చెవి కమ్మలుగా, రచనా కృతే = అలంకరించుకొనుటకు, తవ = 
నీయొక్క అగ్ర... సమ్బుటైః : అగ్రనఖ = కొనగోళ్ళనెడి, సమ్బుటైః = బరిణలతో, 
ఛేత్తుమ్‌ = గిల్లుటకు, శక్యమ్‌ = వీలైనవి. 


140 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


తా: పార్వతి! చంద్రుని లేతకిరణాలు ముదరని యవధాన్యాల ముక్కులవలె కోమలమైనవి. 
కర్ణాభరణాలుగా నువ్వు అలంకరించుకొనదగినవి. స్‌ కొనగోళ్ళ సంపుటంతో గిల్లదగినవి. 
విభక్తులు - క్రియలు : 1. శక్యమ్‌ : శక్యం - శక్యే - శక్యాని; శక్యశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. ఓషధిపతేః : ... పతేః - పత్యోః - పతీనామ్‌; 
ఓషధిపతిశబ్దః ఇకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్‌; 3. నవోదయాః : నవోదయః - 
నవోదయౌ - నవోదయాః; నవోదయశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌; 
4. కర్ణపూరరచనాకృతే - అవ్యయమ్‌; 5. తవ : తవ/తే - యువయోః/వామ్‌ - 
యుష్మాకమ్‌/వః, యుష్మచ్చటబ్దః దకారాన్తః షస్ట్రేకవచనమ్‌; 6. అప్రగల్బయవసూచికోమలాః 
: కోమలః - కోమలౌ - కోమలాః; ... కోమలశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాబహు- 
వచనమ్‌; 7. ఛేత్తుమ్‌ - అవ్యయమ్‌; 8. అగ్రనఖసంపుటైః : సంపుటేన - సంపుటాభ్యాం 
- సంపుటైః; అగ్రనఖసంపుటశబ్దః అకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 9. 
కరాః : కరః - కరౌ - కరాః; కరశబ్దః అకారాన్న పుంలింగః ప్రథమాబహువచనమ్‌. 
సంధులు : 1. ఓషధిపతేః+నవోదయాః = ఓషధిపతేర్నవోదయాః - విసర్గ్లసంధి; 2. 
కోమలాః+ఛేత్తుమ్‌ = కోమలాశ్ఫేత్తుమ్‌ - విసర్గసంధి. 

సమాసాలు : 1. ఓషధీనాం పతిః, తస్య, ఓషధిపతేక, 2. నవః ఉదయః యేషాం తే, 
నవోదయాః; 8. కర్ణపూరరచనార్థమ్‌, కర్ణపూరరచనాకృతే; 4. అప్రగల్ళాశ్చ తే యవాః, 
సూచితవత్‌ కోమలాః; అప్రగల్భయవాశ్చ తే సూచివత్మోమలాః, అప్రగల్భయవసూచి- 
కోమలా 5. అగ్రాశ్చ తే నఖాః, తయోః సంపుటాః, అగ్రనఖసంపుటాః 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

శక్యమ్‌ : 'కరాః ఛేత్తుం శక్యమ్‌” - అని విధేయవాక్యం. కరాః అన్నది ప్రథమావిభక్తి 
బహువచనం, పుంలింగః కాబట్టి “శక్యాణ అని ప్రయోగముండాలి. విశేషణవిశేష్యభావ 
సంబంధాన్ని బట్టి. మరి శక్యం అని ఎలా కుదురుతుంది? “భావే జెత్సర్గికమేకవచనం 
క్షీబత్వం చ” అని భట్లోజీ దీక్షితవచనం. 


అయితే శక్‌ ధాతువు వస్తుతః అకర్మకధాతువైనా తుమున్నంతవాచ్యమైన క్రియతో 
సంబంధముంటే సకర్శకమే అవుతుంది. కాబట్టి కర్మార్థకంలోని విశేషణానికి విశేష్యలింగ 
వచనాలు రావలసిందే గదా అని సంశయిస్తే... సామాన్యే నపుంసక మన్న న్యాయంతో 
ఇక్కడ శక్యం కుదురుతుంది. వామనుడు కావ్యాలంకారసూ[త్రవృత్తిలో దీన్నిలా 
సమర్థిస్తాడు- 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 141 


శక్యమితి రూపం కర్మాభిధాయాం లింగవచనస్యాపి సామాన్యోపక్రమాత్‌ - 5/283 
యథా - 
శః శక్యమోషధిపతేర్షవోదయాః లా కర్ణపూరరచనాకృతే తవ । 
అప్రగల్భయవసూచికోమలాః - ఛేత్తుమగ్రనఖసంపుటైః కరాః ॥ 
అయితే శక్యమన్నది నియతమేమీ కాదు. విశేష్యాన్ని అనుసరించి లింగవచనాలను 
ప్రయోగించిన విశేషణాలూ ఉన్నాయి. 


“శక్యా భజ్‌క్తుం ర్యుటితి బిసినీకందవచ్చన్హపాదా?' - 


ఈ ప్రయోగవిషయంలో వివరణ వ్యాఖ్య “... తస్మాచ్చక్యమిత్య త్ర విశేషవివక్షాభావాత్‌ 
లింగవచనవిశేషాభావః । అత్ర శక్యం యత్మించిత్‌ అస్తీతి సామాన్యోపక్రమే కిం తచ్చక్య- 
మిత్యాకాంక్షాయాం విశేషరూపో వాక్యశేషో ద్రష్టవ్యః । యథా - 'శక్యమరవిన్ష- సురభిః 
(శాకు - 3/4) ఇత్యాదౌ శక్యమంజలిభిః పాతుం వాతాః కేతకిగన్థినః ఇత్యత్ర చ । - 
సంభవభణితి : చంద్ర కిరణాలలో కోమలత్వం ఆరోపితం. ఆ కారణంగా అవి 
ఛేదించటానికి వీలుగా ఉన్నాయి. అది ఆరోపణమే. ఆ రీతిగా ఈ వాక్యార్థమంతా 
ఉపచార పరంగా ఉంది. లాక్షణికంగా వ్యవహరించటాన్ని ఉపచార మంటారు. 
“ఉపచార మాత్రం తు భక్తి” అని ఆనందవర్థనవచనం. ఈ బెపచారికకల్పనను 
“సంభవఫణితి' అని కొందరంటారని ప్రకాళికా వ్యాఖ్య “కోమత్వం చారోపితమ్‌ । తేన 
ఛేదస్య శక్యతారోపః । ఏవం చ సర్వ ఏవాయం వాక్యార్థః ఉపచారప్రాణకః | అముం 
చ ప్రకారం సంభవఫణితిరితి కేచిదాచక్త్షతే।” 


చంద్రకిరణాలలో కోమలత్వారోపణం మనోహరం. % 
శ్లో అజ్లులీభిరివ కేశసళ్బయం సన్నిగ్భహ్య తిమిరం మరీచిభిః 1 
కుద్మలీకృతసరోజలోచనం చుమృతీవ రజనీముఖం శశీ ॥ 63 


అవ : రజనీశశులలో నాయికానాయకశ్ళంగార ప్రతీతికల్పన. 


పవి. : అంగులీభిః ఇవ కేశ-సజ్బుయం సన్నిగ్భహ్య తిమిరం మరీచిఖిః | 
కుద్మలీకృత-సరోజ-లోచనం చుమృతి+ఇవ రజనీ-ముఖం శశీ ॥ 


అన్వ : శశీ అంగులీభిః కేశసంచయమివ మరీచిభిః తిమిరం సన్నిగృ్భహ్య కుడ్మలీకృత- 
సరోజలోచనం రజనీముఖం చుమృతీవ. 


ప్ర: శశీ = చంద్రుడు, అంగుళీభిః = వ్రేళ్ళతో, కేశ-సంచయమ్‌ ఇవ = కురుల 


142 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సమూహాన్ని వలె, మరీచిభిః = కిరణాలతో, తిమిరమ్‌ = చీకటిని, సంనిగృ్భహ్య = 
ముడిచి, కుడ్మలీ... లోచనమ్‌ : కుడ్మలీకృత = ముడుచుకున్న సరోజ = తామర 
అనెడి, లోచనమ్‌ = కన్నుగల, రజనీముఖమ్‌ = ప్రదోషకాలాన్ని చుమృతి ఇవ = 
ముద్దిడుతున్నట్టుంది. 
తా: వ్రేళ్ళతో కురులను ముడిచినట్లు కిరణాలతో చీకట్లను సవరించిన చంద్రుడు 
ముడుచుకొన్న తామరయే కన్నుగాగల రజనీముఖాన్ని చుంబిస్తున్నట్లుంది. 
విభక్తులు - క్రియలు : 1. అంగుళీభిః : అంగుళ్యా - అంగుళీభ్యామ్‌ - అంగులీభిః; 
అంగుళీశబ్దః ఈకారాన్తః స్రీలింగః తృతీయబహువచనమ్‌; 2. ఇవ - అవ్యయమ్‌; 3. 
కేశసంచయమ్‌ : సంచయం - సంచయౌ - సంచయాన్‌; కేశసంచయశబ్దః అకారాన్తః 
పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 4. సన్నిగ్భహ్య - అవ్యయమ్‌; 5. తిమిరమ్‌ : తిమిరం 
- తిమిరే - తిమిరాణి; తిమిరశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 6. 
మరీచిభిః : మరీచినా - మరీచిభ్యాం; మరీచిభిః - మరీచిశబ్దః ఇకారాన్నః పుంలింగః 
తృతీయైకవచనమ్‌; 7 కుట్మలీకృతసరోజలోచనమ్‌ : లోచనం - లోచనే - లోచనాని; 
...లోచనశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌; 8. చుంబతి : చుంబతి 
- చుంబతః - చుంబన్తి; చుబి వక్రసంయోగే లటి ప్రథమపురుషైకవచనమ్‌; 9. ఇవ 
- అవ్యయమ్‌; 10. రజనీముఖమ్‌ : ముఖం - ముఖే - ముఖాని; రజనీముఖశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 11. శశీ : శశీ - శశినౌ - శశినః; 
శశిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. అంగులీభిః:+ఇవ = అంగుళీభిరివ - విసర్గసంధి; 2. చుమృతి+ఇవ = 
చుమృతీవ - సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. కేశానాం సంచయః తమ్‌, కేశసంచయమ్‌; 2. కుట్మలీకృతం సరోజమ్‌ 
ఏవ లోచనం యస్య తత్‌, కుట్మలీకృతస రోజలోచనమ్‌; 3. రజన్యాః ముఖమ్‌, 
రజనీముఖమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
అంగుళీ -అంగుళి : అంగ్‌ ధాతువుపై ఉలిచ్‌ ప్రత్యయం. “కాయమంగుళిమూలే9_ గ్రే 
దైవం పిత్యం తయోరధః | మనుస్కృతిః | 

జీప్‌ ప్రత్యయం చేరితే అంగుళీ. జీప్‌ వైకల్పికం లేకపోతే అంగుళిః. 


అంగురిః, అంగురీ అని రూపాంతరాలు. అంగుళి అయిదు రకాలు - అంగుష్టః, 
తర్ణనీ, మధ్యమా, అనామికా, కనిష్టా (కనిష్టికా) - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 143 


కేశ : కే మస్తకే శేతే - శీ+అచ్‌-అలుక్సమాసః। మజ్జజాతోపధాతువిశేషః । ... సతు 
గర్భస్థబాలకస్య అష్టాభిర్మాసైః జాయతే. 

కేశాలు తండ్రి ద్వారా సంక్రమిస్తాయని భావప్రకాశకథనం - 

శ్లో॥ కేశాః శృశ్రు చ లోమాని నఖా దన్నాః సిరాస్తథా । 

ధమన్యః స్నాయవః శుక్రమేతాని పితృజాని హి ॥ 

కాశతే ప్రకాశతే లోకం అనే వ్యత్పత్తితో కాశ+అచ్‌... పృషోదరాదీని యథోపదిష్టమ్‌. 
సూత్రం మెర కేశపదం సూర్యాది కిరణాలలో ప్రవర్తిస్తుంది. - శబ్దకల్ప[ద్రుమః 
తిమిరమ్‌ - తిమిరః : తిమిరపదం నపుంసకలింగంలో అన్ధకారవాచకం. తిమ్యతీతి - 
వ్యుత్పత్తి - తిమి ధాతువుపై కిరచ్‌ ప్రత్యయం. 

తిమిరః పుంలింగంలో కంటిజుట్టుకు వాచకం. రోగార్థకంగా నపుంసకలింగంలోనూ 
ఉంటుంది. కానీ అంధకారార్థంలో పుంలింగంలో ఉండదు. 


వాచ్య వాచక చారుత : శ్లోకంలో ఉపమ, రూపకం, ఉగ్రేక్ష సమాసోక్ష్యలంకారాలున్నాయి. 


అంగుళులతో కేశసంచయాన్ని పట్టినట్టు కిరణాలతో చీకటిని పట్టటం వర్ణ విషయం. 
అంగులీఖిః కేశసంచయం అన్నది ఉపమానం. ఇవ ఉపమావాచకం. 'కుట్మలీకృత 
సరోజలోచనం” అన్నది రూపకాలంకారం, లోచనంలో సరోజత్వాన్ని ఆరోపించటం 
ద్వారా. చుమృతీవ అన్నది ఉత్ప్రేక్ష ఇవ ఇక్కడ ఉత్రేక్షా వ్యంజకం. 


ప్రకృతాంశమిక్కడ ఉత్రేక్షాబోధితమైన రజనీముఖచుంబనరూపమైన శశి ప్రవృత్తి. 
దాని ద్వారా అప్రకృతమైన నాయికా ముఖ చుంబన రూపమైన నాయక ప్రవృత్తి విశేషణ 
సామ్యం వలన స్ఫురిస్తుంది. “విశేషణానాం సామ్యేన యత్ర ప్రస్తుతవర్తినామ్‌ | అ ప్రస్తుతస్య 
గమ్యత్వం సా సమాసోక్తి? - | ఇది సమాసోక్తి లక్షణం. సమాసోక్తిలో ధ్వనించే నాయిక 
ప్రవృత్తిరూపమైన వస్తుధ్వని ధ్వని అయినా దానికన్న వాచ్యవాచకచారుత్వమే మనోజ్ఞతరం. 
అప్పయ్యదీక్షితులు కువలయానందంలో సమాసోక్తిలో చారుతాహేతువు వాచ్యమా? 
వ్యంగ్యమా? అని చర్చించి వాచ్యవాచకాలే వ్యంగ్యవ్యంజకాలకన్న సౌందర్యహేతువులని 
నిర్ణయించాడు. (ప్రకృత శ్లోకంలో అటువంటి సమాసోక్తిదే స్థానం. 


వాస్తవానికి “అంగుళీభిరివ కేశసంచయమ్‌” అని ఉపమాలంకారం లేకపోయినా 
సమాసోక్తికి లోటు లేదు. అసలు అవసరమూ లేదు. అది విధేయవాక్యార్థానికి కాకుండా 
అనువాద్యవాక్యార్థానికి సంబంధించినది. పదప్రయోగవైళిష్ట్రంతో, విశేషణసామ్యంతో 
దానిని స్ఫురింపజేయటం క్షిష్టమని కవి భావించి యుండవచ్చు. % 


144 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


శ్లో పశ్య పార్వతి! నవేన్దురశ్మిభిర్భిన్నసాన్దతిమిరం నభస్తలమ్‌ । 
లక్ష్యతే ద్విరదభోగదూషితం సమృసీదదివ మానసం సరః ॥ 64 
అవ : వెన్నెలల వికాసంతో చీకటి కనుమరుగకుట - పరమేశ్వరవచనం. 


ప.వి. : పశ్య పార్వతి! నవ+ఇన్లు-రశ్శిభిః భిన్న-సాన్ట-తిమిరం నభః+తలమ్‌ । 
లక్ష్యతే ద్విరద-భోగ-దూషితం సమ్ర్రసీదద్‌ ఇవ మానసం సరః ॥ 
అన్వ : పార్వతి! నవేన్గురశ్శిభిః భిన్నసా[న్దతిమిరం నభస్తలం ద్విరదభోగదూషితం 
సంప్రసీదద్‌ మానసం సరః ఇవ లక్ష్యతే పశ్య. 
ప్ర: పార్వతి! = హైమవతి!, నవ+ఇన్దు-రళ్ళిభిః : నవ = క్రొత్తవైన, ఇన్గురశ్శిభిః = 
చంద్రకిరణాలచే, భిన్న... తిమిరమ్‌ : భిన్న = బ్రద్దలు చేయబడిన, సాంద్ర = దట్టమైన, 
తిమిరమ్‌ = చీకటిగల, నభస్తలమ్‌ = గగనతలం, ద్విరద... దూషితమ్‌ : ద్విరద = 
ఏనుగులయొక్క భోగ = అనుభవంచేత, దూషితమ్‌ = కలుషితమై, సంప్రసీదత్‌ = 
తేరుకొనుచున్న, మానసం సరః+ఇవ = మానససరస్సువలి, లక్ష్యతే = కనిపిస్తోంది. 
పశ్య = చూడు. 
తా: పార్వతి! గగనతలాన్ని చూడు. దట్టమైన చీకటి చంద్రకిరణాలచే ఛేదింపబడి అది 
నిర్మల మవుతోంది. ఏనుగుల తాకిడితో కలతపడి మరల తేరుకొంటున్న మానస సరస్సు 
వలె కనిపిస్తోంది. 
విభక్తులు - క్రియలు : 1. పశ్య : పశ్య/పశ్యతాత్‌ - పశ్యతం - పశ్యత; దృశిర్‌ (ప్రేక్షణే 
ధాతోః లోటి మధ్యమపురుషైకవచనమ్‌్‌; 2. పార్వతి! : పార్వతి! - పార్వత్యా! - 
పార్వత్యః! - పార్వతీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 8. నవేన్దు- 
రశ్మిభిః : రళ్మినా - రశ్మిభ్యామ్‌ - రళ్ళిఖిః; నవేన్గురశ్శిశబ్దః ఇకారాన్తః పుంలింగః 
తృతీయాబహువచనమ్‌; 4. భిన్నసాంద్రతిమిరమ్‌ : తిమిరం - తిమిరే - తిమిరాణి; 
తిమిరశబ్దః అకారాన్త్లః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 5. నభస్తలమ్‌ : నభస్తలం - 
నభస్తలే - నభస్తలాని; నభస్తల శబ్దః లకారాన్లః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 6. 
లక్ష్యతే వ లక్ష్యతే - లక్ష్యేతే - లక్ష్యన్వే లక్ష అంకనే ధాతోః కర్మణి లటి ప్రథమపురు షైక- 
వచనమ్‌; 7. ద్విరదభోగదూషితమ్‌ : ...దూషితం - దూషితే - దూషితాని; ద్విరదభోగ- 
దూషితశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 8. సంప్రసీదత్‌ : సంప్రసీదత్‌ 
- సంప్రసీదతీ - సంటప్రసీదన్తి; సంప్రసీదత్‌ శబ్దః తకారాన్తః నపుంసకలింగః ప్రథమైక 
వచనమ్‌. 9. ఇవ - అవ్యయమ్‌; 10. మానసమ్‌ : మానసం - మానసే - మానసాని; 
మానసశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 11. సరః : సరః - సరసీ 
- సరాంసి, సరశ్శ్ళబ్దః సకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 145 


౦ప్రసదత్‌+ఇవ = 


as 


సంధులు : 1. రశ్మిభీః+భిన్న = రళ్ళ్శిర్భిన్న - విసర్గసంధి; 9 
సంప్రసీదదివ - జశ్వసంధి. 

సమాసాలు : 1. నవాశ్చ తే ఇన్లోః రశ్శయః, తైః, నవేన్దురళ్శిభిః; 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

పాఠాంతరం - సామిభఖిన్నతిమిరమ్‌ : 

సామి : అవ్యయం. “అర్జకుత్సనయోరయం వర్తతే | అర్థే - “'సామిసమ్మీలితాక్షీ 
“సమాధినియతైరపి సామిదృష్టమ్‌!” కుత్సనే - “సామి కృతమ్‌ | అత్ర చ కృత్యస్యాపూరణక 
స్వభావకత్వాత్‌ కుత్సేతి జ్లేయమ్‌!” - అవ్యయకోశః. 

“సామి” పాణిని సూత్రం కాన పదాలతో సమాసవిధాయకం. అయితే కొందరు 
పూర్వసూత్రంనుండి క్షేపే పదాన్ని అనువర్తింపజేసి క్షేపార్థం గమ్యమానమైనపుడే 
కాన్లపదాలతో సామి పదానికి సమాసమని అంటారు. కానీ మల్లినాథునివంటి 
వ్యాఖ్యాతలను నిందార్థం లేకపోయినా “అభివీక్ష్య సామి కృతమణ్దనం శ్రీః (మాఘకావ్యం 
18-381) ప్రయోగంలో “అర్థవిరచితప్రసాధనమ్‌” అని క్షేపభిన్నార్థంలోనే వ్యాఖ్యానించి 
నందువల్ల క్షేపార్థం నియతం కాదని భావించవలసిఉంటుంది. 


ఉపమాలంకారం : మానససరస్సు గజాభోగంతో మలినమైంది. మెల్లగా తేరుకుంటోంది. 
నభస్తలంలో చీకటి పూర్తిగా వ్యాపించింది. ఇప్పుడు చీకట్లు మెల్లగా తొలగిపోతున్నాయి. 
ఆ మానససరోవరంతో ఈ నభస్తలానికి పోలిక. మనోహరంగా ఉంది. “ఉపమా 
కాళిదాసస్యి అన్న అభియుకోక్తికి ఉదాహరణప్రాయమై. 

ఇక్కడొక విశేషముంది. సరః పక్షంలో ద్విరదభోగదూషణం, సంప్రసాధనం అని 
రెండు క్రియలా భిన్నపదోపాత్తాలూ. నభస్తలపక్షంలో సామిభిన్నతిమిరమని ఒకే పదంతో 
సంభావనీయభిన్నకాలికాలైన రెండు దశలకూ ప్రతిపాదనం. 


నభస్తలం సామిభిన్నతిమిరం కావటానికి నవేందుకిరణాలు కారణం. అయితే 
మానససరోవరం నిర్మలం కావటానికి కారణం? చెప్పలేదు కవి. ఉపమానపక్షంలో 
అదొక లోపం. న్యూనోపమా రూపమైన దోషం కావలసి వస్తుంది. అయితే ఆ విషయాన్ని 
మరో కోణంలో నుండీ ఆలోచించాలి. 


నభస్తలం భౌతికం. దాని సహజలక్షణం కారణాంతరాలవల్ల అది మారినా, తిరిగి 
ఆ కారణం పోయినా, తద్భిన్నకారణం సంభవించినా అది సహజలక్షణాన్ని పొందుతుంది. 
భౌతికం కాబట్టి. కానీ మానసికభావాలూ, లేదా సంఘర్షణలకు బాహ్యకారణమున్నా 


146 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అది బాహ్యమే కానీ ఆంతరం కాలేదు. భౌతికంగా ఆపలేదు. అందువల్ల మనోగతులు 
స్వతః మారవలసినవే. అది మానససరస్సు. మనసుసకు ప్రతినిధి. బాహ్యకారణాలు 
కలత పరచగలవు కానీ ప్రసన్నీకరించలేవు. “ఉష్టత్వమగ్చ్యాతపసంప్రయోగాచ్చైత్యం హి 
యత్సా ప్రకృతిరజ్ఞలస్య' అని కాళిదాసే ప్రకటించాడు. నీళ్ళు అగ్నివల్లనో, ఎండవల్లనో 
వెచ్చబడినా మరలా తమంతతామే చల్లబడతాయి. మనస్సూ, మానససరోవరం కూడా 


ఎన్ని బాహ్యోపచారాలు జరిగినా తమంతతామే చల్లబడవలసినవే. డన 
శ్లో రక్తభావమపహాయ చన్హమా జాత ఏష పరిశుద్ధమణ్జ్దల:ః I 
విక్రియా న ఖలు కాలదోషజా నిర్మల ప్రకృతిషు స్థిరోదయా 11 65 


అవ : చంద్రుడు రక్తిమను వీడి పరిశుద్ధుడగుట. 

ప.వి. : రక్త-భావమ్‌ అపహాయ చన్టమాః జాతః ఏషః పరిశుద్ధ-మణ్ణలః | 
విక్రియా న ఖలు కాల-దోష-జా నిర్మల-ప్రకృతిషు స్థిర+ఉదయా Il 

అన్వ : ఏషః చన్టమాః రక్తభావమ్‌ అపహాయ పరిశుద్ధమణ్ఞలః జాతః నిర్మల ప్రకృతిషు 

కాలదోషజా వి(క్రియా స్థిరోదయా న (భవతి) ఖలు. 

ప్ర: ఏషః = ఈ (కనిపించుచున్న్ర, చన్టమాః = చంద్రుడు, రక్తభావమ్‌ = ఎజ్జిదనాన్నిి 

అపహాయ = వీడి, పరిశుద్ధ -మణ్జలః : పరిశుద్ద = నిర్మలమైన, మణ్జలః = వీంబం 

గలవాడుగా, జాతః = అయ్యాడు. నిర్మల -ప్రకృతిషు శ నిర్మల = శుద్ధమైన, ప్రకృతిషు 

= స్వభావంగల వారియందు, విక్రియా = వికారం (మార్చు), స్థిర+ఉదయా = 

అచంచలమైన పుట్టుక గలదిగా, న (భవతి) ఖలు = కాదు గదా! 


తా: చంద్రుడు ఎట్టిదనాన్ని (కోపాన్ని) వదలి నిర్మలమైన వింబంతో కనిపిస్తున్నాడు. 
(అది సరియైనదే) స్వచ్చమైన మనస్సుగల వారిలో వికారం స్థిరంగా నిలవదు గదా! 
అది తాత్మాలికమే. 

విభక్తులు - క్రియలు : 1. రక్తభావమ్‌ : భావం - భావౌ - భావాన్‌; రక్తభావశబ్బః 
అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 2. అపహాయ - అప పూర్వకాత్‌ హా ధాతోః 
ల్యప్‌ ప్రత్యయః - అవ్యయమ్‌; 8. చన్దమాః : చనమాః -చన్దమసౌ - చన్హమసః; 
చన్టమస్‌ శబ్దః సకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. జాతః : జాతః -జాతౌ - 
జాతాః; జాతశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 5. ఏషః : ఏషః - ఏతౌ - 
ఏతే - ఏతత్‌ శబ్దః దకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 6. పరిశుద్ధమణ్దలః : 
మండలః - మండలౌ - మండలాః; పరిశుద్ధమండలశపబ్దః అకారాన్తః పుంలింగః 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 147 


ప్రథమైకవచనమ్‌; 7. విక్రియా : విక్రియా - విక్రియే - విక్రియాః విక్రియా శబ్దః 
ఆకారాన్తః ప్రీలింగః ప్రథమైకవచనమ్‌; 8. న - అవ్యయమ్‌; 9. ఖలు - అవ్యయమ్‌; 
10. కాలదోషజా : దోషజా - దోషజే - దోషజాః; కాలదోషజాశబ్దః ఆకారాన్నః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 11. నిర్మలప్రకృతిషు : ప్రకృతౌ - ప్రకృత్యోః - ప్రకృతిషు; నిర్మల- 
ప్రకృతిశబ్దః ఇకారాన్తః పుంలింగః సప్తమీబహువచనమ్‌; 12. స్థిరోదయా : స్థిరోదయా 
- స్థిరోదయే స్థిరోదయాః; స్థిరోదయా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. చన్టమాః+జాత = చన్దమా జాత - విసర్దసంధి; 2. జాతః+ఏషు = 
జాత ఏషః - విసర్గసంధి; 3. ఏషః+పరిశుద్ధ = ఏష పరిశుద్ధ - విసర్గసంధి. 
సమాసాలు : 1. రక్తస్య భావః, రక్తభావ3 2. పరిశుద్ధం మణ్జలం యస్య సః, పరిశు 
ద్ధమణ్ఞలః; 8. కాలస్య దోషః, తస్మిన్‌ జాయతే ఇతి, కాలదోషజా; 4. నిర్మల ప్రకృతిః 
యేషాం, తేషు, నిర్మలప్రకృతిషు; 5. స్థిరః ఉదయః యస్యాః సా, స్థిరోదయా. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

చన్టమా : “చన్టమ్‌ ఆనందం మిమీతే యద్వా చనం కర్పూరం సాదృశ్యేన మాతి 
పరిమాతీతి । చన్ద+మా +“చన్దే మో డిత్‌” (ఉణా 4/228) ఇతి అసి, స చ డిత్‌ । 
చ[నం రజతమ్‌ అమృతం చ తదివ మహీయతే చ[న్ల ఇతి వా మీయతే ఇతి 
దాసీభారాదివ్యుత్సాదనే హరదత్తః” (శబ్దకల్ప[ద్రుమః). 

శ్లేషాలంకారం - సమాసోక్తి : శ్లోకంలో రక్త-మండల-ప్రకృతి శబ్దాలు శ్లిష్టాలు. రక్తశబ్దానికి 
వజ్టిదనమనీ, విషయాసక్తి అనీ అర్థాలు. మండల పదానికి వర్తులత్వం, రాష్ట్రం అని 
అర్థాలు. ప్రకృతి పదం స్వభావానికీ, మంత్రికీ వాచకం. శ్లోకంలో పూర్వోత్తరార్థాలు 
విశేషసామాన్యాలు. ఉభయత్ర శ్రిష్టపదోపయోగం గమనించదగిన విశేషం. చంద్రుడు 
తొలుత రక్తభావుడై ఆ తరువాత పరిశుద్ధ (నిర్మల) మండలుదైనాడు. మొదట 
విషయాసక్తుడై తరువాత నిర్మలమండలుడైన రాజులాగా. ఇక్కడ ఉపమాలంకారం 
ధ్వనిస్తుంది. పూర్వార్ధంలోనే సమాసోక్తి అలంకారం ద్వారా. రాగమండలపదగతమైన 
సామ్యంవలన సమాసోక్తి స్ఫురణ. 

అర్థాంతరన్యాసం : శ్లోకంలో పూర్వార్థం విశేషం. ఉత్తరార్థం సామాన్యం. “జిక్తి- 
రర్భాంతరన్యాసః స్యాత్సామాన్యవి శేషయోః” అని అర్థాంతరన్యాస లక్షణం. విశేష 
సామాన్యాలు పరస్పరం బింబప్రతిబింబాలే గానీ పరస్పరాపేక్ష ఉండదు. అర్భాంతర- 
న్యాసంలో. కావ్యలింగంలో సమర్థనాపేక్ష ఉంటుంది. అయినా ఉత్తరార్థంలోని ప్రకృతి- 
పదాన్ని కూడా కలుపుకొని ఉపమాలంకారధ్వనిని ప్రదర్శించారు వ్యాఖ్యాతలు - 


148 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


“రక్తశబ్దేన విషయాసక్తి మండలశబ్దేన స్వరాష్ట్రం, ప్రకృతిశబ్దేన అమాత్యాదయశ్చ 
ధ్వన్యతే. యథా రాజా నవో యౌవనారమ్మే రాగదూషిత ప్రవృత్తిత్వాత్‌ క్షయలోభవిరాగాది 
కలుషితమణ్దలః పశ్చాత్‌ స్వాభావికేనామాత్యాది కృతేన చ వినయేన యుక్తః సన్నపగతరాగః 
శుద్ధమణ్జలో భవతి, తథా యపీతి ఉపమాధ్వనిః” (ప్రకాశికావ్యాఖ్య). 


వివరణవ్యాఖ్య కూడా దాదాపు ఇలాగే వివరించింది. 


మల్లినాథవ్యాఖ్య మాత్రం పూర్వోత్తరార్థాలకు సంబంధం లేకపోవటాన్ని గుర్తించి 
పూర్వార్ణానికి పరిమితం చేసి సమాసోక్తిని తద్వారా ధ్వనించే జెపమ్యాన్నీ ప్రదర్శించింది. 
“చన్లోత పి స్వభావనిర్మల ఇతి । యథా కళ్ళిద్రాజా కుతలళ్చిన్నిమిత్తాత్‌ విరక్తమణ్దలః 
పశ్చాత్‌ ప్రతికృతశుద్దా స్వస్థమండలో భవతి తద్వదితి భావః ॥ 

ప్రథమార్థంలోని సమాసోక్తికి, సంపూర్ణశ్లోకగతమైన అర్థాంతరన్యాసానికీ మల్లినాథ- 
వ్యాఖ్య అంగాంగిభావాన్ని భావించి అలంకారసంకరమన్నది. కానీ పూర్వార్థం లోని 
సమాసోక్తిలేకుండా అర్జాంతరన్యాసాన్ని భావించటానికి ఎటువంటి ప్రతిబంధకమూలేదు. 
కాబట్టి ఇక్కడ అలంకారసంసృష్టి అనటమే సముచితం. తిలతండూల న్యాయంతో. % 

శ్లో ఉన్నతేషు శశినః ప్రభా స్థితా నిమ్నసంశ్రయపరం నిశాతమః । 

నూనమాత్మసదృశీ ప్రకల్పితా వేధసా హి గుణదోషయోర్లతిః ॥ 66 
అవ : చంద్రుడు పైపైకి వెళ్ళీన ఫలాన్ని వర్ణించటం. 
పవి, ; ఉన్నతేషు శశినః ప్రభా స్థితా నిమ్న-సంశయ-పరం నిశా-తమః । 
నూనమ్‌ ఆత్మ-సదృ్భశీ ప్రకల్పితా వే వేధసా హి గుణ-దోషయోః గతిః॥ 

అన్వ : శశినః ప్రభా ఉన్నతేషు స్థితా. నిశాతమః నిమ్నసంశయపరమ్‌. నూనం 
వేధసా గుణదోషయోః గతిః. ఆత్మసద్భశీ ప్రకల్పితా హి. 
ప్ర: శశినః = చంద్రునియొక్క ప్రభా = కాంతి, ఉన్నతేషు = ఎత్తెన తావుల, స్థితా = 
ఉన్నది. నిశా-తమః = రేచీకటి, నిమ్ను.. పరమ్‌ : నిమ్న = లోతైన తావులను, 
సంశ్రయ = ఆశ్రయించుటలో, పరమ్‌ = ఆసక్తి గలది. నూనమ్‌ = నిశ్చితంగా, వేధసా 
= బ్రహ్మచేత, గుణ-దోషయోః = మంచి చెడులకు, ఆత్మ-సద్భశీ = తమకు తగిన, 
గతిః = ఉనికి, ప్రకల్పితా హి = ఏర్పరచబడినది. 


తా: చంద్రకాంతి (వెన్నెల) ఉన్నతప్రదేశంలో ఉంది. రేచీకటి లోతైనతావులలో ఉంది. 
అవును. (బ్రహ్మదేవుడు గుణదోషాలను తమకు తగిన స్థానాలలోనే నిలిపాడు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 149 


విభక్తులు - క్రియలు : 1. ఉన్నతేషు : ఉన్నతే - ఉన్నతయోః - ఉన్నతేషు; ఉన్నతశబ్దః 
అకారాన్తః పుంలింగః సప్తమీబహువచనమ్‌; 2. శశినః : శశినః - శశినో - శశినామ్‌; 
శశిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః. షష్ట్రేకవచనమ్స్‌; 3. ప్రభా : ప్రభా - ప్రభే - ప్రభాః 
ప్రభాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 4. స్థితా క స్థితా - స్థితే - స్థితాః 
స్థితాశబ్ద్ధః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 5. నిమ్నసంశయపరమ్‌ : పరం - 
పరే - పరాణి; నిమ్నసంశయపరశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
6. నిశాతమః : తమః - తమసీ - తమాంసి; నిశాతమస్‌ శబ్దః సకారాన్తః నపుంసకలింగః 
ప్రథమైకవచనమ్‌; 7. నూనమ్‌ - అవ్యయమ్‌; 8. ఆత్మసదృశీ | ఆత్మసదృశీ - ఆత్మసద్భశ్యౌ 
- ఆత్మసదృశ్యః; ఆత్మసద్భశీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. ప్రకల్పితా; 
ప్రకల్పితా - ప్రకల్పితే - (ప్రకల్పితాః, ప్రకల్పితా శబ్దః ఆకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 10. వేధసా : వేధసా - వేధోభ్యాం - వేధోభిః, వేధశ్శబ్దః సకారాన్తః 
పుంలింగః తృతీయైకవచనమ్‌; 11. హి - అవ్యయమ్‌; 12. గుణదోషయోః : దోషస్య 
- దోషయోః - దోషాణామ్‌; దోషశబ్దః అకారాన్తః పుంలింగః షష్టీద్వివచనమ్‌. (గుణదోషా 
అన్న ద్వంద్వపదానికి ఏకబహువచనాలుండటం భావదృష్ట్యా ఉచితం కాదు. అందుకే 
అన్తిమమైన దోషపదశబ్దమే చెప్పటం జరిగింది); 13. గతిః : గతిః - గతీ - గతయః; 
గతిశబ్దః ఇకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. గుణదోషయోః+గతిః = గుణదోషయోర్లతిః - విసర్గసంధి. 
సమాసాలు : 1. నిమ్నానాం సంశ్రయే పరం, తత్‌, నిమ్నసంశయపరమ్స్‌; 2. ఆత్మనా 
సదృశీ, ఆత్మసదృశీ, 8. గుణశ్చ దోషశ్చ, తయోః, గుణదోషయోః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
నిమ్నమ్‌ : 'నికృష్ణా మ్నా అభ్యాసః శీలమత్ర । యద్వా నికృష్ణం మ్నాతి | మ్నా+క్తః - 
నీచమ్‌ | తత్పర్యాయః । గభీరం, గమ్బీరమిత్యమరః । గభీరకమ్‌ ఇతి శబ్దరత్నావళీ | 
నిమ్నః అనమిత్రస్య పుత్రః | సత్రాజిత ప్రసేనయోః పితా చ | 
శ్లో శినిస్తస్యానమిత్రశ్చ నిమ్నోలి భూదనమిత్రతః । 
సత్రాజితః ప్రసేనశ్చ నిమ్నస్యాథాసతుః సుతౌ ॥ భాగవతమ్‌ 9-24-12 

- శబ్దకల్పద్రుమః. 
గుణదోషా : శ్లోకంలో గుణదోషధర్మాలు ఆ ధర్మాలు కల గుణి, దోషులను లక్షణతో 
తెలియజేస్తాయి. ఉపమేయకక్ష్యలో చంద్రప్రభ, నిశాతమస్సు వీటికి వస్తువులు. అవి 


150 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


గుణి, దోషులు. కాబట్టి ఉపమానకక్ష్యలో వీటికి ప్రతి వస్తువులయిన ఇవి ధర్మిరూపంగానే 
గోచరిస్తాయి. 


చంద్రకాంతికి గుణవత్త్వం, నిశాతమస్సులకు దోషత్వం ముందు సిద్ధించాలి. ఆపై 
బ్రహ్మ గుణదోషాలకు తగిన స్థితిని కల్పించాడని పోలిక. అయితే కాంతికి గుణవత్వాన్నీీ 
తమస్సుకు దోషత్వాన్నీ కల్పించిందీ విధాతయే. లేదా వాటిని సహజధర్మాలుగా విధాత 
సృష్టిస్తే మనం వాటికి గుణత్వదోషత్వాలను ఆపాదించినట్లు చెప్పాలి. ప్రకృతాంశాన్ని 
చెప్తున్నది మనమే కాబట్టి మన భావాలను వేధకు తగిలించి మాటాడుతున్నట్టు భావించ 
వలసి వస్తుంది. 
అర్భాంతరన్యాసమా? : శ్లోకంలో అర్జ్భాంతరన్యాసమున్నట్లు కనిపిస్తుంది కానీ 
అర్భాంతరన్యాసం కాదు. వివరణవ్యాఖ్య “అర్భాంతరన్యాసప్రకారశ్చాయమ్‌” అని 
అర్జాంతరన్యాసభేదంగా దీనిని ఉటంకించింది. సామాన్యవిశేషాలకు అంతర్గతార్థ సంగతి 
అర్భాంతరన్యాసంలో ఉండదు. వ్యాఖ్యాత శ్లోకాన్ని వివరిస్తూ “గుణవతాం చస్టికా 
ప్రభృతీనాం యదాత్మయోగ్యే సమున్నతే స్థలే గతిః కల్పితా. యచ్చ దోషవతాం తమః 
ప్రభృతీనాం తదధిష్టానయోగ్యే నిమ్నప్రదేశ ఏవ వర్తనం కల్పితం, తత్‌ పరమేష్టినః ఏవ 
కౌశలవిశేషః నాన్యస్యేత్యర్థః” అని సామాన్యవిశేషాలను కలిపియే అన్వయించాడు. కానీ 
అది సంగతం కాదు. 

ఈ శ్లోకంలో కావ్యలింగాలంకార ముందనవచ్చు. చంద్రప్రభా ఉన్నత స్థితిని 
పొందటానికీ, తమస్సు నిమృస్థితిని పొందటానికీ కారణంగా శ్లోకోత్తరార్థం కనిపిస్తుంది. 
అది సమర్థనను అపేక్షించిన విషయాన్ని సమర్థించటం కాబట్టి ఇది కావ్యలింగాలంకార 
మవుతుంది. “సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌” అని కావ్యలింగలక్షణం. 

ఒకవేళ శోకం “నూనమాత్మసదృశీ హి కల్ప్యతే వేధసా సుగుణదోషయోర్లతిః అని 
తద్ధర్మరూపంగా శ్లోకనిర్మాణముంటే అప్పుడు అర్థాంతరన్యాసాలంకారమయ్యేది. 

నూనం పదం ఉత్రేక్షావ్యంజకం కూడా కావచ్చు కానీ ఇక్కడ నిశ్చయాత్మకమే. 


ఉత్రేక్షలో సంభావన ముంటుంది. x 
శ్లో చన్దపాదజనిత ప్రవృత్తయశ్చన్దకాన్తజలబినవో గిరౌ । 
మేఖలాతరుషు నిద్రితానమూన్సోధయన్యసమయే శిఖణ్ణినః ॥ 67 


అవ : చంద్రోదయంతో చంద్రకాంతశిలలు కరుగుట. 
ప.వి. : చన్ట-పాద -జనిత-ప్రవృత్తయః చ[న్ద-కాన్త-జల-బిందవః గిరౌ । 
మేఖలా తరుషు నిద్రితాన్‌ అమూన్‌ బోధయన్తి అసమయే శిఖబ్లినః ॥ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 151 


అన్వ : గిరౌ చనపాదజనితప్రవృత్తయః చ[న్దకాన్తజలబిందవః మేఖలా తరుషు నిద్రితాన్‌ 
అమూన్‌ శిఖణ్జినః అసమయే బోధయన్తి. 

ప్ర: గిరౌ = కొండపై (గన్నమాదనం పై), చన... ప్రవృత్తయః : చన = చంద్రునియొక్క 
పాద = కిరణాలచేత, జనిత = కల్లింపబడిన, (ప్రవృత్తయః = నడవడిగల, చన... 
బిన్సవః : చ[న్దకాన్త = చలువజాళ్ళయొక్క జల = నీటియొక్క బిన్సవః = బిందువుల, 
మేఖలా-తరుషు : మేఖలా = కొండనడుమునున్న, తరుషు = చెట్లపై, నిద్రితాన్‌ = 
నిద్రిస్తున్న, అమూన్‌ = ఈ, శిఖణ్జినః = నెమళ్ళను, అసమయే = కానివేళలో, బోధయన్తి 
= మేల్మొల్పుతున్నాయి. 

తా: హిమగిరిపై చంద్రకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు తాకి చంద్రకాంతశిలలు 
ద్రవిస్తున్నాయి. ఆ జలబిందువులు కొండల నడుమనున్న చెట్లపై నిద్రిస్తున్న నెమళ్ళను 
నిదుర లేపతున్నాయి. 

విభక్తులు - క్రియలు : 1. చగ్దపాదజనితప్రవృత్తిభిః : ప్రవృత్తినా - ప్రవృత్తిభ్యాం - 
ప్రవృత్తిభిః; చంద్ర... ప్రవృత్తిశబ్దః ఇకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 2. 
చంద్రకాన్తజలబిన్దుఖిః : బిన్గునా - బిన్గుభ్యాం - బిన్దుభి; చగ్దకాన్తజలబిన్గుశబ్దః 
ఉకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 3. గిరిః : గిరిః - గిరీ - గిరయః; 
గిరిశబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. మేఖలాతరుషు : తరౌ - తర్వోః 
- తరుషు; మేఖలాతరు శబ్దః ఉకారాన్తః పుంలింగః సప్త్రమీబహువచనమ్‌; 5. నిర్భతాన్‌ 
: నిరతం - నిర్భృతౌ - నిర్భతాన్‌; నిర్భతశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయాబహు- 
వచనమ్‌; 6. ఇమాన్‌ : ఇవమ్‌ - ఇమౌ - ఇమాన్‌; ఇదం శబ్దః మకారాన్తః పుంలింగః 
ద్వితీయాబహువచనమ్‌; 7. బోధయతి : బోధయతి - బోధయతః - బోధయన్తి; 
బుధిర్‌ అవగమనే ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 8. అసమయే : అసమయే - 
అసమయయోః - అసమయేషు; అసమయశబ్దః అకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; 
9. శిఖండినః : శిఖండినం - శిఖండినౌ - శిఖండినక శిఖణ్బన్‌ శబ్దః నకారాన్తః 
పుంలింగః ద్వితీయాబహువచనమ్‌. 

సంధులు : 1. ప్రవృత్తిభిః౭చంద్ర = ప్రవృత్తిభిశ్చన్ష - విసర్గసంధి; 2. బిన్దుభిః+గిరిః 
= బీిన్దుభిర్దిరి - విసర్గసంధి; 3. బోధయతి+అసమయే = బోధయత్యసమయే - 
యణాదేశసంధి. 

సమాసాలు : 1. చన్టస్య పాదైః జనితా ప్రవృత్తిః యేషాం, తైః, చన్టపాదజనిత ప్రవృత్తిభిః, 
2. చనన్దకాన్తానాం జలానాం బీన్టవః, తైః, చన్రకాన్నజలబిన్దుభి; 3. మేఖలాయాం 
(విద్యమానాః) తరవః, తేషు, మేఖలాతరుషు. 


152 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
శిఖండీ అ మయూరపుచ్చః | గాంగేయారిః | సతు ద్రుపదరాజపుత్రః (అస్య జన్మాది 
వివరణం మహాభారతే - 5-190 అధ్యాయే ద్రష్టవ్యమ్‌) | మయూరః ఇతి మేదినీ । 
యథా రఘుః 1-39... షడ్డసంవాదినీః కేకాః ద్విధా భిన్నః శిఖణ్దభిః | కుక్కుటః । 
బాణః ఇతి హేమచ్యన్టః । విష్ణుః శిఖణ్లీ నహుషో వృషా ఇతి తస్య సహస్రనామస్తోత్రమ్‌ 
| శివః। యథా మహాభారతే -13-17-31-జటీ చర్మీ శిఖణ్లీ చ సర్వాంగః సర్వభావనః. 
- శబ్ద్బకల్పద్రుమః. 
చగకాన్తః : (చన్టః కాన్తః ప్రియో యస్య) కైరవమ్‌ | చ[న్ద ఇవ కాన్తః కాన్తియుక్తః | (చన 
కాన్వః అభీష్టః అధిష్టాతృదేవో9_ స్యేతి వా) మణిభేదః ఇతి మేదినీ | ... అస్య గుణాః 
శిశిరత్వమ్‌ । స్ప్నిగ్ధత్వమ్‌ | అస్రదాహ గ్రహాలక్ష్మీనాశిత్వమ్‌ | శివ ప్రీతికరత్వమ్‌ స్వచ్చత్వం 
చ తద్భవవారిగుణాః | విమలత్వమ్‌ | లఘుత్వమ్‌ ।పిత్తమూర్భా పిత్సాప్రదాహకాస 
మదాత్యయరోగనాశిత్వబ్పు । ఇతి రాజనిఘంటుః - శబ్దకల్పద్రుమః 
వక్రోక్తి : గిరః బోధయతి - అని బోధనక్రియా కర్ఫత్వాన్ని గిరికి వర్తింపజేయటం 
మనోరంజకం. కావ్యాలంకారసూత్రవృత్తిలో వామనుడు దీన్ని వక్రోక్యలంకారమన్నాడు. 
“సాదృశ్యాల్లక్షణా వక్రోక్తి? అని వక్రోక్తిలక్షణం. చేతనకర్శకమైన బోధనను సాదృశ్యం 
వల్ల గిరిలో వర్తింపజేయటం వక్రోక్తి. 

ఇక్కడ మరో విశేషం. గిరికి సాక్షాత్‌ కర్భత్వం లేదు. అదీ లాక్షణికమే. సాక్షాత్మర్భత్వం 
చన్టకాంతశిలాజలానిది. వాటికి గిరికి సామీప్యసంబంధమే ఉంది. లేదా ఆధారాధేయ 
భావసంబంధం. ఆధేయలక్షణాలను ఆధారంలో ఆరోపించి దానికి కర్ఫత్వాన్ని కల్పించటం 
లో ఆధారం మీది గౌరవమై, కవితాచమత్కతీ కనిపిస్తాయి. 


ఈ రీతిగా అచేతనాలకు వాక్యార్థీభావాన్ని కల్గించడం కాళిదాసు రచనలలో తరచుగా 
కనిపించే అంశమే. అభిజ్ఞానశాకున్తలంలో- 


వనతరువులు అత్తగారింటికి వెళ్తున్న శకుంతలకు కానుకలనిచ్చే సన్నివేశంలోనూ; 
విక్రమోర్వశీయంలో అయితే చతుర్థాంకంలో ఊర్వశీవిర హోన్మత్తుడైన పురూరవుడు 
చెట్టునూ, పుట్టనూ, వాగునూ, వంకనూ ఊర్వశితో అనుసంధానం చేసి ఆవేదనను 
వెళ్ళగ్రక్కే సందర్భంలో విశేషంగా కనిపిస్తుంది. ణ్‌ 
శ్లో కల్పవృక్షశిఖరేషు సక్రుతి ప్రస్ఫురద్భిరవికల్పసున్లరి! । 
హారయష్టిగణనామివాంశుభిః కర్తుమాగతకుతూహలశ్ళశీ 11 68 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 153 


ప.వి.: కల్ప-వృక్ష-శిఖరేషు సతి ప్రస్ఫురద్భిః అవికల్ప-సున్దరి । 
హార-యష్టి-గణనామ్‌ ఇవ అంశుభిః కర్తుమ్‌ ఆగత-కుతూహలః శశీ ॥ 
అన్వ: అవికల్ప-సున్దరి! శశీ కల్పవృక్షశిఖరేషు ప్రస్ఫురద్భిః అంశుభిః హారయష్టిగణనాం 
కర్తుమ్‌ ఆగతకుతూహలః ఇవ (అస్తి). 
ప్ర: అవికల్ప-సున్దరి! : అవికల్ప = నిర్వివాదమైన, సుందరి = అందం గలదానా, 
శశీ = చంద్రుడు, కల్పవృక్ష-శిఖరేషు = గన్గమాదనంపైనున్న / కల్పవృక్షాల పైభాగాన, 
ప్రస్ఫురద్భిః = ప్రకాశిస్తున్న, అంశుభిః = కిరణాలతో, హార... గణనామ్‌ : హార = 
ముత్యాలహారాలలోని, యష్టి = పేటలయొక్క గణనామ్‌ = లెక్కను, కర్తుమ్‌ = చేయటానికి, 
ఆగతకుతూహలః ఇవ = ఆసక్తిపడినట్లుగా, అస్తి = ఉన్నది. 
తా: సుందరీ! పార్వతి! చంద్రుని కిరణాలు కల్చవృక్షశిఖరాలపై పడుతున్నాయి. అది 
ఆ చంద్రుడు హారరూపంలో వున్న కల్పవృక్షకుసుమాలయొక్క పేటలను కొలవటానికి 
వచ్చినట్లున్నది. 
విభక్తులు - క్రియలు : 1. శిఖరేషు : శిఖరే - శిఖరయోః - శిఖరేషు; శిఖర శబ్దః 
అకారాన్న నపుంసకలింగః సప్తమీబహువచనమ్‌; 2. సంప్రతి - అవ్యయమ్‌; 8. 
ప్రస్సురద్భిః : ప్రస్ఫురతా - ప్రస్ఫురద్భ్యాం - ప్రస్సురద్భిః; ప్రస్ఫురత్‌ శబ్దః తకారాన్తః 
పుంలింగః తృతీయాబహువచనమ్‌; 4. ఇహ - అవ్యయమ్‌; 5. పశ్య : పశ్య/పశ్యతాత్‌ 
- పశ్యతం - పశ్యత; దృశిర్‌ ప్రేక్షణే ధాతోః లోటి మధ్యమపురు షైకవచనమ్‌; 6. 
సున్దరి! : సున్దరి! - సున్దర్యౌ! - సున్దర్యః!; సున్దరీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః సంబోధన- 
ప్రథమైకవచనమ్‌; 7. హారయష్టిగణనామ్‌ : గణనాం - గణనే - గణనాః; ఆకారాన్తః 
స్రీలింగః హారయష్టిగణనాశబ్దః ద్వితీయైకవచనమ్‌; 8. ఇవ - అవ్యయమ్‌; 9. 
అంశుభిః : అంశునా - అంశుభ్యామ్‌ - అంశుభీః; అంశుః శబ్దః ఉకారాన్తః పుంలింగః 
తృతీయాబహువచనమ్‌; 10. కర్తుమ్‌ - అవ్యయమ్‌ - కృధాతోః తుమున్‌ ప్రత్యయమ్‌; 
11. అగతకుతూహలః : కుతూహల: - కుతూహలౌ - కుతూహలాః; ఆగతకుతూహల - 
శబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 12. శశీ : శశీ -శశినౌ - శశినః; 
శశిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. ప్రస్సురద్భిః+ఇహ = ప్రస్ఫురద్భిరిహ - విసర్గసంధి; 2. ఇవ +అంశుఖీః 
= ఇవాంశుభిః - సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. కల్పవృక్షాణాం శిఖరాణి, తేషు, కల్చ్పవృక్షశిఖరేషు; 2. హారస్యయష్టయః, 
తేషాం/తాసాం, గణనా, తామ్‌, హారయష్టిగణనామ్‌; 3. ఆగతః కుతూహలః యస్మిన్‌ 
సః, ఆగతకుతూహలః. 


154 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
శిఖరమ్‌ : శిఖా అస్యస్య ఇతి | శిఖా+రః హ్రస్వశ్చ । వృక్షాగ్రమ్‌ । తత్పర్యాయః । శిరః 
। అగ్రమ్‌ | ఇత్యమరః ఇతి శబ్దరత్నావళీ పాగ్రమ్‌ ఇతి రాజనిఘంటుః । - శబ్దకల్పద్రుమః 
శిఖర శబ్దం నపుంసకలింగంలో పర్వతా(గభాగానికి వాచకం. పుంలింగంలో 
వృక్షోపరిభాగానికి వాచకం. 
సవతి : ఇదానీమిత్యర్థో౭ి స్య 'సంప్రత్యసాంప్రతం వక్తుముక్తే ముసలపాణినా” (మాఘే 
2/70) సమ్‌+ప్రతి ఇతి ఉపసర్గద్వయసముదాయో9_ యం స్వభావాదధునెత్యర్థే వర్తతే। 
నజ్సంపర్మాత్‌ అసంప్రతి ఇత్యపి | వర్ధమానస్తు తిష్టద్గుగణే పఠిత్వా అవ్యయీభావ- 
సమాసేన అవ్యయత్వమాహ । 
సమ్యక్‌ ఇత్యర్షో9_పి వేదే దృష్టః । యథా - 
“ఆత్మానమేవేవం వైశ్వానరం సంప్రత్యధ్యేషి i” (ఛాందోగ్య 5-11-6) ఆర్దవార్థకో9_ 
పి క్వచిత్‌ | - అవ్యయకోశః 361/62 
అవికల్పసున్దరి : ప్రస్ఫురడ్భిరిహపశ్య సుందరి 1’ అని పాఠాన్తరం. కానీ అవిక్పసుందరి 
అనటంలో కాళీదాసీయశైలి కనిపిస్తుంది. అభిజ్ఞానశాకున్రలంలో కూడా శకున్తలా 
సౌందర్యాన్ని వర్ణిస్తూ... 
శ్లో॥ ఇదం కిలావ్యాజమనోహరం వపుస్తపః క్షమం సాధయితుం య ఇచ్చతి । 
ధ్రువం స నీలోత్సలపత్రధారయాసమిల్లతాం ఛేత్తుమృషిర్వవస్యతి ॥ 
మనోహరత్వానికి కొన్ని కారణాలూ, కొన్ని సాకులూ కూడా ఉంటాయి. ఎటువంటి 
వ్యాజమూ నిసర్గంగానే మనోహరంగా కనిపిస్తోంది. శకుంతల బహుకాలసాహచర్యాదులు 
వ్యాజాలు. ప్రకృతం పార్వతిని అవికల్పసుందరి అనటమూ అటువంటిదే. కాబట్టి ఈ 
పాఠమే సమంజసమూ, సముచితమూ కూడా. 
ఉత్రేక్ష : చంద్రుడు తన కిరణాలతో హారయష్టులను కొలవడానికి వచ్చినట్లున్నదని 
ఉగ్రేక్ష 
శ్లో; పాండ్యోయమంసార్చితలమృహారః - క్షస్తాంగరాగో హరిచన్దనేన । 
ఆభాతి బాలాతపరక్తసానుః - స నిర్ణరోద్దార ఇనాద్రిరాజః ॥ % 
శ్లో ఉన్నతావనతభాగవత్తయా చన్చికా సతిమిరా గిరేరియమ్‌ । 
భక్తిభిర్చహువిధాభిరర్పితా భాతి భూతిరివ మత్తహస్తినః ॥ 69 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 155 


అవ : పర్వతాలపై చంద్రకిరణప్రసారం. 
పవి. : ఉన్నత +అవనత-భాగవత్తయా చ్చికా సతిమిరా గిరేః ఇయమ్‌ | 
భక్తిభిః బహువిధాభిః అర్చితా భాతి భూతిః+ఇవ మత్త-హస్తినః ॥ 
అన్వ : గిరేః ఉన్నతావనతభాగవత్తయా ఇయం సతిమిరా చన్దికా బహువిధాభిః భక్తిభిః 
అర్బితా మత్తహస్తినః భూతిరివ భాతి. 


ప్ర: గిరేః = కొండయొక్క ఉన్నతా... తయా : ఉన్నత = ఎత్తెనవిగా, అవనత = 
క్రిందైనవిగా ఉన్న, భాగవత్తయా = భాగాలు కలిగి ఉండుటవలన, ఇయమ్‌ = ఈ, 
సతిమిరా = చీకటితో కూడిన, చస్చికా = వెన్నెల, బహువిధాభిః = అనేకవిధాలైన, 
భక్తిభిః = భక్తులతో (భక్తిరేఖలతో), అర్చితా = సమర్పింపబడిన, మత్తదన్తినః = 
మదపుటేనుగుయొక్క భూతిః ఇవ = విబూదివలె, భాతి = ప్రకాశిస్తోంది. 


తా: ఈ కొండ నిమ్నోన్నతంగా ఎక్కడికక్కడ విడివిడిగా ఏర్పడినట్టుగా ఒక 
మదపుటేనుగులా ఉంది. దానిపై వెన్నెల ప్రసరించి కాంతిమంతమై వెన్నెల పడనిచోట 
చీకటిగా ఉంది. అది ఆ ఏనుగుకు బహువిధభక్తులతో సమర్పింపబడిన మదగజం 
విబూదిలా ఉంది. 


విభక్తులు - క్రియలు : 1. ఉన్నతావనతభాగవత్తయా : భాగవత్తయా - భాగవత్తాభ్యాం 
- భాగవత్తాభిః; ...భాగవత్తాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 2. చనికా : 
చన్గికా - చస్ధికే - చన్దికాః, చగ్దికాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 8. 
సతిమిరా : సతిమిరా - సిమిరే - సతిమిరాః సతిమిరాశబ్దః ఆకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 4. గిరేః : గిరేః - గిర్యోః - గిరీణామ్‌; గిరిశబ్దః ఇకారాన్తః పుంలింగః 
షష్ట్రేకవచనమ్‌్‌; 5. ఇయమ్‌ : ఇయమ్‌ - ఇమే - ఇమాః; ఇదమ్‌ శబ్దః మకారాన్తః 
స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 6. భక్తిభిః : భక్తా - భక్తిభ్యాం - భక్తిభిక భక్తిశబ్దః 
ఇకారాన్తః స్త్రీలింగః తృతీయాబహువచనమ్‌; 7. బహువిధాభిః : విధయా - విధాభ్యాం 
- విధాభిః; బహువిధాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయాబహువచనమ్‌; 8. అర్చితా : 
అర్చితా - అర్చితే - అర్చితాః; అర్చితా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
9. భాతి : భాతి - భాతః - భాన్తి;, భా దీపా ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 
10. భూతిః : భూతిః - భూతీ - భూతయః; భూతిశబ్దః ఇకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 11. ఇవ - అవ్యయమ్‌; 12. మత్తహస్తినః : హస్తినః - హస్తినోః - 
హస్తినామ్‌; మత్తహస్తిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః షష్ట్వేకవచనమ్‌. 


156 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


సంధులు : 1. గిరేః+ఇయమ్‌ = గిరేరియమ్‌ - విసర్గసంధి; 2. భక్తిభిః+బహు = 
భక్తిభిర్భహు - విసర్గసంధి; 3. విధాభిః+అర్చితా = విధాభిరర్పితా - విసర్గసంధి; 4. 
భూతిః+ఇవ = భూతిరివ - విసర్గసంధి. 

సమాసాలు : 1. ఉన్నతాః అవనతాః చ భాగాః సన్తి అస్య ఇతి, ఉన్నతావనతభాగవాన్‌, 
తస్య భావః తత్తా తయా, ఉన్నతావనతభాగవత్తయా; 2. తిమిరేణ సహ వర్తత ఇతి, 
సతిమిరా; 8. బహ్య్యః చ తాః విధాః, తాభిః, బహువిధాభిః; 4. మత్తశ్చ అసౌ హస్సీ, 
తస్య, మత్తహస్తినః. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

భక్తిభిః : భక్తి పదం ఇక్కడ భక్తిచేత అలదబడిన రేఖలనే అర్దాన్నిస్తుంది. గజశరీరంపై 
బూది రేఖలను అద్దటంలో బహువిధభక్తులనటంలో బెచిత్యం లేదు గాబట్టి. బహువిధత్వం 
ఆ యా రేఖల స్వరూపానికి సంబంధించింది. శరీరం ఉన్నతావనతభాగసహితం కాబట్టి 
తదనుగుణంగా భక్తిరేఖలలో బహువిధత్వం. 

చస్టికా : చన్దః ఆశ్రయత్వేన అస్తి అస్యాః । “అత ఇనిఠనౌ' (5-2-115) ఇతి ఠన్‌। 
జ్యోత్నా ఇత్యమరః - శబ్దకల్పద్రుమః. 

ఉన్నతేషు : ఉన్నతేషు శశినః ప్రభా స్థితా (66) శ్లోకానికి ఇది కొనసాగింపు. వెన్నెల 
ఉన్నత ప్రాంతాలలోనూ, చీకటి అధః ప్రదేశాలలోనూ ఉన్నదని ఆ శ్లోకంలో వర్ణించిన 
కవి అక్కడ గుణదోషాలతో పోలికను చెప్పటం లక్ష్యంగా పద్యాన్ని ముగించాడు. ఇక్కడ 
ఆ చంద్రికావ్యాప్తి ఫలస్వరూపాన్ని వర్ణిస్తూ అలా వ్యాపించిన వెన్నెల మదపుటేనుగు 
శరీరం మీదున్న భూతిరేఖలవలె ఉన్నదని ఉపమించినాడు. ఈ వర్ణనలో కవి తనకు 
గల దుర్వత, గజవర్ణనాసక్తిని ప్రదర్శించాడు. 


ఉపమాలంకారం : శ్లోకంలో ఉపమాలంకారం టశ్రౌతి. గిరిచన్టిక ఉపమేయం. 
మత్తగజభూతి ఉపమానం. సతిమిరిత్వం చగ్టికాగత ధర్మం. భక్తిమత్వం ఉపమాన గత 


లక్షణం. ఈ రెండింటికీ సమానత్వం వస్తు ప్రతివస్తురూపం. x 
శ్లో ఏతదుచ్చ్వసితపీతమైన్టవం సోఢుమక్షమమివ ప్రభారసమ్‌ । 
ముక్తషట్బదవిరావమజ్ఞుసా భిద్యతే కుముదమా నిబన్గనాత్‌ 11 70 


అవ : చంద్రకళతో కుముదవికాస వర్ణన 


ప.వి. : ఏతద్‌ ఉచ్చ్వసితపీతమ్‌ ఐన్టవం సోఢుమ్‌ అక్షమమ్‌ ఇవ ప్రభా-రసమ్‌ । 
ముక్త-షట్పద -విరావమ్‌ అంజసా భిద్యతే కుముదమ్‌ ఆ నిబన్గనాత్‌ I 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 157 


అన్వ : ఏతత్‌ కుముదమ్‌ ముక్తషట్పదవిరావమ్‌ ఉచ్చ్వసితపీతమ్‌ ఐన్టవం ప్రభారసం 
సోఢుమ్‌ అక్షమమ్‌ ఇవ ఆ నిబన్టనాత్‌ భిద్యతే. 


ప్ర : ఏతత్‌ = ఈ, కుముదమ్‌ = కలువ, ముక్త... విరావమ్‌ : ముక్త = విడువబడిన, 
షట్పద = తుమ్మెదలయొక్క విరావమ్‌ = ధ్వనికలదియై, ఉచ్చ్వసిత-పీతం (సత్‌) : 
ఉచ్చ్వసిత = వికసించుటచేత, పీతమ్‌ = పచ్చనివన్నె గలదై, ఐన్టవమ్‌ = చంద్ర 
సంబంధమైన, ప్రభారసమ్‌ = కాంతిరసాన్ని సోఢుమ్‌ = భరించుటకు, అక్షమమ్‌ ఇవ 
= అసమర్థమన్నట్లుగా, ఆ నిబన్గనాత్‌ = తొడిమనుండీ, అభిద్యతే = విచ్చుకుంటోంది. 
తా : చన్హోదయంతో కలువ వికసిస్తోంది. అది చన్టప్రభారసాన్ని సహించటానికై 
అసమర్థమై తొడిమనుండీ కూడా వికసిస్తున్నట్టుంది. తెలవారి దానిలో చిక్కుకున్న 
తుమ్మెదలు కలువ విచ్చుకోవటం వల్ల బయటపడి ధ్వని చేస్తున్నాయి. కలువ విచ్చుకోవటం 
వలన పచ్చగా ప్రకాశిస్తోంది. 

విభక్తులు - క్రియలు : 1. ఏతత్‌ : ఏతత్‌ - ఏతే - ఏతాని; ఏతచ్చబ్దః దకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. ఉచ్చ్వసితపీతమ్‌ : పీతం - పీతౌ - పీతాన్‌; 
ఉచ్చ్వసితపీత శబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 3. ఐందవమ్‌ : ఐందవమ్‌ 
- ఐందవౌ - ఐందవాన్‌; ఐందవశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 4. 
సోఢుమ్‌ - అవ్యయమ్‌. షహ ధాతువుపై తుమున్‌ ప్రత్యయం; 5. అక్షమమ్‌ : అక్షమమ్‌ 
- అక్షమే - అక్షమాణి; అక్షమశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 6. 
ఇవ - అవ్యయమ్‌; 7. ప్రభారసమ్‌ : రసం - రసా - రసాన్‌; రసశబ్దః అకారాన్తః 
పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 8. ముక్తషట్పదవిరావమ్‌ : విరావం - విరావే - విరావాని; 
ముక్తషట్పదవిరావ శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 9. అమృసామ్‌ 
: అమృసః - అమృసోః -ా అమృసామ్‌; అమృస్‌ శబ్దః సకారాన్తః నపుంసకలింగః 
షష్టీబహువచనమ్‌; 10. భిద్యతే : భిద్యతే - భిద్యేతే - భిద్యన్వే భిదిర్‌ విదారణే ధాతోః 
కర్మణి లటి ప్రథమపురుషైకవచనమ్‌; 11. కుముదమ్‌ : కుముదం - కుముదే - 
కుముదాని; కుముదశబ్దః అకారాన్న నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 12. ఆ(జ్‌) - 
అవ్యయమ్‌; 18. నిబన్ధనాత్‌ : నిబన్ధనాత్‌ -నిబన్టనాభ్యాం - నిబన్ధనేభ్య; నిబన్ధన 
శబ్దః అకారాన్తః నపుంసకలింగః పంచమ్యేకవచనమ్‌. 

సంధులు : 1. ఏతత్‌ +ఉచ్చ్వసిత = ఏతదుచ్చ్వసిత - జశ్వసంధి. 

సమాసాలు : 1. ఉచ్చ్వసితేన పీతమ్‌, ఉచ్చ్వసిత పీతమ్‌  ; 2. ప్రభాణాం రసమ్‌, 
ప్రభారసమ్‌; 3. ముక్తానాం షట్పదానాం విరావః యస్మిన్‌ తత్‌, ముక్తషట్పదవిరావమ్‌ 
అథవా ముక్తః షట్పదానాం విరావః యేన తత్‌. 


158 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
కుముదమ్‌ : కౌ మోదతే ఇతి | కు+ముద్‌ “ఇగుపధజ్ఞాప్రీకిరః కః” సూత్రంతో “కి 
ప్రత్యయం. కిత్తు గాబట్టి గుణాభావం. 

కుముదం పిచ్చిలం స్నిగ్గం మధురం హ్లోది శీతలమ్‌” అని భావప్రకాశం 
కుముదలక్షణాలను తెలిపింది. 

మేదినీకోశం దీన్ని రక్తపద్మమంటుంది. 


ముక్తషట్పదవిరావమ్‌ ఏ సాయం సంధ్యలో తామర ముడుచుకొనే వేళకు అక్కదే ఉండి 
రాత్రంతా చిక్కుకొని పోయిన తుమ్మెదలు ఉదయమే తమ్మి వికసించిన తరువాత పైకి 
ఎగరటం కవి సమయసిద్ధం. ఆ మేరకు వర్ణనలూ ఉంటాయి. 
శ్లో రాత్రిర్లమిష్యతి భవిష్యతి సుప్రభాతం 
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీః ॥ 
శ్లో॥ ఇత్థం విచిన్తయతి కోశగతే ద్విరేఫే | 
హా హన్త హన్త నళినీం గజ ఉజ్జహార ॥ 
అదే విధంగా కాళిదాసు కుముదవిషయంలో కూడా ఆ కవిసమయాన్నే పాటిస్తూ 
కుముదాలలో ఉదయవేళ తుమ్మెదలు చిక్కుకున్నట్లు, సాయం సంధ్యలో కలువ 
వికసించగానే అవి అరుస్తూ బయటపడినట్లు వర్ణిస్తున్నాడు. స్పిగ్గశీతలత్వలక్షణాలు 
గల కుముదవికాసాన్ని వర్ణించటం ప్రకృతరసానికి ఉద్దీపకం. 
షట్సదః : షట్‌ పదాని యస్య సః షట్పదః | షట్పదధ్వని శుభశకునం. 
శ్లో॥ యే షట్పదాద్యాశ్ళకునాని తేషా - మాశ్చర్యరూపాణి నిరూపయామః । 
శ్రయేత వామో యది మంజు గుంజన్‌ - పశ్యేత వా వామదిశం ప్రసర్బన్‌ ॥ 
శ్లో ఆస్వాదయేద్వా కుసుమం ప్రశస్తం - భృంగస్తదా స్యాత్‌ సుమహాన్‌ ప్రమోదః। 
అత్రాపరే సన్తి చ షట్పదా యే - యాత్రాసు వైవామగతాః ప్రశస్తాః ॥ 
- వసంతరాజశాకునమ్‌. 
అ భిద్యతే : 'భిద్యతే కుముదమా నిబన్టనాత్‌ ” అన్నది శ్లోకపాదం. ఇక్కడ “ఆనిబన్ధనాత్‌' 
(తొడిమనుండి) భిద్యతే అని ఒక అన్వయం. నిబన్ధనాత్‌ ఆ భిద్యతే అని మరొక అన్వయం. 


ఆ భిద్యతే అని అన్వయించినపుడు ఆ ఉపసర్ష. ప్రాదులలో ఒకటి. అయితే 
ఉపసర్గకూ, ధాతువునకూ మధ్య మరోపదం ఉందవచ్చునా అన్నది ప్రశ్న కాబట్టి ఇది 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 159 


ఉపసర్గ కాదు. ఆ నిబన్గనాత్‌ అని కాని నిబన్టనాత్‌ ఆ భిద్యతే అని అన్వయించవలసినదే. 
అప్పుడది అవ్యయమవుతుంది. మర్యాదార్థంలో దాని ప్రయోగం. “ఆజ్‌ మర్యాదా వచనే” 
(1-4-89) అని ఆజ్‌ కర్మప్రవచనీయమవుతుంది “ఆజ్‌ మర్యాదా ఖివిధ్యోః అని 
వికల్పంగా సమాసం చేస్తే ఆ నిబన్ధనమ్‌. సమసింపజేయకపోతే ఆ నిబన్థనాత్‌. 


అలంకారం : “అత్ర పారతద్రవపాయినా పశ్చాత్పోఢధుమశక్తేన ఉత్రోశతా భిన్నశరీరేణ 
సామ్యం ప్రతీయతే” అని ప్రకాశికా వ్యాఖ్య. 

“అత్ర కుముదస్య పీతపారతద్రవేణ పశ్చాత్‌ తద్వీర్యం సోఢుమశక్తేన భిన్నసర్వాంగేణ 
క్రందతా పురుషేణ సామ్యం ప్రతీయత ఇతి సమాసోక్తిణి అని వివరణవ్యాఖ్య. ఇక్కడ 
ధ్వనించేది సామ్యమే. కానీ ప్రకాశికసమాసోక్తిని నామ్నా నిర్దేశించలేదు. % 

శ్లో పశ్య కల్పతరులమ్మి శుద్ధయా జ్యోత్నృయా జనితరూపసంశయమ్‌ । 

మారుతే చలతి చణ్ణి! కేవలం వ్యజ్యతే విపరివృత్తమంశుకమ్‌ nm 71 
అవ : కల్పతరువులపైని వెన్నెల వెలుగులను వర్ణించటం. 
ప.వి. : పశ్య కల్ప-తరు-లమ్బి శుద్ధయా జ్యోత్స్నుయా జనిత-రూప-సంశయమ్‌ । 
మారుతే చలతి చణ్జి! కేవలం వ్యజ్యతే విపరివృత్తమ్‌ అంశుకమ్‌ ॥ 
అన్వ : చల్లి! కల్పతరులమ్బి శుద్దయా జ్యోత్నయా జనితరూపసంశయమ్‌ అంశుకం 
® 
మారుతే చలతి విపరివృత్తం కేవలం వ్యజ్యతే పశ్య. 
ప్ర: చల్లి! = కోపనశీలా!, కల్పతరు-లమ్బి : కల్పతరు = కల్పవృక్షమందు, లమ్బి = 
వ్రేలాడుతున్నదీ, శుద్ధయా = నిర్మలమైన, జ్యోత్స్నుయా = వెన్నెలతో, జనిత.. సంశయమ్‌ 
: జనిత = కల్లింపబడిన, రూప = రూపవిషయకమైన, సంశయమ్‌ = సందియం 
గలదీ అయిన, అంశుకమ్‌ = వస్ర్రం/ పల్లవం, మారుతే = గాలి, చలతి = కదలుతుండగా, 
విపరివృత్తం కేవలమ్‌ = మడతబడియే / వెనుదిరిగియే, వ్యజ్యతే = కనిపిస్తోంది, పశ్య 
= చూడు. 
తా: కోపనస్వభావా! పార్వతి ! రూపవిషయంలో సంశయాన్ని కలిగిస్తూ కల్పవృక్షానికి 
వ్రేలాడుతున్న అంశుకం గాలికి కదలి మడతపడి కనిపిస్తోంది చూడు. 
విభక్తులు - క్రియలు : 1. పశ్య : పశ్య/పశ్యతాత్‌ - పశ్యతమ్‌ - పశ్యత; దృశిర్‌ ప్రేక్షణే 
ధాతోః లోటి మధ్యమపురు షైకవచనమ్‌; 2. కల్పతరులమ్మ్బి: లమ్బి - లమ్మినీ ఆ లమ్మీని; 
కల్పతరులమ్బిశబ్దః నకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 3. శుద్ధయా : 
శుద్ధయా - శుద్దాభ్యాం - శుద్దాభిః, శుద్ధాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 


160 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


4. జ్యోత్సయా వ్‌ జ్యోత్నయా - జ్యోత్నాభ్యాం - జ్యోత్నాాభి; జ్యోత్నాశబ్దః ఆకారాన్నః 
స్రీలింగః తృతీయైకవచనమ్‌; 5. జనితరూపసంశయమ్‌ : సంశయం - సంశయే - 
సంశయాన్ని; జనితరూపసంశయ శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
6. మారుతే : మారుతే - మారుతయోః - ...మారుతేషు; మారుతశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 7. చలతి : చలతి - చలతోః - చలత్సు; చలత్‌ 
శబ్దః తకారాన్తః పుంలింగః సప్తమ్యేకవచనమ్‌; 8. చబ్లి! : చండి! - చండ్యా! - 
చండ్యః!; చణ్జీ శబ్దః ఈకారాన్తః స్త్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 9. కేవలమ్‌ - 
అవ్యయమ్‌; 10. వ్యజ్యతే 3 వ్యజ్యతే - వ్యజ్యేతే - వ్యజ్యన్తే; వి పూర్వకాత్‌ ఆజ్ఞ ధాతోః 
కర్మణి లటి ప్రథమపురుషైకవచనమ్‌; 11. విపరివృత్తమ్‌ : విపరివృత్తమ్‌ - విపరివృత్తే 
- విపరివృత్తాని; విపరివృత్త శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమపురుషైకవచనమ్‌; 
12. అంశుకమ్‌ : అంశుకమ్‌ - అంశుకే - అంశుకాని; అంశుకశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 


సమాసాలు : 1. కల్పతరౌ లమ్బితుం శీలమ్‌ అస్య ఇతి, కృదన్తలమ్బి (ణిని 
ప్రత్యయాంతం); 2. జనితః రూపే సంశయః యస్య తత్తథా, జనిత రూపసంశయమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

జ్యోత్స్నా : జ్యోతిరస్తి అస్యామ్‌ ఇతి “జ్యోత్సాతమి(స్రాశ్ళంగిణోజస్విన్నూర్జస్వలగో - 
మిన్మలినమలీమసాః” సూత్రంతో మత్వర్థనిపాతనం జ్యోతిశబ్దంమీద జ్యోత్స్నా రూపం. 
కేవలమ్‌ : కే వృ(సేవనే) + వృషాదిత్వాత్‌ కలచ్‌ । యద్వా కే (శిరసి - మూర్చావచ్చేదే 
వలయతి) వల్‌+అచ్‌- (అలుక్‌ సమాస. నిర్ణీతమితి అమరమేదినీకారౌ. జ్ఞానభేదః 
ఇతి విశ్వ, హేమచన్దశ్చ. సాంఖ్యకారికాయాం యథా - 


“అవిపర్యయాత్‌ విశుద్ధం కేవలముత్పద్యతే జ్ఞానమ్‌” | శుద్ధమ్‌ ఇతి రఘువంశే - 
“న కేవలానాం పయసాం (2/63) - శబ్దకల్పద్రుమః. 


పరికరాంకురాలంకారం : చణ్చి! అని పార్వతి సంబోధనం ఇక్కడ సాభిప్రాయం. 
'తవాంశుక పరివర్తనే పరికుష్యసీతి ద్యోతనాయ చజ్లీతి పదమ్‌” (ప్రకాశికావ్యాఖ్య). “అత్ర 
చబ్దీతి సమ్బుద్భ్వా తవాంశుకపరివర్తనే త్వం కుష్యసీతి ద్యోత్యతే” (వివరణవ్యాఖ్య) 1 ™ 
రీతిగా అది సాభిప్రాయవిశేష్యం కాబట్టి అది పరికరాంకురాలంకారం. 'సాభిప్రాయే 
విశేష్యే తు భవేత్పరికరాంకురణ అని పరికరాంకురలక్షణం. 

నిశ్చయాంత సంశయాలంకారం : కల్పవృక్షాల పై వ్రేలాడుతున్న వెన్నెల వెన్నెలా? వస్త్రమా 
అనే సంశయాన్ని కలిగిస్తోంది. అయితే అది ఉత్తరక్షణంలో గాలివాటంవలన తొలగి 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 161 


పోతోంది. గాలి వీచగానే వస్త్రస్థానీయాలయిన పల్లవాలు కదులుతున్నాయి. వెన్నెల 
కదలటం లేదు కాబట్టి వెన్నెలే వెన్నెల అనీ. పల్లవాలు పల్లవాలనీ తెలుస్తోంది కాబట్టి 
ఇది నిశ్చయాంతసందేహాలంకారం. 


శక్తిభద్రుని ఆశ్చర్యచూడామణి నాటకంలో షష్టాంకంలో హనూమంతుడు 
అశోకవనంలో శింశుపాతరువును అన్వేషిస్తూ పలికిన మాటల్లో కల్పతరువుల పల్లవాలనే 
అంశుకాలుగా వర్ణించిన ఈ క్రింది శ్లోకాన్ని వివరణవ్యాఖ్య (ప్రదర్శించింది - 


శ్లో ఏషాం పల్లవమంశుకాని కుసుమం ముక్తాః ఫలం విద్రుమం 
వైడూర్యం దలమంకురో మరకతం హైమం చ శాఖాశతమ్‌ । 
ఏతే కే జగతీరుహో వనజుషాప్యజ్ఞాతపూర్వా మయా 


ప్రాయస్సారమమీ దివో విటపినః కిం తైర్మమాన్యో భరః ॥ ణం 
శ్లో శక్యమబ్లులిభిరుద్ధ్భతై రధ శ్శాభినాం పతితపుష్పపేశలైః । 
పత్రజర్దరశశిప్రభాలవైరేఖిరుతృచయితుం తవాలకమ్‌ ॥ 72 


అవ : చంద్రకిరణ ప్రసారవర్ణన. 

ప.వి. : శక్యమ్‌ అంగుళిభిః ఉద్ధృతైః అధః శాఖినాం పతిత-పుణ్యపేశలైః । 
పత్ర-జర్జర-శశి-ప్రభా-లవైః ఏభిః ఉత్క్మచయితుం తవ అలకమ్‌ ॥ 

ప్ర: శాఖినామ్‌ = చెట్లయొక్క అధః = క్రిందుగా, అంగుళిఖిః = వేళ్ళతో, ఉద్ధృతైః = 

పైకెత్తబడినదీ, పత్ర... లవైః : పత్ర = ఆకులపై, జర్జర = శిథిలమైన, శశి-ప్రభా = 

చంద్రకాంతులయొక్క లవైః = స్వల్పభాగాలు గలవీ, పతిత... పేశలైః : పతిత = 

పడిపోయిన, పుణ్య = పుణ్యాలయొక్క లేశైః = అందమైనవీ అయిన, ఏభిః = ఈ 

కరాలతో (చేతులు కిరణాలు), తవ = నీయొక్క అలకమ్‌ = ముంగురులను, ఉత్‌- 

కచయితుమ్‌ = ముడివేయుటకు, శక్యమ్‌ = సాధ్యమే. 


తా: పార్వతి! ఈ చెట్ల క్రిందరాలిన ఆకులను వ్రేళ్ళతో పైకెత్తి ఆ కరాలతో నీ ముంగురలను 
ముడివేయవచ్చు. ఆ కరములు ఆకులపై శిథిలమైన వెన్నెలల కాంతులు గలవి. 
పడిపోయిన పవిత్రసౌందర్యం గలవీ కూడా. 

విభక్తులు - క్రియలు : 1. శక్యమ్‌ : శక్యం - శక్యే - శక్యాని; శక్యశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. అంగుళిభిః : అంగుళ్యా - అంగుళిభ్యామ్‌ - 
అంగుళుభిః; అంగుళిశబ్దః ఇకారాన్తః స్రీలింగః తృతీయాబహువచనమ్‌; 8. అధః - 
అవ్యయమ్‌; 4. శాఖినామ్‌ : శాఖినః - శాఖినోః - శాఖినామ్‌; శాఖిన్‌ శబ్దః నకారాన్తః 


162 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


పుంలింగః షష్టీబహువచనమ్‌; ర పతితపుణ్యపేశలైః : పేశలేన - పేశలాభ్యాం - 
పేశలైః; పతితపుణ్యపేశల శబ్దః అకారాన్నః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 6. 
పత్రజర్దరశశిప్రభాలవైః : లవేన - లవాభ్యాం - లవైక; పత్ర జరరశశిప్రభాలవశబ్దః 
అకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 7. ఏభిః : అనేన - ఆభ్యామ్‌ - ఏభిః; 
ఇదం శబ్దః మకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 8. ఉత్మచయితుమ్‌ - 
అవ్యయమ్‌; 9. తవ : తవ/తే - యువయోః/వామ్‌ - యుష్మాకం/వః; యుష్మత్‌శబ్దః 
దకారాన్తః షష్ట్రేకవచనమ్‌. 
సంధులు : 1. అంగుళిభీః +ఉద్ధృతైః = అంగుళిభీరుద్ధృతైః - విసర్గసంధి; 2. ఉద్ధుతైః 
+ అధః = ఉద్ధృతైరధః - విసర్గసంధి; 3. లవైః+ఏభిః = లవైరేభిః - విసర్గసంధి; 4. 
ఏభిః+ఉత్మచయితుమ్‌ = ఏభిరుత్మచయితుమ్‌ - విసర్గసంధి; 5. తవ+అలకమ్‌ = 
తవాలకమ్‌ - సవర్ణదీర్షసంధి. 
సమాసాలు : 1. పతితాని చ తాని పుష్పాణి | తద్వత్‌ పేశలాః, తైః, పతితపుణ్య పే శలైః; 
pa పతైః జర్జరాః శశినః ప్రభాణామ్‌ లవాః, తైః, పత్రజర్జరశశిప్రభాలవైః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

62వ పద్యంలో (“శక్యమంగుళిభిః...”) చంద్రకిరణాలు కర్ణపూరరచనాయోగ్యాలని 
వర్ణించాడు. ఇక్కడ అదే విధమైన బెపచారికతతో చంద్రప్రభలతో పార్వతి కొప్పుముడి 
వేయవచ్చని ప్రకటిస్తున్నాడు కవి. శక్యపదప్రయోగంలోని వైశిష్ట్యాన్ని కూడా ఆ శ్లోకం 
దగ్గర చెప్పినట్లే స్వీకరించాలి. 

ఇక్కడ శ్లోకం ద్వారా నాయకునిలోని అనుకూలనాయకత్వం, నాయికలోని 
స్వాధీనపతికాత్వం వ్యక్తమవుతాయి. వివాహం తర్వాత గడిచిన సమయం తక్కువే అయినా 
వారిరువురూ సాధారణదంపతులు కాకపోవటం ఆ అన్యోన్యతా హేతువు. వారిరువురూ 
పరస్పర తపస్సంపత్సలాయితపరస్పరులు. వాగార్థాలవలె అవిభాజ్యశరీరులు. ఆ 
అంతఃపేరణ ఆ అన్యోన్యతకు మూలకారణమవుతుంది. 


ఆ ఇరువురి తొలి స్పందనలలోనే కాళిదాసు ఆ అమరికను వ్యక్తపరచాడు మదనుని 
బాణాలకు చలించిన శివుని తొలి కదలికలో... 


శ్లో హరస్తు కించిత్సరివృత్తధైర్య - శ్చన్లోదయారమృ ఇవాంబురాశిః । 
ఉమాముఖే బిమ్బఫలాధరోష్టే - వ్యాపారయమాస విలోచనాని ॥ 
చన్లోదయారంభంలో సాగరుడిలాగా పరమశివుడు పొంగినట్లు వర్ణించాడు. ఆ 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 163 


బంధం చిరస్థాయి. అవిభాజ్యం. దానినే ధ్వనింపజేశాడు. అలాగే పార్వతికూడా 
కపటవటువు పరమేశ్వరుడుగా కనబడిన క్షణంలో... 
శ్లో తం వీక్ష్య వేపథుమతీం సరసాబ్బయప్టిరిక్షేప ఏవ పటముద్‌ధృతముద్వపన్తీ । 
మార్గాచలవ్యతికరాకులితేవ సిన్దుః శైలాధిరాజతనయా న యయౌ న తస్టా ॥ 
పార్వతి కొండ ఎదురువచ్చిన నదిలాగా అక్కడనుండి కదలలేకపోయింది, అక్కదే 
నిలువలేకపోయింది - అని పార్వతిలోని శివానురక్తిని(అవిభాజనీయభావాన్ని) 
ప్రకటించాడు. శివపార్వతుల ఆ అన్యోన్యతయే ప్రకృతశ్లోకంలో వారిని అనుకూలస్వాధీన- 


పతికలను చేసింది. x 
శ్లో ఏష తారముఖీ! యోగతారయా యుజ్యతే తరలబిమృయా శశీ 1 
సాధ్వసాదుపగత ప్రకమ్పయా కన్యయేవ నవదీక్షయా వరః ॥ 73 


అవ : చంద్రవర్ణన. 

ప.వి. : ఏషః తార-ముఖి! యోగ-తారయా యుజ్యతే తరల-బిమృయా శశీ | 
సాధ్వసాద్‌ ఉపగత-ప్రకమ్సయా కన్యయా ఇవ నవదీక్షయా వరః ॥ 

అన్వ : తారముఖి! ఏషః శశీ సాధ్వసాత్‌ ఉపగత-ప్రకమ్పయా నవ-దీక్షయా కన్యయా 

వరః ఇవ తరల-బీమ్బృయా యోగ-తారయా యుజ్యతే. 

ప్ర: తారముఖి! : తార = ప్రకాశవంతమైన, ముఖి! = మోముగలదానా!, ఏషః =ఈ, 

శశీ = చంద్రుడు, సాధ్వసాత్‌ = సిగ్గువలన, ఉపగతప్రకమ్పయా : ఉపగత = పొందబడిన, 

ప్రకమ్పయా = వణకుగలదీ, నవ-దీక్షయా = నూతన (వైవాహిక) దీక్ష గలదీ అయిన, 

కన్యయా = వధువుచే, వరః ఇవ = వరునివలె, తరలబిమృయా : తరల = చంచలమైన, 

బీిమృయా = మండలం (బింబం) గల, యోగ-తారయా = యోగతారతో, యుజ్యతే = 

కలుస్తున్నాడు. 

తా : తారముఖి! పార్వతి! ఈ చంద్రుడు తరలబింబంగల తారకతో కలుస్తున్నాడు. 

అది సిగ్గుపడుతూ కంపిస్తున్న నవవధువుతో వరుడు కలిసినట్లుంది. 

విభక్తులు - క్రియలు : 1. ఏషః : ఏషః - ఏతౌ - ఏతే; ఏతచ్చబ్దః దకారాన్తః 

పుంలింగః ప్రథమైకవచనమ్‌; 2. తారముఖి! : తారముఖీి! - తారముఖ్యౌ! - తారముఖ్యః!; 

తారముఖీశబ్దః ఈకారాన్నః ప్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 3. యోగతారయా : 

తారయా - తారాభ్యాం - తారాఖిః; యోగతారాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయైక- 

వచనమ్‌; 4. యుజ్యతే : యుజ్యతే - యుజ్యేతే - యుజ్యన్తే యుజిర్‌ యోగే ధాతోః 


164 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


కర్మణి లటి ప్రథమపురుషైకవచనమ్‌; 5. తరలబిమృయా క బిమృయా - బిమ్బాభ్యాం 
- బిమ్మాథిక తరలబిమ్బ్చాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః తృతీయైకవచనమ్‌; 6. శశీ : శశీ 
- శశినౌ - శశినక; శళిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 7. సాధ్వసాత్‌ 
: సాధ్వసాత్‌ - సాధ్వసాభ్యాం - సాధ్వసేభ్యః; సాధ్వసశబ్బః అకారాన్న నపుంసకలింగః 
పంచమ్యేకవచనమ్‌; 8. ఉపగతప్రకమ్పయా : ప్రకవ్పృయా - ప్రకమ్పాభ్యాం - 
ప్రకమ్సాభిః; ఉపగత ప్రకమ్పాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 9. కన్యకా 
: కన్యకా - కన్యకే - కన్యకాః; కన్యకా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 
10. ఇవ - అవ్యయమ్‌; 11. నవదీక్షయా : దీక్షయా - దీక్షాభ్యాం - దీక్షాభిః; 
నవదీక్షాశబ్దః ఆకారాన్తః స్రీలింగః తృతీయైకవచనమ్‌; 12. వరః : వరః - వరౌ - 
వరాః; వరశబ్దః ఆకారాన్న పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. సాధ్వసాత్‌+ఉపగత = సాధ్వసాదుపగత - జశ్వసంధి; 2. కన్యకా+ఇవ 
= కన్యకేవ - గుణసంధి. 
సమాసాలు : 1. తారం ముఖం యస్యాః తస్యాః సంబుద్దా తారముఖి!; 2. యోగాభ్యా 
తారా, తయా, యోగతారయా; 3. ఉపగతః ప్రకమ్పః యయా, తయాః, ఉపగత- 
ప్రకమ్పయా; 5. నవా దీక్షా యస్యాః, తయా, నవదీక్షయా. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
యోగతార : “యస్యాం తారాయాం చన్రస్తిష్టతి సా యోగతారా” (ప్రకాశికా వ్యాఖ్య). 
జ్యోతిషపరిగణనలో తొమ్మిది తారలుంటాయి. జన్మ, సంపత్‌, విపత్‌, క్షేమ, ప్రత్యక్‌; 
సాధన, నైధన, మిత్ర, పరమమిత్రతారలు. వీటిలో ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా 
చంద్రుడున్న తార సాధనతార అవుతుంది. కాబట్టి యోగతారాపదానికి సాధనతార 
అని అరం. 
థి 

ఇక 27 యోగాలు విష్మంభాదులు. ఇవి నక్షత్రాలవలె వరుసగా ఏర్పడుతుంటాయి. 
అయితే కలియుగంలో ఈ యోగాల ప్రభావంలేదనే అభిప్రాయాన్ని కాశీఖండం చెప్తోంది. 
“జన సిద్ధతి కలౌ యోగో న సిద్ధతి కలౌ తపః 1” - కాశీఖండం 6-82 
“శ్లో చంచలేంద్రియవృత్తిః స్యాత్‌ కలికల్మషజృమృణాత్‌ 

అల్పాయుః స్యాత్తథా న్యూణాం క్వేహ యోగమహోదయః ॥”- కాశీఖండం-42 
తారముఖి! : తారముఖి! - సాభిప్రాయసంబోధనమ్‌. 'తారమత్యుజ్ఞ్వలంి” అని 
వివరణవ్యాఖ్య. శుద్ధమౌక్తికమని శబ్బకల్పద్రుమం, తారశబ్దంః పుంలింగమైతే. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 165 


నపుంసకలింగమైతే (తారమ్‌) రూప్యమని అర్థం. అది స్వర్ణమయమైనా కావచ్చు 
రజితాదిమయమైనా కావచ్చు. వెండి, ముత్తెం అనికూడా అర్థాలు. మౌక్తికమిక్కడ 
ఉజ్జ్వలత్వానికీ, నిర్మలత్వానికీ సంకేతం. ఉత్తమతారలక్షణమ్‌ - 
శ్లో దగ్గోత్తీర్ణం సుశీతం యన్నిర్మలం కుందసన్నిభమ్‌ । 
గురుస్నిగ్ధకుమారబ్బు తారముత్తమమిష్యతే ॥ 
చంద్రుడు యోగతారతో కలుస్తున్నాడు అనటం ద్వారా తారముఖి అయిన పార్వతికి 
కూడా యోగకాలమాసన్నమైనదని ధ్వని. 


నర్మ: నాయకవ్యాపారరూపమైన వృత్తి కైశిక, ఆరభటి, సాత్వతి, భారతి అని నాలుగు 
రకాలు. కైశికి నర్మ, నర్మస్ఫింజ, సర్మస్ఫోట, నర్మగర్భరూపంగా నాలుగు విధాలు. 

శ్వ వైదగ్ధ్యక్రీడితం నర్మ ప్రియోపచ్చన్దనాత్మకమ్‌ । అని నర్మ లక్షణం. సశ్చంగారనర్మ 
నర్మభేదాలయిన మూడింటిలో ఒకటి. శృంగారనర్మ కూడా మూడు విధాలు. వాటిలో 
సంభోగేచ్చా ప్రకాశనరూపమైన భేదమొకటి. 

ప్రకృతశ్లోకంలో పరమేశ్వరుడు స్వీయసంభోగేచ్చను ప్రకటిస్తున్నాడు. వాగ్యవహారంతో 
కాక తారాచనసంయోగాన్ని సూచిస్తూ ధ్వనిరూపంగా. కాబట్టి ఇది నర్మ. ఇది వాగ్రూపం. 
ఉపమాలంకారం : నవదీక్షిత అయిన కన్యతో వరుడు కలిసినట్లు తరలబింబ అయిన 
యోగతారతో శశి కలుస్తున్నాడని పోలిక. ఇక్కడ శశికీ, వరునికీ, యోగతారకూ, పార్వతికీ, 
తరలలంబితత్వానికీ, ఉపగతప్రకమృతకూ బింబప్రతిబవింబభావంతో బెపమ్యం. “వస్తుతః 
భిన్నయోరపి పరస్ప్సరసాదృశ్యాత్‌ అభిన్నయోః ఉపమానోపమేయయోః పృథగుపాదానం 


బింబ ప్రతిబింబభావః” % 
శ్లో॥ పాకభిన్నశరకాణ్ణగౌరయోరుల్లస త్రృతికృతిప్రసన్నయోః । 
రోహతీవ తవ గణజ్బలేఖయోశ్చన్దబిమ్బనిహితాక్షి! చగ్దికా ॥ 74 


అవ : చన్దవర్ణనోపసంహారం. 

ప.వి. : పాక-భిన్న-శర-కాణ్బ్ఞ-గౌారయోః ఉల్లసత్‌-ప్రతికృతి-ప్రసన్నయోః । 
రోహతి+ఇవ తవ గజ్జ-లేఖయోః చన్ట-బిమ్బ -నిహిత +అక్షి! చన్చికా ॥ 

అన్వ : చన్టబీమృనిహితాక్షి! పాకభిన్నశరకాబ్దగౌరయోః ఉల్లస[త్రతికృతిప్రసన్నయోః 

తవ గణ్జలేఖయోః చట్టికా రోహతీవ. 

ప్ర: చన... తాక్షి : చన = చంద్రునియొక్క బిమృ = మండలంపై, నిహిత = 


166 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నిలుపబడిన, అక్షి! = కన్నులు గలదానా!, పాక... గౌరయోః : పాక = పండుటచేత, 
భిన్న = (బద్దలైన, శర = రెల్లుయొక్క కాణ్ణ = దుబ్బువలె, గౌరయోః = తెల్లనై, 
ఉల్లస... సన్నయోః : ఉల్లసత్‌ = ప్రకాశిస్తున్న, ప్రతికృతి = ప్రతిబింబంతో, ప్రసన్నయోః 
= ప్రసన్నాలైన, తవ = నీయొక్క గణ్జలేఖయోః = చెక్కిలిపొరలపై, చస్చికా = వెన్నెల, 
రోహతి ఇవ = పొడుచుచున్నట్లున్నది. 

తా: పార్వతి! చంద్రబింబంవైపే దృష్టిపెట్టి ఉన్నావు. నీ చెక్కిళ్ళు పక్వానికి వచ్చి బ్రద్దలైన 
రెల్లు బ్రద్దలవలె తెల్లగా ఉన్నాయి. ప్రతిబింబాలతో ప్రకాశిస్తూ ప్రసన్నంగా ఉన్నాయి. 
ఆ చెక్కిళ్ళపై చంద్రిక పొడిచినట్లుంది. 

విభక్తులు - క్రియలు : 1. పాక... గౌరయోః : గౌరాయాః - గౌరయోః - గౌరాణామ్‌; 
పాకభిన్నశరకాజ్ఞగౌరాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః షష్టీద్వివచనమ్‌; 2. ఉల్లసత్ర్రతికృతి - 
ప్రసన్నయోః : ప్రసన్నాయాః - ప్రసన్నయోః - ప్రసన్నానామ్‌; ప్రసన్నాశబ్దః ఆకారాన్తః 
ప్రీలింగః షష్టీద్వివచనమ్‌; 3. రోహతి : రోహతి - రోహతః - రోహన్తి; రుహ ప్రాదుర్భావే 
ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌; 4. ఇవ - అవ్యయమ్‌; 5. తవ : తవ/తే - 
యువయోః/వామ్‌ - యుష్మాకం/వః - యుష్మచ్చబ్దః; దకారాన్తః షస్ట్రేకవచనమ్‌; 5. 
గణ్జరేఖయోః : రేఖాయాః - రేఖయోః - రేఖానామ్‌; గణ్జరేఖాశబ్దః ఆకారాన్తః స్రీలింగః 
షష్టీద్వివచనమ్‌; 6. చంద్రబిమృనిహితాక్షి! : నిహితాక్షి! - నిహితాక్ష్యా! - నిహితాక్ష్యః!; 
నిహితాక్షీ శబ్దః ఈకారాన్నః స్రీలింగః సంబోధన ప్రథమైకవచనమ్‌; 7. చట్టికా స్థ చస్చికా 
- చనికే - చన్చికాః; చన్చికాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : 1. గౌరయోః+ఉల్లసత్‌ = గౌరయోరుల్లసత్‌ - విసర్గసంధి; 2. రోహతి+ఇవ 
= రోహతీవ - సవర్ణదీర్షసంధి; తి. రేఖయోః+చన్ట = రేఖయోశ్చన్ద - విసర్గ్లసంధి. 
సమాసాలు : 1. పాకేన విభిన్నం చ తత్‌ శరకాండ, తద్వత్‌ గౌరే, తయోః, 
పాకభిన్నశరకాబ్దగౌరయోః; 2. ఉల్లసన్యా ప్రతికృత్యా ప్రపన్నే తయోః, ఉల్లసత్రతికృతి - 
ప్రపన్నయోః; 3. గణ్జయో రేఖే, తయోః, గణ్జరేఖయోః; 4. చ[న్దస్య బిమ్చే, నిహితే 
అక్షిణీ యయా సా తస్యాః సంబుద్దా, చన్దబిమృనిహితాక్షి 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

శరమ్‌ : జలమితి మేదినీ | బాణ ఇత్యమరః | దధ్యగ్రభాగ ఇతి మేదినీ । దుగ్గశరస్య 
నామాన్తరం సన్హాలికః | దధిశరస్య నామాన్తరం దధిసారః । దధిస్నేహః । తృణవిశేషః 
। యథా మహాభారతే 1-138-15 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 167 


శ్లో॥ ఆచార్యః కలశాజ్ఞాతో ద్రోణః శస్త్రభృతాం వరః | 
గౌతమస్యాన్వవాయే తు శరస్తమ్బాచ్చ గౌతమః ॥ 
తృణజాతులు పరిపక్వదశలో చీలినప్పుడే తెల్లని తెల్లదనాన్ని పొందుతాయి. అంతటి 
తెల్లదనం గల పార్వతి చెక్కిళ్ళపై చంద్రబింబం ప్రతిబింబించి చెక్కిళ్ళపై వెన్నెల పొడము 
తున్నట్టు కనిపించింది. 


మనోహరమైన ఉట్రేక్ష ఇది. వస్తూత్రేక్ష రోహతీవ - అని ఇవ పదంతో వ్యక్త 
చేయబడిన ఉత్రేక్ష 


చెక్కిళ్ళ పై చంద్రబింబం ప్రతిబింబిచాలంటే చంద్రబింబానికెదురుగా ముఖముండాలి. 
అప్పుడే సాధ్యమవుతుంది. అందుకే కాళిదాసు పరమేశ్వరుని చేత 'చంద్రబింబ నిహితాక్షి 
అని పార్వతిని సంబోధింపజేసినాడు. పార్వతి చూపు చంద్రబింబంపై ఉంది కాబట్టి 
చంద్రప్రతిబింబం ఆమె చెక్కిళ్ళపై స్థితిని పొందగలిగింది. 

భావస్పష్టత కోసం ప్రతిపదాన్నీ ఎంతో సమర్థతతో, ప్రధానభావపరిపోషకంగా, 
ఉపస్థితి సాఫల్యానికి అనుగుణంగా ఉపయోగించి రచించిన శ్లోకమిది. 

కావ్యాంగాలలో ప్రకీర్ణాలుగా వామనుడు ప్రకటించిన ఆరింటిలోని అవేక్షణానికి ఈ 
శ్లోకం ఆదర్శప్రాయం. “పదాధానోద్ధరణమవేక్షణమ్‌” అని అవేక్షణలక్షణమ్‌. పదస్వీకార 
పరిత్యాగాలకు సంబంధించిన దృష్టి సమగ్రంగా కనిపిస్తే అవేక్షణమ్‌. దాన్ని శబ్దపాక 
మంటారని చెప్తూ, శబ్బపాక స్వరూపాన్ని వివరించే శ్లోకాన్ని ప్రదర్శించాడు వామనుడు- 

“శ్లో యత్పదాని త్యజన్వే పరివృత్తి సహిష్టుతామ్‌ । 

తం శబ్దశాస్త్రనిష్టాతాః శబ్బపాకం ప్రచక్షతే 11” కావ్యాలాంకారసూత్రవృత్తి-3- 15 

ప్రకృతశ్లోకంలో ఆశబ్ద పాకం స్ఫుటంగా కనిపిస్తుంది. 

శబ్దపాకంవలె అర్థపాకం కూడా శ్లోకరచనలో కనిపిస్తుంది. దీప్తరసత్వరూపమైన 
కాంతి (అర్థగుణం) ప్రస్ఫుటంగా ఉంటే అర్ధప్రతీతి రసస్ఫోరకంగా ఉంటుంది. సంభోగేచ్చా 
ప్రకటన రూపమైన కైళికీ వృత్యంగమైన నర్మ ఇక్కడ రసాన్ని దీప్పిమంతం చేసింది. 


చంద్రబింబనిహితాక్రి! - అనే సంబోధనలోని పరికరాంకురాలంకారం కరణ- 
వ్యుత్పత్తితో అలంకారమై శృంగారరసానికి అలంకారశోభను కల్లిస్తోంది. క్ల 
శ్లో లోహితార్మమణిభాజనార్చితం కల్పవృక్షమధు బిభ్రతీ స్వయమ్‌ । 
త్వామియం స్థితిమతీముపస్థితా గన్గమాదనవనాధిదేవతా ॥ 75 


168 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అవ : మధుపానరూపమైన ఉద్దీపనవిభావవర్ణన. 
ప.వి.:లోహిత+అర్మ-మణి-భాజన-అర్బితం కల్ప-వృక్షామధు విభ్రతీ స్వయమ్‌ | 
త్వామ్‌ ఇయమ్‌ స్థితిమతీమ్‌ ఉపస్థితా గన్ఫ-మాదన -వన +అధిదేవతా I 
అన్వ : స్థితిమతీ ఇయం గన్టమాదనవనాధిదేవతా లోహితార్మమణి భాజనార్చితం 
కల్పవృక్ష మధు స్వయం బిభ్రతీ త్వామ్‌ ఉపస్థితా. 
ప్ర: స్థితిమతీమ్‌ = మర్యాద లెరిగిన, ఇయమ్‌ = ఈ, గన్గమాదన-వన +అధిదేవతా 
3 గన్టమాదన = గన్టమాదనగిరిపై నున్న వన = అడవికి, అధిదేవతా = అధిష్టాన- 
దేవత, లోహి... భాజనమ్‌ : లోహిత = ఎజ్జని, అర్మ..మణి = సూర్యకాంతమణి 
నిర్మితమైన, భాజన = పాత్రయందు, అర్పితమ్‌ = ఉంచ (నింప) బడిన, 
కల్పవృక్ష-మధు = కల్పతరువుయొక్క తేనెను, స్వయమ్‌ = తానే, బిభ్రతీ = 
మోస్తూ, త్వామ్‌ = నిన్ను ఉపస్థితా = సమీపించినది. 
తా : అదిగో! గన్టమాదనవనంయొక్క అధిష్టానదేవత మర్యాద తెలిసింది కాబట్టీ 
కల్పవృక్షమధువును సూర్యకాంతమణులతో చేసిన పాత్రలో నుంచి తానే స్వయంగా 
మోస్తూ నిన్ను సమీపిస్తోంది. 
విభక్తులు - క్రియలు : 1. లోహితార్మమణిభాజనార్చితమ్‌ : అర్చితమ్‌ - అర్చితే - 
అర్చితాని; అర్బితశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌్‌; 2. కల్చవృక్షమధు 
: మధు - మధునీ - మధూని; కల్పవృక్షమధు శబ్దః ఉకారాన్తః నపుంసకలింగః 
ద్వితీయెకవచనమ్స్‌ 3. బిభ్రతీ : బిభ్రతీ - బిభ్రతౌ - బిభ్రత్యః బిభ్రతీ శబ్దః ఈకారాన్తః 
స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 4. స్వయమ్‌ - అవ్యయమ్‌; 5. త్వామ్‌ : త్వామ్‌/త్వా - 
యువామ్‌/వామ్‌ -యుష్మాన్‌/వః; యుష్మచ్చబ్దః దకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 
6. ఇయమ్‌ : ఇయమ్‌ - ఇమే - ఇమాః; ఇదం శబ్దః మకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 7. స్థితిమతీమ్‌ : స్థితిమతీం - స్థితిమత్యౌ - స్థితిమతీ:; స్థితిమతీశబ్దః 
ఈకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 8. ఉపస్థితా : ఉపస్థితా - ఉపస్థితే - ఉ 
పస్థితాః, ఉపస్థితాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. గనస్టమాదనవనాధిదేవతా 
: దేవతా - దేవతే - దేవతాః; దేవతాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌. 
సమాసాలు : 1. లోహితశ్చ అసౌ అర్ము, స ఏవ మణిభాజనం, తస్మిన్‌ అర్చితా, 
లోహితార్మమణిభాజనార్చితం; 2. కల్ప ఇతి వృక్ష, తస్య మధు, కల్పవృక్షమధు; తి. 
స్థితిః అస్యాః అస్తి ఇతి, తామ్‌, స్థితిమతీమ్‌ (తద్ధిత ప్రత్యయాన్తం); 4. గన్టమాదనే 
(పర్వతే) వనం, తస్య అధిదేవతా, గన్టమాదనవనాధిదేవతా. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 169 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
గన్నమాదనవనాధిదేవత స్థితిమతి అయిన పార్వతికి కల్పవృక్షమధువును స్వయంగా 
అందించింది. ఆమె వైభవానికి సంకేతమని వ్యాఖ్యాతలు. “అత్ర స్వయమేవ ఉద్ధరణం 
ఆత్మనః కైంకర్యం చ ద్యోతయతి.. స్వప్రభావేణివ ప్రవర్తితసకలలోకమర్యాదామిత్యర్థః | 
అనేన తైలోక్యవాసినాం సర్వేషామపి సేవ్యత్వం దేవ్యాః ప్రతిపాదితమ్‌” (వివరణవ్యాఖ్య) 
ఈ వైభవాన్నే సౌందర్యలహరి ఇలా ప్రస్తుతిస్తుంది. 
శ్లో శివశ్ళక్యా యకో యది భవతి శక్తః ప్రభవితుం 
న చేదేవం దేవో భవతి కుశలః స్పందితుమపి । 
అతస్వామారాధ్యాం హరిహరవిరించ్యాదిభిరపి 
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 
“న కంచన వస తౌ ప్రత్యాచక్షీత । తద్‌ వ్రతమ్‌” అని తైత్తిరీయోపనిషద్వచనాన్ని 
వనాధిదేవత '“అతిథిదేవోభవ' తో మేళవించి ప్రదర్శించింది. అతిథిని దేవుడిలా చూడాలి. 


దేవుడే అతిధి అయితే ఉపచారభంగం అసలు జరుగకూడదనే ధ్వని. ణ్‌ 
శ్లో ఆర్థకేసరసు గని తే ముఖం రక్తమత్తనయనం స్వభావతః । 
అత్ర లబ్ధవసతిర్గుణాన్తరం కిం విలాసిని! మదః కరిష్యతే ॥ 76 


అవ : మధుపాన న్యూనీకరణం. 
ప.వి. : ఆర్ధ-కేసర-సుగన్ధి తే ముఖం రక్త-మత్త-నయనం స్వభావతః । 

అత్ర లబ్బ-వసతిః గుణ+అన్తరం కిమ్‌ విలాసిని! మదః కరిష్యతి ॥ 
అన్వ : విలాసిని! ఆర్ధకేసరసుగన్ధి తే ముఖం స్వభావతః రక్తమత్తనయనమ్‌. అత్ర 
లబ్బవసతిః మదః గుణాన్తరం కరిష్యతి కిమ్‌? 
ప్ర: విలాసిని! = విలాసవతి!, ఆర్ధ... సుగంధి : ఆర = కొత్తదైన (అప్పుడే వికసించిన), 
కేసర = పొగడపూవువలె, సుగస్థి = పరిమళంగల, తే = నీయొక్క ముఖమ్‌ = మోము, 
స్వభావతః = నైసర్గికంగానే, రక్త... నయనమ్‌ : రక్త = ఎజ్జనైన, మత్త = మదించిన, 
నయనమ్‌ = కన్నులుగలది. అత్ర = ఈ మోముపై, లబ్ధ-వసతిః = తావుపొందిన, 
మదః = మత్తు, గుణ+అన్తరమ్‌ = మరోగుణాన్ని, కరిష్యతి కిమ్‌? = కలించగలదా? 
తా: పార్వతి! విలాసిని! నీ ముఖం క్రొత్తపొగడపూలవలె పరిమళభరితం. నైసర్గికంగానే 
నీ కళ్ళు మత్తుతో ఎజ్జిగా ఉంటాయి. అటువంటి ముఖంలో స్థానాన్ని పొందిన మత్తు 
ఇంకా ఏ గుణాన్ని కల్లించగలదు? 


170 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విభక్తులు - క్రియలు : 1. ఆర్ధకేసరసుగన్ధి : సుగన్గి - సుగస్థినీ - సుగన్గిని, సుగంధిన్‌ 
శబ్దః నకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. తే : తవ/తే - యువయోః/ 
వామ్‌ - యుషాకమ్‌/వ; యుష్మచ్చబ్దః దకారాన్తః షష్ట్రేకవచనమ్‌; 3. ముఖమ్‌ : 
ముఖం - ముఖే - ముఖాని; ముఖశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 
4. రక్తమత్తనయనమ్‌ : నయనం - నయనే - నయనాని; రక్తమత్తనయనశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 5. స్వభావతః - అవ్యయమ్‌; 6. అత్ర - అవ్యయమ్‌; 
7. లబ్ధవసతిః : వసతిః - వసతీ - వసతీన్‌; లబ్దవసతి శబ్దః ఇకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 8. గుణాన్తరం - గుణాన్తరం - గుణాన్తరే - గుణాన్తరాణి; గుణాన్తరశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః, ద్వితీయెకవచనమ్‌; 9. కిమ్‌ - అవ్యయమ్‌; 10. విలాసిని! 
: విలాసిని! - విలాసిన్యై! - విలాసిన్యః!; విలాసినీ శబ్దః ఈకారాన్నః స్రీలింగః. సంబోధన- 
ప్రథమైకవచనమ్‌; 11. మదః : మదః - మదౌ - మదాక మదశబ్దః అకారాన్తః 
పుంలింగః ప్రథమైకవచనమ్‌; 12. కరిష్యతి : కరిష్యతి - కరిష్యతః - కరిష్యన్తి; డుకృజ్‌ 
కరణే ధాతోః లృటి ప్రథమపురుషైకవచనమ్‌. 

సంధులు : 1. వసతిః+గుణ = వసతిర్ణుణ - విసర్గసంధి. 


సమాసాలు : 1. ఆర్ధం చ తత్‌ కేసరం, తద్వత్‌ సుగంధి, ఆగర్థకేసరసుగంధి; 2. మత్త 
మత్తం చ తత్‌ నయనమ్‌, మత్తమత్తనయనమ్‌; 8. లబ్బా వసతిః యస్మిన్‌ స్క లబ్ధవసతిః; 
4. అన్యః గుణః, గుణాన్తరమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ఆర్థమ్‌ : ఆర్ట్‌+రక్‌ దీర్హశ్చ - ఆర్ధమ్‌ - తచ్చ ద్వివిధం యదుక్తమ్‌। ఆర్ధం ద్రవ్యం 
ద్విధా ప్రోక్తం సరసం నీరసం తథా । సదుగ్గం గుప్తరసకం ద్విధా నీరసముచ్యతే I 
వాస్తూకం సర్షపం శాకం నిర్గుండ్యోరండమార్చకమ్‌ । దుస్తూరాద్యమిదం సర్వమార్ధం 
సరసముచ్యతే 1... శబ్దకల్పద్రుమః. 

సుగంధిత్వాన్నీ, మాదకత్వాన్నీ, కాళిదాసు మద్యలక్షణంగా చెప్తున్నాడు. అవి రెండూ 
పార్వతికి స్వాభావికాలు కాబట్టి మద్యం పార్వతిపై ప్రభావాన్ని చూపలేదని ఈశ్వర 
వచనం. వివరణ వ్యాఖ్య - “ముఖసౌగన్ధ్యం హి మద్యస్య ప్రథమం ఫలమ్‌ । ... యత్‌ 
పునః శీధుపానసమయే నయనాదే విశేషతః విలాసప్రాదుర్భావరూపం ఫలం తదపి తే 
వదనస్య స్వభావసిద్ధమేవ.” 

ఈ వ్యాఖ్యను బట్టి నాటి మద్యపానం, నేటి మద్యపానం భిన్నవిషయాలుగా 
కనిపిస్తాయి. ప్రధానంగా ముఖసౌగన్ధ్యం దాని ఫలమనటం వలన. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 171 


విశేషోక్తి - అతద్గుణం : 'కార్యాజనిర్విశేషోక్తిః సతిపుష్కలకారణే” అని విశేషోక్తి. ఇక్కడ 
కిం కరిష్యతి? అన్న ప్రశ్న ద్వారా కాకుస్వరం ద్వారా ఏమీ చేయలేదని అర్థస్ఫూర్తి. 
కాబట్టి మదమున్న మదప్రభావం ముఖంపై పడకపోవటం కార్యోత్పత్తి లేకపోవటం. 
కాబట్టి విశేషోక్తి. దానికి కారణం మరొకటి ఉండవచ్చు. 


“సంగతాన్యగుణానంగీకారమాహురతద్గుణమ్‌' అని అతద్దుణలక్షణం. సమీపంలో 
వున్న అన్యవస్తుగుణాన్ని స్వీకరించకపోవటం అతద్దుణం. శ్లోకంలో పార్వతీవదనం 
మద్యమాదకత్వాన్ని స్వీకరించదని ధ్వనింపజేయటం ద్వారా అతద్ద్గుణాలంకారధ్వని 
కనిపిస్తుంది. 2 

శో॥ మాన్యభక్తిరథవా సఖీజనః సేవ్యతామిదమనబ్దజీవనమ్‌ । 

ఇత్యుదారమభిధాయ శజ్మరస్తామపాయయత పానమజ్ఞనామ్‌ ॥ 77 


అవ : శివుడు పార్వతిచే మధువును త్రాగించుట. 


ప.వి. : మాన్య-భక్తిః అథవా సఖీ-జనః సేవ్యతామ్‌ ఇదమ్‌ అనంగజీవనమ్‌ | 
ఇతి ఉదారమ్‌ అభిధాయ శంకరః తామ్‌ అపాయయత పానమ్‌ అంగనామ్‌॥ 


అన్వ : అథవా సఖీజనః మాన్యభక్తిః అనంగజీవనమ్‌ ఇదం సేవ్యతామ్‌. ఇతి శంకరః 
ఉదారమ్‌ అభిధాయ తామ్‌ అంగనాం పానమ్‌ అపాయయత. 


ప్ర: అథవా = అయినా (కాకపోతే), సభఖీజనః = నెచ్చెలులు (వనదేవత వంటివారు), 
మాన్య-భక్తిః = మన్నింపదగిన భక్తి భావన గలవారు (కాబట్టి, అనంగ-జీవనమ్‌ = 
మదనుని ఉద్దీపింపజేయగల, ఇదమ్‌ = ఈ మధువు, సేవ్యతామ్‌ = సేవింపబడు గాక, 
ఇతి = అని, శంకరః = పరమేశ్వరుడు, ఉదారమ్‌ = పెద్దమనస్సుతో, తామ్‌ = ఆ, 
అంగనామ్‌ = పార్వతిచే, పానమ్‌ = పానీయాన్ని అపాయయత = త్రాగించాడు. 


తా : అయినా పార్వతి! వనదేవతల వంటి ఆప్తమిత్రుల భక్తిభావాన్ని మన్నించాలి. 
అందుకోసమైనా ఈ మధువును సేవించాలి అని శివుడు పెద్దమనస్సుతో పార్వతిచే ఆ 
మధువును త్రాగించాడు. 

విభక్తులు - క్రియలు : 1. మాన్యభక్తిః : భక్తిః - భక్తీ - భక్తయః మాన్యభక్తిశబ్దః 
ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 2. అథవా - అవ్యయమ్‌; 8. సభీజనః : 
జనః - జనౌ - జనాః సభీజనశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. 
సేవ్యతామ్‌ : సేవ్యతాం - సేవ్యేతాం - సేవ్యన్తామ్‌; షేవ్భ సేవనే ధాతోః కర్మణి లోటి 
ప్రథమపురుషైకవచనమ్‌; 5. ఇదమ్‌ : ఇదమ్‌ - ఇమే - ఇమాని; ఇదం శబ్దః మకారాన్తః 


172 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నపుంసకలింగః. ప్రథమైకవచనమ్‌; 6. అనంగజీవనమ్‌ : జీవనం - జీవనే - జీవనాని; 
అనంగజీవన శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. ఇతి - అవ్యయమ్‌; 
8. ఉదారమ్‌ - అవ్యయమ్‌; 9. అభిధాయ - అవ్యయమ్‌; 10. శంకరః : శంకరః - 
శంకరౌ - శంకరా శంకరశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 11. తామ్‌ 
: తామ్‌ - తే - తాః; తచ్చదబ్దః దకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 12. అపాయయత 
: అపాయయత - అపాయయేతామ్‌ - అపాయయన్వ పాపానే ధాతోః ప్రేరణే లటి 
ప్రథమపురుషైకవచనమ్‌; 13. పానమ్‌ : పానం - పానే - పానాని; పానశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 14. అంగనామ్‌ : అంగనామ్‌ - అంగనే - 
అంగనాక; అంగనాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయెకవచనమ్‌. 


సంధులు : 1. భక్తి+అథవా = భక్తిరథవా - విసర్దసంధి; 2. ఇతి+ఉదారమ్‌ = 
ఇత్యుదారమ్‌ - యణాదేశసంధి; 38. శంకరః + తామ్‌ = శంకరస్తామ్‌ - విసర్గసంధి. 
సమాసాలు : 1. మాన్యా భక్తిః యస్మిన్‌ సః, మాన్యభక్తిక; 2. సఖీ చ అయం జనః, 
సభీజనః 8. అనంగస్య దీపనమ్‌, అనంగదీపనమ్‌. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

“తామ్‌ పానమ్‌ అపాయయతి అన్నది ప్రధానవాక్యం. త్రాగించింది కల్పవృక్ష 
మధువును. అది తేనె కావచ్చు. అయితే మదః కిం కరిష్యతి” అన్న పదం కల్పవృక్ష- 
మధువు అనటాన్ని ప్రతిబంధించవచ్చు. మధువుకు (తేనె) మాదనసామర్థ్యం ఉండదు 
కాబట్టి. 

ఈ మధుపానం ఆధునికంగా తీవ్రమైన చర్చలకూ, ఆపరాని అలవాటుకూ లోనైన 
అంశం. దీని పూర్వస్థితిని గమనిస్తే సోమపానంతో ఇది ప్రారంభమైనదనవచ్చునేమో! 
అంతకు ముందు స్థితి మనమెరుగం కాబట్టి. 


బుగ్వేదం దశమమండలంలోని 119వ సూక్తం - సోమసూక్తంగా వ్యవహరింప 
బడుతుంది. - ఒక ఏకపాత్రాభినయం వంటిది. ఇంద్రుడు సోమరసాన్ని అమితంగా 
త్రాగి మాటాడే సూక్తమది. 

అప్పటి మధుపాన ప్రవృత్తికీ, ఇప్పటి ప్రవృత్తికీ మధ్య తేడా ఉండవచ్చు. స్వరూపంలో 
మార్చు ఉండి ఉండవచ్చు. గన్టమాదనవనదేవతలు దానిని స్వాగతం తోనే అందిచ్చారంటే 
అది ఒక మర్యాదగా ఉండవచ్చు ఆనాడు. అయితే పరమేశ్వరుడు పార్వతికి ఆ పానాన్ని 
అందిచ్చి సభఖీజనుల కోరికను మన్నించాలి అంటూ ఒత్తిడి చేయటం భక్తిభావుకులకు 
నచ్చే అవకాశం లేదు. కావ్యపాఠకులు కావ్యమాత్రంగా భావించగలిగితే తప్ప అంగీకరించ 
లేరు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 173 


మహాకావ్యలక్షణాలైన అష్టాదశవర్ణనలలో మధుపాన మొకటి. 


శ్లో నగరార్ణవశైలర్తుచంద్రార్మోదయవర్ణనమ్‌ । 

ఉద్యానసలిలక్రీడామధుపానరతోత్సవాః ॥ 

శ్లో విప్రలంభో వివాహశ్చ కుమారోదయవర్ణనమ్‌ । 

ఏతాని యత్ర వర్ద్వన్తే తన్మహాకావ్యముచ్యతే ॥ 

ఈ సర్గలోనే సూర్యాస్తమయ, చంద్రోదయ, ఉద్యాన, సలిలక్రీడా, మధుపాన, 
రతోత్సవాలను కాళిదాసు వర్ణించి చూపాడు. ఈ అష్టాదశవర్ణనలూ నియతాలు కాకున్నా 
కావ్యానికి, యథావకాశంగా వాటిని వర్ణించటం లేదా - తదనుకూలసన్నివేశాలను 
కల్పించటం మహాకవి సంప్రదాయం. 


శృంగారరసానికి ఉద్దీపకవిభావాలను వర్ణించటంలో ఈ సర్గలో కృతకృత్యత 
కనిపిస్తుంది. తృతీయసర్గలో రాగోదయానికి అనుకూలంగా ఉద్దీపనాలను వర్ణించి 
మనస్సులను రంజింపజేసిన కవి ఇక్కడ సంభోగశ్ళంగారానికి తిర్యగ్గతంగా రసవర్ణన 
ద్వారా రసాభాసనూ అద్భుతంగా వినియోగించి చూపాడు. % 


శ్లో॥ పార్వతీ తదుపయోగసమృవాం విక్రియామపి సతాం మనోహరామ్‌ । 

అప్రతర్యవినియోగనిర్మితామామతేవ సహకారతాం యయౌ ॥ 78 

అవ : పార్వతి పరమేశ్వరునకు సహకర్రి అగుట. 

ప.వి. : పార్వతీ తద్‌-ఉపయోగ-సమృవా విక్రియామ్‌ అపి సతీం మనః - హరామ్‌! 
అ(ప్రతర్య-వినియోగ-నిర్మితామ్‌ ఆమతా+ఇవ సహకారతాం యయో।। 

అన్వ : పార్వతీ తదుపయోగసమృవాం విక్రియాం సతీమపి మనోహరామ్‌. అప్రతర్య 

వినియోగనిర్మితామ్‌ సహకారతామ్‌ ఆమతా ఇవ యయౌ 

ప్ర: పార్వతీ = హైమవతి, తదు... సమృవామ్‌ : తద్‌ = దాని (ఆ మధువు) యొక్క 

ఉపయోగ = వినియోగంవలన, సమృవామ్‌ = పుట్టినదీ, విక్రియామ్‌ = వికారంగా, 

సతీమ్‌ = ఉన్నప్పటికీ, మనోహరామ్‌ = మనస్సును హరించేదీ అయిన ఆ వికారాన్ని, 

అప్రతర్య... సమృవామ్‌ : అప్రతర్య = ఊహించని ఫలంగల, వినియోగ = వాడుకచే, 

సమృవామ్‌ = పుట్టినట్టి, సహకారతామ్‌ = సహకారత్వాన్ని (ఆమ్రైత్వాన్సీ సహకారాన్నీ, 

ఆ(మ్రతా ఇవ = మావివలె, యయౌ = పొందినది. 

తా: ఆ మధువును వినియోగించటంవలన ఆమెలో మనోహరమైన వికారం కలిగింది. 

అది ఆమత్వం ఊహించని ఫలితంగా సహకారత్వాన్ని పొందినట్లు కనిపించింది. 


174 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


విభక్తులు - క్రియలు : 1. పార్వతీ i పార్వతీ - పార్వత్వ్యౌ - పార్వత్యః; పార్వతీశబ్దః 
ఈకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 2. తదుపయోగసమృవామ్‌ : సమృవాం - 
సమృవే - సమృవాః; తదుపయోగ సమృవాశబ్దః ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 
8. విక్రియామ్‌ : విక్రియాం - విక్రియే- విక్రియాః; విక్రియాశబ్దః ఆకారాన్తః స్తీలింగః 
ద్వితీయైకవచనమ్‌; 4. అపి - అవ్యయమ్‌; 5. సతీమ్‌ : సతీం - సత్యా - సతీ; 
సతీశబ్దః ఈకారాన్తః స్త్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 6. మనోహరామ్‌ : మనోహరాం - 
మనోహరే - మనోహరాః, మనోహరాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 7. 
అప్రతర్యవినియోగ నిర్మితామ్‌ : నిర్మితాం - నిర్మితే - నిర్మితాఖ నిర్మితాశబ్దః కారాన్తః 
స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 8. ఆమ్రైతా : ఆమ్రతా - ఆమతే - ఆమ్రతాః; ఆమతా 
శబ్దః ఆకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 9. ఇవ - అవ్యయమ్‌; 10. సహకారతామ్‌ 
: సహకారతాం - సహకారతే - సహకారతాః; ఆకారాన్తః స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 
11. యయౌ : యయౌ - యయతుః - యయుః; యా ప్రాపణే ధాతోః లిటి 
ప్రథమపురు షైకవచనమ్‌. 
సంధులు : 1. ఆమతా+ఇవ = ఆమ్రతేవ - గుణసంధి. 
సమాసాలు : 1. తస్య ఉపయోగః, తేన సమృవా, తామ్‌, తదుపభోగసమృవామ్‌; 2. 
మనః హరతీతి, తామ్‌, మనోహరామ్‌; 3. అప్రతర్యశ్చ అసౌ వినియోగః తేన నిర్మితా, 
తామ్‌, అప్రతర్యవినియోగ సమృవామ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
విక్రియా : వికరణమ్‌ । వి+కృ “కృణః శచ” (3-3-100) ఇతి శః । టాప్‌ । వికారః 
ఇత్యమరః | ... ప్రకృతేరన్యధాభావః | యథా మార్మండేయే - 

'అస్నేహశ్చాపి గోధూమయవగోరసవి క్రియాః । ” విరుద్దాక్రియా | - శబ్దకల్పద్రుమః. 

“విక్రియామపి సతీమనోహరామ్‌”* అనటంలో వ్యతిరేకాలంకారధ్వని. విక్రియ 
మనోహరంగా ఉండదు. పార్వతిలోని విక్రియ సాధారణవిక్రియలకన్న భిన్నంగా 
మనోహరంగా ఉండటం వలన ఇది వ్యతిరేకాలంకారం ధ్వనిరూపం. “వ్యతిరేకో విశేషశ్చే- 
దుపమానోపమేయయోః” అని వ్యతిరేకలక్షణం. వివరణ వ్యాఖ్య ఇలా అన్నది. 

“ఈషత్స్వాదుఫలశ్చూతవిశేష ఇహామ్రైశబ్దేనో చ్యతే | ...యధథా మన్దస్వాదుఫలత్వాత్‌ 
పూర్వమామతాముపగతా చూతలతా పునర్మణిమన్తయోగాత్‌ అతిస్వాదువలాం 
సహకారతాం ప్రాప్నోతి, తథా పార్వత్యపి మధుపానేన పూర్వాపేక్షయా అతిమనోహరాం 
విక్రియామాప” 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 175 


స్వతః సహకారత గల సహకారం సహకారతను పొందినదనటం విధ్యలంకారం. 
“సిద్ధస్యైవ విధానం యత్తమాహుర్విధ్యలంకృతమ్‌” అని విధ్యలంకార లక్షణం. 


“వికారహేతౌ సతి విక్రియన్తే, యేషాం న చేతాంసి త ఏవ ధీరాః అని (కుమార 
1-58) ప్రథమసర్గలో పార్వతి తన తపస్సుకు ప్రత్యర్థివంటిదైనా ఆమె సేవలకు 
అంగీకరించాడనీ వికార హేతువు కలిగినా వికృతిని పొందనివాడే ధీరుడనీ ప్రకటించాడు 
కాళిదాసు. ప్రకృతశ్లోకంలో వికారాన్ని పొందినా మనోహరతను కోల్పోలేదని 
వివరిస్తున్నాడు. వికారకారణాలు మానవప్రవృత్తిలో కలిగించగల అవస్థాభేదాలను 
వివరిస్తున్నాడు కాళిదాసు భిన్నభిన్న తత్తదుచితపరిసరాలలో. % 

శ్లో॥ తత్‌క్షణం విపరివర్తిత ప్రియోర్నేష్యతో శృయనమిద్ధరాగయోః । 

సా బభూవ వశవర్తినీ ద్వయోశ్యూలినస్సువదనా మదస్య చ ॥ 79 
అవ : పార్వతి మదపరమేశ్వరులకు వశమగుట. 
ప.వి. : తత్‌క్షణం విపరివర్తిత-ప్రొయోః నేష్యతోః శయనమ్‌ ఇద్ధ-రాగయోః । 

సా బభూవ వశ-వర్తినీ ద్వయోః శూలినః సువదనా మదస్య చ ॥ 
అన్వ : తత్‌ క్షణం సా సువదనా విపరివర్తితప్రొయోః ఇద్ధరాగయోః శయనం నేష్యతోః 
ద్వయోః వశవర్తినీ బభూవ. శూలినః, మదస్య చ... 
ప్ర: తత్‌-క్షణమ్‌ = ఆ క్షణంలోనే, సా = ఆ, సువదనా = అందమైన ముఖంగల 
పార్వతి, విపరివర్తిత-హ్రియోః : విపరివర్తిత = వెనుకకు మరల్చబడిన, ప్రియోః = 
సిగ్గుగలవాడూ/(దీ), ఇద్ద-రాగయోః : ఇద్ద = పెరిగిన, రాగయోః = అనురాగం గలవాడూ 
(దీ, శయనమ్‌ = పడకవైపు, నేష్యతోః = కొనిపోతున్నవాడూ (దీ), అయిన, ద్వయోః 
= ఇద్దరికీ/ రెండింటికీ, శూలినః = శివునకూ, మదస్య చ = మత్తుకు కూడా, వశవర్తినీ 
= లోబడినదిగా, బభూవ = అయినది. 


తా : తత్తణమే పార్వతి శివునికీ, మదానికీ కూడా లొంగిపోయింది. శివుడిలో మత్తులో 
ఇద్దరిలో సిగ్గు వెనుకంజవేసింది, రాగం పెల్లుబికింది. 

విభక్తులు - క్రియలు : 1. తత్‌క్షణమ్‌ : తత్‌క్షణం - తత్‌క్షణౌ - తత్‌క్షణాన్‌; తత్‌క్షణశబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 2. విపరివర్తితహ్రియోః : ప్రియః - ప్రొయోః 
- హ్రియామ్‌; విపరివర్తితప్రొ శబ్దః ఇకారాన్తః పుంలింగః షష్టీద్వివచనమ్‌; 3. నేష్యతోః 
: నేష్యతః - నేష్యతోః - నేష్యతామ్‌; నేష్యచ్భబ్దః తకారాన్తః పుంలింగః షష్టీద్వివచనమ్‌్‌; 
4. శయనమ్‌ : శయనం - శయనే - శయనాని; శయనశబ్దః అకారాన్తః నపుంసకలింగః 


176 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ద్వితీయెకవచనమ్‌; 5. ఇద్ధరాగయోః : ఇద్ధరాగస్య - ఇద్ధరాగయోః - ఇద్ధరాగాణామ్‌; 
ఇద్ధరాగశబ్దః అకారాన్తః పుంలింగః షష్టీబహువచనమ్‌; 6. సా:సా-తే- తాః; 
తచ్చబ్దః దకారాన్తః స్రీలింగః ప్రథమైకవచనమ్‌; 7. బభూవ : బభూవ - బభూవతుః 
-బభూవు9 భూ సత్తాయామ్‌ ధాతోః లిటి ప్రథమపురుషైకవచనమ్‌; 8. వశవర్తినీ : 
వశవర్తినీ - వశవర్తిన్యౌ - వశవర్తిన్యః, వశవర్తినీ శబ్దః ఈకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 9. ద్వయోః : ద్విశబ్దః నిత్యద్వివచనాన్తః షష్టీవిభక్తిః ; 10. శూలినః 
: శూలినః - శూలినోః - శూలినామ్‌; శూలిన్‌ శబ్దః నకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్‌; 
11. సువదనా : సువదనా - సువదనే - సువదనాః; సువదనాశబ్దః ఆకారాన్తః స్రీలింగః 
ప్రథమైకవచనమ్‌; 12. మదస్య : మదస్య - మదయోః - మదానామ్‌; మదశబ్దః 
అకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్‌్‌; 13. చ - అవ్యయమ్‌. 
సంధులు : 1. ప్రొయోః+నేష్యతోః = ప్రియోర్నేప్యతోః - విసర్గసంధి. 
సమాసాలు : 1. సః చ అసౌ క్షణః, తత్‌, తత్‌క్షణం; 2. విపరివర్తితా హ్రీః యయోః, 
తయోః, విపరివర్తితహ్రియోః; 8. ఇద్దః రాగః యయోః, తయోః, ఇద్ధరాగయోః. ణ్‌ 
శ్లో ఘూరమాననయనం స్థలద్వచః స్వేదబిన్దుమదకారణస్మితమ్‌ I 

ఆననేన న తు తావదీశ్వరశ్చక్షుషా చిరముమాముఖం పపౌ॥ 80 

అవ : పరమేశప్రవృత్తివర్ణనం. 


ప.వి. : ఘూరమాన-నయనం స్థలద్‌-వచః స్వేద-బిన్గుమత్‌ అకారణ -స్మితమ్‌ | 

ఆననేన న తు తావత్‌ ఈశ్వరః చక్షుషా చిరమ్‌ ఉమా-ముఖం పపాౌ ॥ 
అన్వ : ఘూర్ణమాననయనం స్థలద్వచః స్వేదబిందుమత్‌ అకారణస్మితం ఉమాముఖం 
ఈశ్వరః తావత్‌ చిరం చక్షుషా పపౌతు ఆననేన న 


ప్ర: ఘూర... నయనమ్‌ : ఘూర్ణమాన = తిరుగుతున్ను నయనమ్‌ = కన్నులుగలదీ, 
స్థలద్‌-వచః : స్థలత్‌ = తడబడుతున్న, వచః = మాటలు గలదీ, స్వేద-బిందువత్‌= 
చెమటబిందువులు గలదీ, అకారణ -స్మితమ్‌ : అకారణ = నిమిత్తంలేని, స్మితమ్‌ = 
చిఖునవ్వు గలదీ అయిన, ఉమా-ముఖమ్‌ = పార్వతి మోము, శంకరః తావత్‌ = 
శంకరుడు మాత్రం, చిరమ్‌ = చాలాసేపు, చక్షుషా = కంటితో, పపౌ = త్రాగాడు. తు 
= కానీ, ఆననేన న = ముఖంతో కాదు. 

తా : పార్వతికి కళ్ళు తిరుగుతున్నాయి. మాటలు తడబడుతున్నాయి. చెమట క్రమ్ముతోంది. 


అకారణంగానే నవ్వుతోంది. ఆ దశలోని పార్వతిని గమనించి పరమేశ్వరుడు చాలాసేపు 
కంటితోనే (త్రాగేశాడు. ముఖంతో ముట్టుకోలేదు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 177 


విభక్తులు - క్రియలు : 1. ఘూర్ణమాననయనమ్‌ - అవ్యయమ్‌; 2. స్థలద్వచః - 
అవ్యయమ్‌; 8. స్వేదబిన్గుమత్‌ - అవ్యయమ్‌; 4. అకారణస్మితమ్‌ - అవ్యయమ్‌ - 
(ఈ నాలుగూ క్రియావిశేషణాలు); 5. ఆననేన : ఆననేన - ఆననాభ్యామ్‌ - ఆననైః; 
ఆననశబ్దః అకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 6. న - అవ్యయమ్‌; 7. తు 
- అవ్యయమ్‌; ర. తావత్‌ - అవ్యయమ్‌; 9. ఈశ్వరః : ఈశ్వరః - ఈశ్వరా - 
ఈశ్వరాఖ ఈశ్వరశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 10. చక్షుషా : చక్షుషా 
- చక్షుర్భ్యాం - చక్షుర్భి; చక్షుస్‌ సకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 11. 
చిరమ్‌ - అవ్యయమ్‌; 12. ఉమాముఖమ్‌ : ముఖం - ముఖే - ముఖాని; ఉమాముఖశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 13. పపౌ : పపౌ - పపతుః - పపుః; 
పాపానే ధాతోః లటి ప్రథమపురుషైకవచనమ్‌. 
సంధులు : 1. తావత్‌ +ఈశ్వరః = తావదీశ్వరః - జశ్వసంధి; 2. ఈశ్వరః +చక్షుషా = 
ఈశ్వరశ్చక్షుమా - విసర్గసంధి. 
సమాసాలు : 1. ఘూర్లమానే నయనే యస్య తత్తథా, ఘూరమాన నయనమ్‌ 2. 
స్థలన్తీ కథా యస్య తత్తథా, స్థలత్మథమ్‌; 3. స్వేదస్య విన్గవః యస్మిన్‌ తత తథా, 
అకారణస్మితమ్‌; 5. ఉమయాః ముఖమ్‌, ఉమాముఖమ్‌. 
పాఠాన్తరాలు : స్మలత్‌ కథమ్‌ - స్మలద్వచః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
ఉమాముఖం పపౌ : పూర్వశ్లోకంలో తనను శయ్యవైపు నడుపుతున్న పరమేశ్వరునకు, 
మదానికి కూడా పార్వతి వశమైనదని చెప్పాడు. “శూలినః సువదనా మదస్య చ” 
అంటూ. మరి ఆ దశలో పరమేశ్వరుడు (ఉమాముఖం చక్షుషా పపౌ) పార్వతి మోమునే 
ఎందుకు కంటితో త్రాగేశాడు? పార్వతీవదనసౌందర్యం మీదనే కాళిదాసు ప్రత్యేకదృష్టితో 
వర్ణన సాగించాడు మొదటినుండి. 
శ్లో! చంద్రంగతా పద్మగుణాన్న భుంక్తే - పద్మాశ్రితా చంద్రమసీమభిఖ్యామ్‌ । 
ఉమాముఖం తు ప్రతిపద్య లోలా - ద్విసంశ్రయాం ప్రీతిమవాప లక్ష్మీః 11/42 
మదనుడు పార్వతిని మాధ్యమంగా స్వీకరించి హరునిపై బాణాలను ప్రయోగించి 
నప్పుడూ... 
శో! హరస్తు కించిత్పరివృత్తధైర్య-శ్చనోదదయారమృ ఇవాంబురాశిః । 
ఉమాముఖే బిమృఫలాధరోష్టే - వ్యాపారయామాస విలోచనాని ॥ 3-67 


178 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ప్రకృతం కూడా పూర్వశ్లోకంలో సువదనా పదాన్నే ప్రయోగించాడు. కళగల ముఖం 
కంటబడి దృష్టి మరెటూ ప్రసరింపదు స్రీపురుషులలో ఎవరికైనా. 
పరమేశ్వరుని సమాధిస్థితి అచంచలమైనది. తృతీయసర్గలో మదనబాణవైయర్థ్ధ్యభావం 
కూడా లోకానికి కలగకూడదని చివరిక్షణంలో తలవంచాడు. అంతవరకు ఎన్ని 
పేరణలను మదనుడు కల్పించినా నిరర్ధకాలే అయ్యాయి. 
శో (శుతాప్సరోగీతిరపి క్షణే స్మిన్‌ - హరః ప్రసంఖ్యానపరో బభూవ । 
ఆత్మేశ్వరాణాం నహి జాతు విఘ్నాః - సమాధిభేదప్రభవో భవన్తి ॥ 3-40 
ప్రకృతంలో కూడా ఆ సమాధిస్థితినే వర్ణిస్తున్నాడు. గతంలో ఉమాముఖంమీద 
దృష్టి పెట్టడంవలన సమాధిభంగమైంది. ఆ సమాధిభంగాన్ని సఫలం చేయటానికి 
ఇప్పుడు ఆ పార్వతి ముఖపానంతో సమాధిలో నిలిచిపోయాడు. ఆ సమాధిదశను 
తెలియజేస్తూ చిరమ్‌ అని వాడుతున్నాడు మహాకవి కాళిదాసు. చేస్తున్న ఏ పనినైనా 
అవధానద్భష్టితో సమాధిభావనతో చేయగలగటం ఆత్మేశ్వరులకే సాధ్యం. పానసామర్థ్యం 
కంటికి లేదు. కాబట్టి “చక్షుషా పపౌ” అన్నది వక్రోక్తి అవుతుంది. 'సాదృశ్యాల్లక్షణా 
వక్రోక్తి” (కావ్యాలంకారసూత్రవృత్తి) xk 
శ్లో తాం విలమ్బితపనీయమేఖలాముద్వహన్‌ జఘనభారదుర్వహామ్‌ । 
ధ్యానసమ్మృతవిభూతిభాస్వరం ప్రావిశన్మణిశిలాగ్భహం హరః॥ 81 
అవ : పరమేశ్వరునికి పార్వతియొక్క వశవర్తినీత్వవర్ణన. 
ప.వి. : తామ్‌ విలమ్బి-తపనీయ-మేఖలామ్‌ ఉద్వహన్‌ జఘన-భార-దుర్వహామ్‌ । 
ధ్యాన-సమ్మృత -విభూతి -భాస్వరం ప్రావిశత్‌ మణి-శిలా-గృహం హరః ॥ 
అన్వ : విలమ్బితపనీయమేఖలాం జఘనభారదుర్వహాం తామ్‌ ఉద్వహన్‌ హరః ధ్యాన- 
సమృృతవిభూతిభాస్వరం మణిశిలాగ్భృహం ప్రావిశత్‌ ॥ 
ప్ర: విలమి... మేఖలామ్‌ : విలమ్బి = వ్రేలాడుతున్న, తపనీయ = స్వర్ణమయమైన, 
మేఖలామ్‌ = మొలనూలు గలదియూ, జఘన... దుర్వహామ్‌ : జఘన = మొలయొక్క 
భార = బరువుచే, దుర్వహామ్‌ = క్లిష్టంగా మోయదగినదీ, అయిన, తామ్‌ = ఆ 
పార్వతిని, ఉద్వహన్‌ = మోస్తూ హరః = శివుడు, ధ్యాన... భాస్వరమ్‌ : ధ్యాన = 
తలంపుచేతనే, సమృృత = ప్రోదిచేయబడిన, విభూతి = సంపదచే (కార్యానుగుణమైన 
సంపత్తి), భాస్వరమ్‌ = ప్రకాశిస్తున్న, మణి-శిలా-గృహమ్‌ : మణి = మణిమయములైన, 
శిలా = రాళ్ళచే నిర్మింపబడిన, గృహమ్‌ = వసతిని, ప్రావిశత్‌ = ప్రవేశించాడు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 179 


తా: పార్వతి మొలనూలు సువర్ణమయం. అది వ్రేలుతోంది. జఘనభారంచేత ఆమె 
మైోయటానికి వీలు కాకుండా ఉంది. అయినా పరమేశ్వరుడు ఆమెను ఎత్తుకొని, 
తాను తలచినంతనే సమకూరిన రత్నగ్భహంలోనికి (ప్రవేశించాడు. 
విభక్తులు - క్రియలు : 1. తామ్‌ : తాం - తే - తాక తచ్చబ్దః దకారాన్తః ప్రీలింగః 
ద్వితీయైకవచనమ్‌; న. విలమ్బితపనీయమేఖలామ్‌ : మేఖలాం - మేఖలే - మేఖలాః; 
మేఖలా శబ్దః ఆకారాన్తః స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 8. ఉద్వహన్‌ : ఉద్వహన్‌ - 
ఉద్వహన్నా - ఉద్వహన్తః ఉద్వహత్‌ శబ్దః తకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. 
జఘనభారదుర్వహామ్‌ 3 దుర్వహాం - దుర్వహే - దుర్వహాః దుర్వహాశబ్దః ఆకారాన్తః 
స్త్రీలింగః ద్వితీయైకవచనమ్‌; ర్‌. ధ్యానసంభృతవిభూతిభాస్వరమ్‌ : భాస్వరం - భాస్వరే 
- భాస్వరాణి; ...భాస్వరశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 6. ప్రావిశత్‌ 
: ప్రావిశత్‌ - ప్రావిశతాం - ప్రావిశన్‌; ప్ర పూర్వకాత్‌ విశ ప్రవేశనే ధాతోః లజి 
ప్రథమపురుషైకవచనమ్‌; 7. మణిశిలాగ్భృహమ్‌ : గృహం - గ్భహే - గృహాణి... 
గృహశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 8. హరః : హరః - హరౌ 
- హరాళ హరశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. ఉద్వహన్‌ +జఘన = ఉద్వహజ్ఞఘన - శ్చుత్వసంధి; 2. ప్రావిశత్‌+మణి 
= ప్రావిశన్మణి - అనునాసికసంధి. 
సమాసాలు : 1. విలమ్మినీ తపనీయ (మయా) మేఖలా యస్యాః, తామ్‌, విలమ్బితపనీయ- 
మేఖలామ్‌; 2. జఘనయోః భారః, తేన దుర్వహా, తామ్‌, జఘనభారధుర్వహామ్‌; 8. 
ధ్యానేన సంభృతాభిః విభూతిభిః భాస్వరం, తత్‌, ధ్యానసంభృతివిభూతిభాస్వరమ్‌; 4. 
మణిమయాశ్చ తాః శిలాః, తాభిః (నిర్మితం) గృహమ్‌, మణిమయశిలాగ్భహమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమణాలు : 
మేఖలా : (మీయతే ప్రక్షిష్యతే కాయమధ్యభాగే ఇతి మి+ సంజ్ఞాయాం ఖలః గణశ్చ 
స్తియాం టాప్‌ । ఇత్యమరటీకాయాం భరతమతమ్‌) స్తీకట్యాభరణమ్‌ । కాంచీ, సప్తకీ, 
రసనా, సారసనమ్‌ ఇత్యమరః । కాంచిః, రశనా, కక్షా, రసనమ్‌, రశనమ్‌, కక్ష్యా, 
సప్తకా, సారశనమ్‌ ఇతి శబ్దరత్నావళీ! కలాపః ఇతి జటాధరః | సారసనం స్రీకట్యాం 
వస్త్ర(గన్థనమ్‌ ఇతి జటాధరః । కేచిత్తు - 

శో ఏకయష్టిర్భవేత్‌ కాంచీ మేఖలా త్వష్టయష్టికా । 

రసనా షోడశ జ్ఞ్లేయా కలాపః పంచవింశకః ॥ - శబ్దకల్పద్రుమః 


180 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


మణిశిలాగ్భహం ఏ అది ధ్యానసంభృతం. ధ్యానమాత్రంచేత సంపాదితం. ఇది పదార్థ 
హేతుక కావ్యలింగాలంకారధ్వని. అక్కడ ఆ సమయంలో మణిశిలాగ్భహసిద్ది ఎలా 
అన్న ప్రశ్నకు సమాధానం ధ్యానసంభృతమని. వివరణ వ్యాఖ్య ఇలా అన్నది- 


“నను వనాన్తరే కథం సురతోపకరణసంభవోపపత్తిరితి కిం మణిశిలాగ్భహ ప్రవేశే- 
నేత్యాశంక్య మణిశిలాగృహం విశినష్టి - ధ్యానసంభృతవిభూతిభాస్వరమితి।” % 
శ్లో; తత్ర హంసధవలోత్తరచ్చదం జాహ్నవీపులినచారుదర్శనమ్‌ । 
అధ్యశేత శయనం ప్రియాసఖః శారదాభ్రమివ రోహిణీపతిః ॥ 82 
అవ : పరమేశ్వరుడు శయనసేవన చేయటం. 
పవి. : తత్ర హంస-ధవళ-ఉత్తర-ఛదం జాహ్నవీ -పులిన-చారు-దర్శనమ్‌ । 
అధ్యశేత శయనం ప్రియా-సఖః శారద+అభ్రమ్‌ ఇవ రోహిణీ-పతిః ॥ 
అన్వ : ప్రియాసఖః (సః) తత్ర హంసధవళోత్తరచ్చదం జాహ్నవీపులినచారుదర్శనం 
శయనం రోహిణీపతిః శారదాభ్రమివ అధ్యశేత. 
ప్ర: ప్రియా-సఖః = వల్లభతోడుగా, సః = ఆ శివుడు, తత్ర = ఆ వసతిలో, హంస... 
ఛదమ్‌ : హంస = రాయంచవలె, ధవళ = తెల్లనైన, ఉత్తర-ఛదమ్‌ = పైపక్క గలదీ, 
జాహ్నవీ... దర్శనమ్‌ : జాహ్నవీ = గంగానదీతీరమందలి, పులిన = ఇసుకవలె, చారు 
= అందమైన, దర్శనమ్‌ = వీక్షణ గలదీ, అయిన, శయనమ్‌ = పక్కపై, రోహిణీ-పతిః 
= చంద్రుడు, శారద+అభ్రమ్‌ ఇవ = శరత్మాలమేఘంపై వలె, అధ్యశేత = శయనించాడు. 


తా: ఆ రత్నగ్భహంలోని శయ్యపై హంసలా తెల్లగా గంగానదీతీరమందలి ఇసుకలా 
చూడముచ్చటగా ఉన్న వక్కపై శివుడు ప్రియాసఖుదై శయనించాడు. అది 
శరత్మాలమేఘంపై చంద్రుడు శయనించినట్లుంది. 

విభక్తులు - క్రియలు : 1. తత్ర -అవ్యయమ్‌; 2. హంసధవలోత్తరచ్చదమ్‌ : ఛదం - 
ఛదే - ఛదాని; ...భదశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌; ౩. 
జాహ్నవీపులినచారుదర్శనమ్‌ : దర్శనం - దర్శనే - దర్శనాని; దర్శనశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌; 4. అధ్యశేత : అశేత - అశయాతామ్‌ - ఆశేరత; 
అధి పూర్వకాత్‌ శీజ్‌ స్వప్నే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 5. శయనమ్‌ : 
శయనం - శయనే - శయనాని; శయనశబ్దః అకారాన్తః నవుంసకలింగః 
ద్వితీయైకవచనమ్‌; 6. ప్రియాసఖః : సఖః - సఖౌ - సఖా; ప్రియాసఖ శబ్దః అకారాన్తః 
పుంలింగః ప్రథమైకవచనమ్‌; 7. శారదా(భ్రమ్‌ : అభ్రమ్‌ - అభ్రా - అభ్రాణి; అభ్ర 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 181 


శబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌; 8. రోహిణీపతిః : పతిః - పతీ - 
పతయః; రోహిణీపతి శబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 
సమాసాలు : 1. హంస ఇవ ధవళమ్‌ ఉత్తరచ్చదం యస్య తత్‌, హంసధవళోత్తరచ్చదమ్‌; 
2. జాహ్నవ్యాః పులినం తద్వత్‌ చారు దర్శనం యస్య తత్‌, జాహ్నవీ పులిన చారు 
దర్శనమ్‌; 3. ప్రియాయాః సఖా, ప్రియాసఖ 4. శరది భవం శారదం, తచ్చ తత్‌ 
అ(భ్రమ్‌, శారదాభ్రమ్‌; 5. రోహిణ్యాః పతిః, రోహిణీపతిః. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
చారుదర్భనమ్‌ : శయనానికి రెండు విశేషణాలు. ఒకటి ఉత్తరచ్చదం (పక్క తెల్లటి 
వస్త్రం. రెండు చారుదర్శనీయత్వం. ఒకటి శుభ్రతను సూచించేది. మరొకటి సౌందర్యాన్ని 
సూచించేది. భరతుడు శృంగారాన్ని రసీకరిస్తూ చెప్పిన లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 
“యత్మించిల్లోకే శుచి మేధ్యముజ్జ్వలం దర్శనీయం చ తచ్చృంగారేణోపమీయతే” 
(నాట్యశాస్త్రం - షష్టాధ్యాయం) 

వాత్స్యాయనుడు కూడా కామసూత్రాలలో ఈ శయ్యా విషయాన్ని ప్రస్తావించాడు. 
“సుక్షప్టముభయోపధానం మధ్యే వినతం శుక్షోత్తరచ్చదం బద్ధవితానం శయనీయం స్యాత్‌.” 


కామం సామాన్యేచ్చ. దాని భౌతికసుఖరూపం రతి. దాని ఉజ్జ్వలరూపం శృంగారం 
(రసీభావం). దాని ఫలం సంతానప్రాప్తి. కాబట్టి సత్సంతానసిద్ధికై సాధారణకామం 
శృంగారాత్మకరసీభావాన్ని పొందాలి. అది ఆ దశలో మనోధర్మం కూడా. మనోధర్నానికి 
భౌతిక, తటస్థ పరిసరాలు ఉద్దీపకాలు. కాబట్టి బా హ్యోపకరణాలను ఇంత సున్నితంగా, 
ఫలవంతంగా వర్ణించటం. ఇంతవరకు దేవతలూ, బుషులూ జోక్యం చేసుకొన్నదీ, 
మదనుడు తనుత్యాగం చేసిందీ ఆ సఫలసంతానసిద్ధికోసమే. 
శారదాభ్రమివ రోహిణీపతిః : శివుడు పక్కపై చేరాడు. రోహిణీపతి శరత్మాలమేఘంపైకి 
వెళ్ళినట్లు. చక్కని పోలిక. అయితే రోహిణీపతిః అనటంలో మరో చమత్మారం రోహిణీపతి 
పదం ద్వారా రోహిణీ, చంద్రుడూ ఇద్దరినీ చెప్పినట్లయింది. పదం ఏకవచనమైనా. 
ఉపమేయకక్ష్యలో ప్రియాసఖః అని విశేషణపదమే కానీ అసలు విశేష్యపదమే లేదు. 
పూర్వశ్లోకం నుండీ “హర అన్న పదాన్ని అధ్యాహారం చేసికొనవలసినదే. అంతేకాదు 
పూర్వశ్లోకంనుండియే తామ్‌ ఉద్వహన్‌” కూడా తెచ్చుకోవాలి. 

“రోహిణ్యాః పతిః అనే విగ్రహంతో చంద్రుడు రోహిణికి చెందినవాడయ్యాడు. 
పరమేశ్వరుడు కూడా పార్వతి సొత్తు అయ్యాడు అని ధ్వని. ప్రియాయాః సఖా అని 
విగ్రహంతో దానిని తెలిపినా అసలక్కడ పరమేశ్వరుని అస్తిత్వమే లేదు విశేష్యరూపంగా. 


182 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అధ్యశేత : పక్కమీద పడుకోవటం సహజం. పక్క పడుకోవటానికి ఆధారమే. అయితే 
అధిపూర్వకమైన శీజ్‌ ధాతురూపమైన శయనం కర్మగా మారుతుంది. “అధి శీజ్‌ స్థాసాం 


కర్మ” సూత్రంతో. కాబట్టి శయనమని ద్వితీయావిభక్తి. ఖః 
శ్లో క్రిష్టకేశమవలుప్రచన్దనం వ్యత్యయార్చితనఖం సమత్సరమ్‌ । 
తస్య తచ్చిదురమేఖలాగుణం పార్వతీరతమభూన్నతృప్తయే 11 83 


అవ : సాక్షాద్రతి వర్ణన. 

పవి. : క్లిష్ట-చన్దమ్‌ అదయైః కచగ్రహైః ఉత్పథ+అర్పిత-నఖం సమత్సరమ్‌। 
పాఠాంతరం కస్య త్రత్ర+ఛిదుర-మేఖలా-గుణం పార్వతీ-రతమ్‌ అభూత్‌-అతృప్తయే॥ 
అన్వ : అదయిః కచగ్రహైః కిష్టచన్టమ్‌ ఉత్పథార్చితనఖం సమత్సరం ఛిదురమేఖలాగుణం 
పార్వతీరతం తస్య అతృప్తయే అభూత్‌. 

తా : అదయైః = నిర్జాక్షిణ్యమైన, కచ-గ్రహైః = జుట్టు పట్టుకొనుటలతో, క్లిష్ట-చన్టమ్‌ 
: కిష్ట = బాధింపబడిన, చ[న్దమ్‌ = (శివుని తలమీది) చంద్రుడ గలదీ, ఉత్పథ 
నఖ+అర్చితమ్‌ : ఉత్పథ = బాటను అతిక్రమించి, నఖ = గోళ్ళయొక్క అర్పితమ్‌ = 
గుచ్చుటలు గలది, సమత్సరమ్‌ = (జయేచ్చచే) మాత్సర్యంతో కూడినదీ, ఛిదుర... 
గుణమ్‌ : ఛిదుర = తెగిపోయిన, మేఖలా = మొలనూలియొక్క గుణమ్‌ = దారం 
గలదీ అయిన, పార్వతీ-రతమ్‌ = పార్వతితో మైథునం, తస్య = ఆ పరమశివునకు, 
అతృప్తయే _ అసంతృప్తికే, అభూత్‌ = సంభవించినది. 


తా : పార్వతితో రతి పరమేశ్వరునకు అసంతృప్తి హేతువుగానే మిగిలింది. కారణం - 
కేశగహణ సమయంలో తలమీది చంద్రుడు కష్టపడుతున్నాడు. శాస్త్రమార్గాన్ని అతిక్రమించి 
గోటిగ్రుచ్చుటలు జరుగుతున్నాయి. ఆమె మొలనూలు తెగిపోయింది. ఇద్దరిలోనూ 
మాత్సర్యం మిగిలింది. 


విభక్తులు - క్రియలు : 1. క్లిష్టచన్దమ్‌ : క్లిష్టచన్దం - క్లిష్టచన్రే - క్షిష్టచన్రాణి; క్లిష్టచనశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. అదయైః : అదయేన - అదయాభ్యామ్‌ 
- అదయైః; అదయశబ్దః అకారాన్తః పుంలింగః తృతీయాబహువచనమ్‌; 3. కచగ్రహైః 
: కచగ్రహేణ - కచగ్రహాభ్యాం - కచగ్రహైః; కచగ్రహశబ్దః అకారాన్తః పుంలింగః 
తృతీయాబహువచనమ్‌; 4. ఉత్పథార్పిత నఖమ్‌: నఖం - నఖే - నఖాని; ఉత్పథార్పిత 
నఖ శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 5. సమత్సరమ్‌ : సమత్సరం 
- సమత్సరే - సమత్సరాణి; సమత్సర శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 183 


6. తస్య : తస్య - తయోః - తేషామ్‌; తచ్చటబ్దః దకారాన్తః పుంలింగః షష్ట్రేకవచనమ్స్‌; 
7. తచ్చిదురమేఖలాగుణమ్‌ : గుణం - గుణే - గుణాని; మేఖలాగుణశబ్దః అకారాన్నః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 8. పార్వతీరతమ్‌ : రతం - రతే - రతాని; పార్వతీరత 
శబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 9. అభూత్‌ : అభూత్‌ - అభూతామ్‌ 
- అభూవన్‌; భూ సత్తాయామ్‌ ధాతోః లుజి ప్రథమపురుపైకవచనమ్‌; 10. అతృప్తయే 
: అతృప్తయే - అతృప్తిభ్యామ్‌ - అతృప్తిభ్యః; అతృప్పిశబ్దః ఇకారాన్తః స్తీలింగః 
చతుర్థ్యేకవచనమ్‌. 
సంధులు : 1. గ్రహైః+ఉత్సథా = (గహైరుత్సథా - విసర్గసంధి. 
సమాసాలు : 1. క్లిష్ట చన్టః యేన తత్‌, క్షిష్టచన్టమ్‌; 2. కచానాం గ్రహాః తైః, కచగ్రహైః; 
3. ఉత్పథం యథా తథా అర్పితాని నఖాని యస్మిన్‌ తత్‌, ఉత్పథార్చితనఖమ్‌; 4. 
మత్సరేణ సహ వర్తత ఇతి, సమత్సరమ్‌; 5. ఛిదురః మేఖలాయాః గుణః యస్మిన్‌ తత్‌, 
ఛిదురమేఖలాగుణమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
శ్లో చుమృనేష్వధరదానవర్ణితం సన్నహస్తమదయోపగూహనే(నమ్‌) । 
క్లిష్టమన్మథమపి ప్రియం ప్రభోర్డుర్లభప్రతికృతం వధూరతమ్‌ ॥ - 8/8 
అని ముందు వర్ణించిన శ్లోకానికి ప్రకృతశ్లోకవర్ణితస్థితి ప్రతియోగి. ఆ శ్లోకంలో 
అది దుర్లభప్రతికృతం. కాబట్టి ఎదురులేనిది. ప్రస్తుతం ప్రతికృతం. అయినా అతృప్తి 
హేతువు. ఈ అతృప్తి పునః పునః ప్రాప్తిభావనాచోదనాత్మతమైన అసంతృప్తియే కాని 
సాధారణమైన అసంతృప్తి కాదు. 
శః కృతే ప్రతికృతం కుర్యాచ్చుమ్బితే ప్రతిచుమ్బితమ్‌ । 
కరణేన చ తేనైవ తాడితే ప్రతితాడితమ్‌ ॥ 
అని కామశాస్త్రం చెప్పినట్లు ప్రకృతశ్లోకం లబ్ద ప్రతికృతం. కాబట్టి సఫలం. ౫ 
శ్లో॥ కేవలం ప్రియతమాదయాలునా జ్యోతిషామవనతాసు పజ్మిషు | 
తేన తత్రతిగృహీ తవక్షసా నేత్రమీలనకుతూహలం కృతమ్‌ ॥ 84 
అవ : రతోత్తరకాలకుతూహలవర్ణనం. 


ప.వి. : కేవలం ప్రియతమా-దయాలునా జ్యోతిషామ్‌ అవనతాసు పంక్తిషు । 
తేన తత్‌-పరిగృహీత-వక్షసా నేత్ర-మీలన-కుతూహలం కృతమ్‌ ॥ 


184 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అన్వ: జ్యోతిషాం పంక్తిషు అవనతాసు తత్‌-పరిగృహీ తవక్షసా తేన కేవలం ప్రియాతమా 
దయాలునా నేత్రనిమీలనకుతూహలం కృతమ్‌. 

ప్ర: జ్యోతిషామ్‌ = తారలయొక్క పంక్తిషు = వరుసలు, అవనతాసు = వాలిపోగా, 
తత్‌... వృక్షసా : తత్‌ = ఆ పార్వతిచే, పరిగృహీత = ఆక్రమింపబడిన, వక్షసా = ఉరః 
ప్రదేశం గల, తేన = ఆ శివునిచే, కేవలమ్‌ = బొత్తిగా, ప్రియాతమాదయాళునా : 
ప్రియతమా = అత్యంతమూ ఇష్టమైన భార్యమీద, దయాళునా = దయగలవాడగుటచే, 
నేత్ర... కుతూహలమ్‌ : నేత్ర = కళ్ళను, మీలన = మూయుటయందలి, కుతూహలమ్‌ 
= కుతుకం, కృతమ్‌ = పాటింపబడింది. 


తా : తారల వరుసలు క్రిందికి వాలాయి. (తెలవారటానికి సంకేతం). పార్వతి 
పరమేశ్వరుని గుండెలపై వ్రాలి ఉంది. పరమశివుడు దయామయుడు. అందుకే పార్వతిని 
గమనించి మరల మెలకువరానట్లు నేత్రనిమీలనం చేశాడు. 

విభక్తులు - క్రియలు : 1. కేవలమ్‌ - అవ్యయమ్‌; 2. ప్రియతమాదయాలునా : 
దయాలునా - దయాలుభ్యాం - దయాలుఖిః; దయాలుశబ్దః ఉకారాన్తః పుంలింగః 
తృతీయైకవచనమ్‌; 3. జ్యోతిషామ్‌ : జ్యోతిషః - జ్యోతిషోః - జ్యోతిషామ్‌; జ్యోతిశృబ్దః 
సకారాన్తః నపుంసకలింగః షష్టీబహువచనమ్‌; 4. అవనతాసు : అవనతాయామ్‌ - 
అనతయోః - అవనతాసు; అవనతాశబ్దః ఆకారాన్తః స్రీలింగః సప్తమీబహువచనమ్స్‌; 
5. పంక్తిషు : పంక్యాం/పంకౌ - పంక్యోః - పంక్తిషు; పంక్తి శబ్దః ఇకారాన్తః స్రీలింగః 
సప్తమీబహువచనమ్‌; 6. తేన : తేన - తాభ్యాం - తై తచ్చబ్దః దకారాన్తః పుంలింగః 
తృతీయైకవచనమ్‌; 7. తత్పరిగృహీతవక్షసా : వక్షసా - వక్షోభ్యాం - వక్షోభిః; వక్షస్‌ 
శబ్దః సకారాన్తః నపుంసకలింగః తృతీయైకవచనమ్‌; 8. నేత్రమీలనకుతూహలమ్‌ : 
కుతూహలం - కుతూహలే - కుతూహలాని; ... కుతూహలశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 9. కృతమ్‌ : కృతం - కృతే - కృతాని; కృతశబ్దః 
అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 

సమాసాలు : 1. ప్రియతమాయాం దయాలుః, తేన, ప్రియతమాదయాలునా; 2. తయా 
పరిగ్భహీతం వక్ష యస్య తేన, తత్పరిగ్భహీతవక్షసా; 3. నేత్రయోః మీలనే కుతూహలమ్‌, 
నేత్రనిమీలన కుతూహలమ్‌. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

కేవలమ్‌ : ఏకమాత్రే, అద్వితీయే£_ సహాయే చార్జేతల_స్య స్వరాదిత్వం తిలకప్రభృతయో 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 185 


౨_౦గీకుర్వన్తి | శబ్దకల్పద్రుమాదిషు తు త్రిలింగోల. యం విశేష్యనిఘ్నత్వేన పరితః । 
“కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః” (రఘు 10-29) అవ్యయకోశః-160 
దయాలు : దయతే ఇతి | దయ “స్పృహిగృహిపతిదయినిద్రాత న్హాశ్రద్ధాభ్య ఆలుచ్‌” 
(3-2-158)। దయా యుక్తః । తత్పరాయః కారుణికః । కృపాలుః । సూరతః ఇత్యమరః। 
చేష్టాస్వభావవర్ణనం : శ్లోకంలో స్వభావోక్తి ఉన్నది. “స్వభావోక్తిః స్వభావస్య జాత్యాదిస్థస్య 
వర్ణనమ్‌” ఇది స్వభావోక్తిలక్షణం. నక్షత్రాలు క్రిందకు జారుతున్న సమయంలో 
పరమేశ్వరుడు - పార్వతి గుండెలపై శయనించి ఉండగా - అలా అలవోకగా 
నేత్రనిమీలన చేశాడు. అద్భుతంగా చేష్టావర్ణన. ఒక చక్కని భావచిత్రంలా శోకం 


కనిపిస్తుంది. % 
శ్లో స వ్యబుద్ధత బుధస్తవోచితశ్శాతకుమృకమలాకరైస్సమమ్‌ । 
మూర్చనాపరిగృహీతకైశికైః కిన్నరైరుషసి గీతమజ్ఞలః ॥ 85 


అవ : పరమేశ్వరునికి మేలుకొలుపులు 

ప.వి. : సః వ్యబుధ్యత బుధ-స్తవ-ఉచితః శాతకుమృ-కమల+ఆకరైః సమమ్‌ । 
మూర్భనా-పరిగృహీత -కైశికైః కిన్నరైః ఉషసి గీత-మంగళః ॥ 

అన్వ : బుధస్తవోచితః సః మూర్చనా పరిగ్భృహీత కైశికైః కిన్నరైః గీతమంగళః శాతకుమృ- 

కమలాకరైః సమమ్‌ ఉషసి వ్యబుధ్యత. 

ప్ర: బుధ... చితః : బుధ = పండితులయొక్క స్తవ = స్తుతులకు, ఉచితః = తగినట్టి, 

సః = ఆ పరమశివుడు, మూర్చణా... కైళికైః : మూర్చనా = మూర్చనతో, పరిగృహీత 

= స్వీకరించబడిన, కైశికైః = ప్రాభాతికమంగళగీతాలతో, కిన్నరైః = కిన్నరులచేత, 

గీతమంగలః = మంగలగీతాలు పాడబడి, శాత... కరై సమమ్‌ : శాతకుమృ = 

సువర్ణమయమైన, కమల = తారలకు, ఆకరైః సమమ్‌ = నిలయాలైన కొలనులతో 

పాటు, ఉషసి = వేకువన, వ్యబుధ్యత = మేల్మొన్నాడు. 

తా : తెలవారుతుండగా కిన్నరులు మూర్చనా సహితంగా ప్రాభాతిక మంగళగీతాలు 

పాడుతూ పరమశివుని మేల్కొల్పారు. పండితస్తుతులకు తగిన ఆ పరమేశ్వరుడు ఆ 

కిన్నరగీతాలు విని బంగారుతామరలు గల కొలనులతోపాటు మేల్మొన్నాడు. 

విభక్తులు - క్రియలు : 1 సః: సః - తౌ -తే; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః 

ప్రథమైకవచనమ్‌; 2. వ్యబుధ్యత : వ్యబుధ్యత - వ్యబుధ్యేతామ్‌ - వ్యబుధ్యన్తు వి 

పూర్వకాత్‌ బుధ అవగమనే ధాతోః లజి ప్రథమపురుషైకవచనమ్‌; 3. బుధస్తవోచితః : 


186 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


ఉచితః - ఉచితౌ - ఉచితాః; బుధస్తవోచితశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 
4. శాతకుమృకమలాకరైః : ఆకరేణ - ఆకరాభ్యామ్‌ - ఆకరైః; కమలాకరశబ్దః అకారాన్తః 
పుంలింగః తృతీయాబహువచనమ్‌; 5. సమమ్‌ - అవ్యయమ్‌; 6. మూర్భనాపరిగృహీత- 
కైశికైః : కైశికేన - కైశికాభ్యాం - కైళికై కైశికశబ్దః అకారాన్తః పుంలింగః తృతీయాబహు- 
వచనమ్‌; 7. కిన్నరైః : కిన్నరేణ - కిన్నరాభ్యాం - కిన్నరైః, కిన్నరశబ్దః అకారాన్తః 
పుంలింగః తృతీయాబహువచనమ్‌; రి. ఉషసి : ఉషసి - ఉషసోః- ఉషస్సు; ఉషశ్ళబ్దః 
సకారాన్తః నపుంసకలింగః సప్తమ్యేకవచనమ్‌; 9. గీతమంగలః : గీతమంగలః - 
గీతమంగలౌ - గీతమంగలాః; గీతమంగలశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 


సంధులు : 1. కిన్నరైః+ఉషసి = కిన్నరైరుషసి - విసర్గసంధి. 

సమాసాలు : 1. బుధానాం స్తవస్య ఉచితః, బుధస్తవోచితః ; 2. శాతకుమృమయాని 

కమలాని, తేషామ్‌ ఆకరాః । తైః, శాతకుమృకమలాకరైః; 3. మూర్భనయా పరిగృహీతః 

కైశికః యెః తైః, మూర్చనాపరిగృహీతకైశికైః; 4. గీతం మంగలం యస్మై సః, గీతమంగలః. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 

శాతకుమృమ్‌ : (శతకుమే పర్వతే భవమ్‌ | శతకుమృ+అణ్‌) కాంచనమ్‌. (యథా- 

మాఘే 9-9 - ద్రుతశాతకుమృనిభమంశుమతో వపురర్ధమగ్నవపుషు-పయసి) ధుస్తూరః 

ఇత్యమరః । - శబ్దకల్చ్పద్రుమః 

మూర్భనా : “క్రమయుక్తాః స్వరా సప్త మూర్భనా పరికీర్తితా” - నాట్యశాస్త్రమ్‌. 
అమూర్భనలతో కూడిన ప్రాభాతికరాగవిశేషం కైళికి. 


బుధస్తవోచితః : పరమేశ్వరునిలో ఇంతవరకు వర్ణించిన రాగిత్వం లోకసంగ్రహం కోసం 
ఆరోపితమే కాని వాస్తవికం కాదంటూ ఈ సామాజికపదం ద్వారా వివరణవ్యాఖ్యాత 
నిరూపిస్తున్నాడిలా- 


“అనేన ప్రకరణేన పరమేశ్వరౌ రాగిత్వోపవర్ణనం కృతం తన్న పరమార్థతయా 
మన్తవ్యమిత్యాహ. బుధస్తవోచిత ఇతి | బుధానామాధ్యాత్మశాస్త్రవిదాం స్తవస్య స్తుతేరుచితః 
| యోగ్యః | స్వరూపజ్ఞానాధీనా హి స్తుతిః | పరమేశ్వరస్య స్వరూపజ్ఞానం తు 
సకలోపనిషదర్థతత్వావధారణేన మృదితకషాయాణామేవ సమృవతి. నాన్యేషామితి 
తేషామేవ స్తుతేరయముచితః | తస్మాత్‌ పరమేశ్వరస్య న సకలజనసాధారణం రాగిత్వం, 
భక్తానుగ్రహార్ధమారోపితమేవెేతి భావి” 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 187 


హోక్తి : శ్లోకంలో సహోక్ష్యలంకారముంది. శాతకుమృకమలాకరాలతో పాటు 
పరమేశ్వరుడు మేల్మొన్నాడని వర్ణించటం సహోక్తి. జనరంజకమైన సహభావాన్ని 


చెప్పటమే సహోక్తి. “సహోక్తిః సహభావశ్చేద్భాసతే జనరంజనః” x 
శ్లో॥ తౌ క్షణం శిథిలితోపగూహనౌ దమృతీ రచితమానసోర్మయః । 
పద్మభేదపిశునాః సిషేవిరే గన్గమాదనవనాన్తమారుతాః ॥ 86 


అవ : గన్గమాదనమారుతాలు పార్వతీపరమేశ్వరులను సేవించటం. 


ప.వి. : తౌ క్షణం శిథధిలిత+ఉపగూహనా దమృతీ రచిత-మానస+ఊర్మయః । 
పద్మ-భేద -పిశునాః సిషేవిరే గన్టమాదన -వన +అన్త -మారుతాః 1 


అన్వ : రచితమానసోర్మయః పద్మభేదపిశునాః గన్గమాదనవనాన్లమారుతాః క్షణం 
శిథిలతోపగూహనౌ తౌ దమృతీ సిషేవిరే. 


ప్ర: రచిత... ర్మయః : రచిత = కల్పింపబడిన/సమకూర్చిన, మానస = మానస 
సరోవరమందలి, ఊర్మయః = అలలు గలది, పద్మ... పిశునాః : పద్మ = తామరలయొక్క 
భేద = వికాసానికి, పిశునాః = సూచకములూ అయిన, గన్ట... మారుతాః : గన్టమాదన 
= గన్భ్గమాదనగిరి పైని, వన+అన్త = తోటలలోని, మారుతాః = గాలులు, క్షణమ్‌ = 
క్షణకాలం, శిథిల+ఉపగూహనౌ : శిథిల = సడిలినట్టి, ఉపగూహనాౌ = కౌగిలిగల, తౌ 
= ఆ, దమృతీ = ఆలుమగలను, సిషేవిరే = సేవించాయి. 

తా : పార్వతీపరమేశ్వరుల పరిష్వంగం క్షణమాత్రం శిథిలమైంది. ఆ స్థితిలోని ఆ 
దంపతులను గన్గమాదనవనాన్తరమారుతాలు సేవించాయి. ఆ గాలులు అప్పటికే 
మానససరస్సులో అలలను కలిగించి వచ్చాయి. 

విభక్తులు - క్రియలు : 1. తౌ: సః - తౌ - తే, తచ్చబ్దః దకారాన్తః స్రీలింగః ప్రథమా 
ద్వివచనమ్‌; 2. క్షణమ్‌ : క్షణం - క్షణౌ - క్షణాన్‌; క్షణశబ్దః అకారాన్తః పుంలింగః 
ద్వితీయెకవచనమ్‌; 3. శిథిలితోపగూహనౌ : ఉపగూహనః - ఉపగూహనౌ - 
ఉపగూహనాఖ ఉపగూహనశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమాద్వివచనమ్‌; 4. దమృతీ 
3 దమృతీ - దమృత్య ద్వివచన, బహువచన మాత్రమ్‌; 5. రచితమానసోర్మయః : 
ఊర్చిః - ఊర్మీ - ఊర్మయః; రచితమానసోర్మి శబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమాబహు- 
వచనమ్‌; 6. పద్మభేదపిశునాః : పిశునః - పిశునౌ - పిశునాః; పద్మభేదపిశున శబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌; 7. సిషేవిరే : సిషేవే - సిషేవాతే - 
సిషేవిరే, షేవృ సేవనే ధాతోః లిటి ప్రథమపురుష బహువచనమ్‌; &. గన్థమాదనవనాన్త- 


188 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


మారుతాః : మారుతః - మారుతౌ - మారుతాః; గన్టమాదనవానన్తమారుత శబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమాబహువచనమ్‌. 


సమాసాలు : 1. శిథిలమ్‌ ఉపగూహనౌ యాభ్యాం తౌ, శిథిలితోపగూహనౌ; 2. జాయా 
చ పతిశ్చ దమృతీ; 3. రచితాః మానసస్య ఊర్మయః యెస్తే, రచితమానసోర్మయః;, 4. 
పద్మానాం భేదస్య పిశునాః, పద్మభేదపిశునాః; 5. గన్టమాదనే విద్యమానానాం వనాన్లానాం 
మారుతాః, గన్ఫమాదనవాన్తమారుతాః. 


పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటు ప్రమాణాలు : 
దమృతీ : జాయా చ పతిశ్చ । రాజదన్తాదిగణేపాఠాత్‌ జాయాయా దమావో వా నిపాత్యతే. 
భార్యాపతీ ఇత్యమరః. దమృతీ ప్రవృత్తిని - ఆతిధథేయతను మనుస్మృతి ఇలా చెప్తోంది - 
శో భుక్తవత్స్వథ విప్రేషు స్వేషు భృత్వేషు చైవ హి। 
భుంజీయాతాం తతః పశ్చాదవశిష్టన్లు దమృతీ ॥ % 
శ్లో॥ ఊరుమూలనఖమార్గరాజిభిస్తత్‌క్షణం హృతవిలోచనో హరః | 
వాససః ప్రశిథిలస్య సంయమం కుర్వతీం ప్రియతమామవారయత్‌ 1187 


అవ : పరమేశ్వరచేష్ట. 

పుష్‌! ఊరు-మూల-నఖ-మార్గ-రాజిభిః తత్‌క్షణం హృత-విలోచనః హరః । 
వాససః ప్రశిథిలస్య సంయమం కుర్వతీం ప్రియతమామ్‌ అవారయత్‌ ॥ 

అన్వ : ఊరుమూనఖమార్గరాజిఖీః హృతవిలోచనః హరః ప్రశిథిలస్య వాససః సంయమం 

కుర్వతీం పియతమామ్‌ అవారయత్‌ 


ప్ర: ఊరు... రాజిభిః : ఊరు = తొడలయొక్క మూల = మొదళ్ళలోని, నఖ = గోళ్ళ 
(గోటి గుర్తుల) యొక్క మార్గ = చారలయొక్క రాజిభిః = పంక్తులచే, హృత-విలోచనః 
= హృత = అపహరింపబడిన, విలోచనః = కన్నులుగల, హరః = పరమేశ్వరుడు, 
ప్రశిథిలస్య = ప్రక్కకు జారిన, వాససః = వస్త్రం యొక్క సంయమమ్‌ = సర్దుబాటును, 
కుర్వతీమ్‌ = చేస్తున్న ప్రియతమామ్‌ = ఇష్టురాలైన పార్వతిని, అవారయత్‌ = 
నివారించాడు. 

తా: పార్వతి ఊరువులపై నున్న బట్ట తొలిగింది. అక్కడ నఖ మార్గ పంక్తులు పరమశివుని 
కళ్ళనాకట్టుకొన్నాయి. దానితో వస్తాన్ని సర్దుకోబోతున్న పార్వతిని పరమేశ్వరుడు 
వారించాడు. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 189 


విభక్తులు - క్రియలు : 1. ఊర్థ్వమూలనఖమార్గరాజిభిః : రాజ్యా - రాజిభ్యాం - 
రాజిభీః; ఊర్థ్వమూలనఖమార్గరాజిశబ్దః ఇకారాన్తః స్రీలింగః తృతీయాబహువచనమ్‌; 
2. తత్‌క్షణమ్‌ : క్షణం - క్షణౌ - క్షణాన్‌; తత్‌క్షణంశబ్దః అకారాన్తః పుంలింగః 
ద్వితీయైకవచనమ్‌; 3. హృతవిలోచనః : విలోచనః - విలోచనౌ - విలోచనాః; 
హృతవిలో చన శబ్దః అకారాన్న పుంలింగః ప్రథమైకవచనమ్‌; 4. హరః : హరః - 
హరౌ - హరాః; హరశబ్దః అకారాన్నః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 5. వాససః 
వాససః - వాససోః - వాససామ్‌; వాసశ్ళబ్దః సకారాన్తః నపుంసకలింగః షస్ట్రేకవచనమ్‌; 
6. ప్రశిథిలస్య : ప్రశిథిలస్య - ప్రశిథిలయోః - ప్రశిథిలానామ్‌; ప్రశిథజలశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః షస్ట్రేకవచనమ్‌; 7. సంయమమ్‌ : సంయమం - సంయమౌ - 
సంయమాన్‌; సంయమశబ్దః అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; రి. కుర్వతీమ్‌ 
: కుర్వతీం - కుర్వత్యౌ - కుర్వత్యః; కుర్వతీశబ్దః ఈకారాన్తః స్రీలింగః ద్వితీయైకవచనమ్‌; 
9. ప్రియతమామ్‌ : ప్రియతమాం - ప్రియతమే - ప్రియతమాః; ప్రియతమాశబ్దః 
ఆకారాన్తః స్తీలింగః ద్వితీయైకవచనమ్‌; 10. అవారయత్‌ : అవారయత్‌ - అవారయతామ్‌ 
- అవారయన్‌; వృజ్‌ ఆవరణే ధాతోః లజి ప్రథమపురు షైకవచనమ్‌. 
సంధులు : 1. రాజిభిః+తత్‌క్షణమ్‌ = రాజిభిస్తత్‌క్షణమ్‌ - విసర్షసంధి. 
సమాసాలు : 1. ఊర్వోః మూలయోః విద్యమానాః నఖానాం మార్గాణాం రాజయః, 
తాభిః, ఊరుమూలనఖమార్గరాజిభిః; 2. హృతాని విలోచనాని యస్య సః, హృతవిలోచనః 
(శివపరం కాబట్టి బహువచనం 'విలోచనాని” అని). 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

ఈ శ్లోకాన్ని క్షేమేంద్రుడు బెచిత్యవిచారచర్చలో ప్రబన్దార్థానాచిత్యానికి ఉదాహరణగా 
చూపాడు. 
ప్రబన్దార్దాచిత్యస్వరూపం - 

శ్లో ఉచితార్థవిశేషేణ ప్రబన్నార్థః ప్రకాశ్యతే I 

గుణప్రభావభవ్యేన విభవేనేవ సజ్ఞనః ॥ - 13 

అమ్లాన ప్రతిభా ప్రకర్నోత్సేక్షితేన సకల ప్రబన్ధాప్యాయి పీయూషవర్షేణ సముచితార్థ- 
విశేషేణ మహాకావ్యం స్ఫురదివ చమత్మారితామాపద్యతే - అని తన ప్రబన్గార్థాచిత్యాన్ని 
వివరించి కాళిదాసు శ్లోకాన్నే దానికి ఉదాహరణగా చూపాడు - 


శ్లో॥ జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం 
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః । 


190 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


తేనార్థిత్వం త్వయి విధివశాద్దూరబన్థుర్గతో_ హం 
యాజ్బా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా ॥ -మేఘదూతమ్‌ - 1/6 
తిరిగి ప్రత్యుదాహరణాలను చూపుతూ కుమారసంభవంలోని ప్రకృతశ్లోకాన్నే 
ప్రదర్శించాడు. దానిని సమర్థిస్తూ పలికిన మాటలు - 

“అత్రామ్బికాసమోగవర్ణనే పామరనారీ సముచితనిర్లజ్ఞస్థనఖరాజి విరాజితోరుమూల 
హృతవిలో చనత్వం త్రిలోచనస్య భగవత స్రిజగద్దురోర్యదుక్తం తేనానౌచిత్యమేవ పరం 
ప్రబన్గార్థః పుష్టాతి” - ఇది అనౌచిత్యమే అని క్షేమేంద్రుని నిరూపణ. % 

శ్లో; స ప్రజాగరకషాయలోచనం గాఢదన్తపరితాడితాధరమ్‌ । 

ఆకులాలకమరంస్త చిత్రకం వీక్ష్య భిన్నతిలకం ప్రియాముఖమ్‌ ॥ 88 


అవ : పార్వతిని చూసి పరమేశ్వరుడు ఆనందించుట. 


పవి. : సః ప్రజాగర-కషాయ-లోచనం గాఢ-దన్త-పద-తాడిత +అధరమ్‌ । 
ఆకుల+అలకమ్‌ అరంస్త రాగవాన్‌ ప్రేక్ష్య భిన్న-తిలకం ప్రియా-ముఖమ్‌॥ 


అన్వ : సః ప్రజాగరకషాయలోచనం గాధదన్నపదతాడితాధరమ్‌ ఆకులాలకం భిన్న 
తిలకం ప్రియాముఖం ప్రేక్ష్య రాగవాన్‌ (సన్‌) అరంస్త. 


ప్ర:సః= ఆ పరమేశ్వరుడు, ప్రజాగర... లోచనమ్‌ : ప్రజాగర = ఎక్కువగా మేల్మొనుట 
చేత, కషాయ = ఎజ్జిజీరగల, లోచనమ్‌ = కనులు గలదీ, గాఢ... తాధరమ్‌ : గాఢ = 
లోతైన, దన్త-పద = పంటినొక్కులచేత, తాడిత = పిడింపబడిన, అధరమ్‌ = పెదవి 
గలదీ, ఆకుల+అలకమ్‌ = చెదిరిన ముంగురులు గలదీ, భిన్న-తిలకమ్‌ = చెదిరిన 
తిలకం గలదీ అయిన, ప్రియా-ముఖమ్‌ = ప్రియురాలి ముఖాన్ని, వీక్ష్య = చూసి, 
రాగవాన్‌ (సన్‌) = రాగవంతుడై, ఆరంస్త = క్రీడించాడు. 

తా: పరమేశ్వరుడు ఉదయకాలంలో ఆ పార్వతిముఖాన్ని చూసి అనురాగభరితుడై 
ఆనందించాడు. ఆమె కన్నులు రేయి ఎక్కువ మేలుకొన్నందువల్ల ఎజ్జిబడి ఉన్నాయి. 
ఆమె పెదవిపై దంతక్షతాలు కనిపిస్తున్నాయి. ముంగురులు చెదిరి ఉన్నాయి. తిలకం 
కొంత చెదిరింది. 

పాఠాన్తరం : చిత్రకం - రాగవాన్‌; వీక్ష్య - ప్రేక్ష్య. 

విభక్తులు - క్రియలు : 1. సః: సః - తౌ - త్తే తచ్చబ్దః దకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 2. ప్రజాగరకషాయలోచనమ్‌ : లోచనం - లోచనే - లోచనాని; 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 19] 


లోచనశటబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 3. గాఢదన్తపదతాడితాధరమ్‌ 

. అధరమ్‌ - అధరే - అధరాణి; గాఢదన్రపదతాడితాధరశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 4. ఆకులాలకమ్‌ : అలకమ్‌ - అలకే - అలకాని; 
ఆకులాలకశబ్దః అకారాన్తః నపుంసకలింగః ద్వితీయైకవచనమ్‌; 5. అరంస్త : అరంస్త 
- అరంసాతామ్‌ - అరంసత,; రమ్‌ క్రీడాయామితి ధాతోః లుజి ప్రథమపురుషైకవచనమ్‌; 
6. ప్రేక్ష - అవ్యయమ్‌. ప్రపూర్వకాత్‌ ఈక్ష్‌ దర్శనే ధాతోః ల్యప్‌ (క్వాస్టానే) ప్రత్యయః; 
7. భిన్నతిలకమ్‌ : తిలకం - తిలకే - తిలకాని; భిన్నతిలకశబ్దః అకారాన్తః నపుంసకలింగః 
ద్వితీయైకవచనమ్‌; 8. ప్రియాముఖమ్‌ : ముఖం - ముఖే - ముఖాని; ప్రియాముఖ శబ్దః 
అకారాన్తః నపుంసకలింగః ద్వితీయెకవచనమ్‌. 


సమాసాలు : 1. ప్రజాగరేణ కషాయే లో చనే యస్యాః తత్‌, ప్రజాగర కషాయలోచనమ్‌; 
2. గాఢేన దన్తస్య పదేన దారితమ్‌ అధరం యస్యా స్పా, గాఢదన్తపదదారితాధరమ్‌్‌; 
3. ఆకులాః అలకాః యస్య తత్‌, ఆకులాలకమ్‌; 4. భిన్నః తిలకః యస్య తత్‌, 
భిన్నతిలకమ్‌; 5. ప్రియాయాః ముఖమ్‌, ప్రియాముఖమ్‌. 

పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 

కషాయః : (కష+ఆయః) నురభిః |; యథా మేభందూతే “ప్రత్యూషేషు 
స్పుటితకమలామోదమైత్రీకషాయః” | లోహితః ఇతి మేదినీ | ... రక్తపీతమిశ్రితవర్ణ ఇతి 
అమరటీకాయాం స్వామి | - శబ్దకల్పద్రుమః 


ఉద్దీపక విశేషణాలు : శ్లోకంలో ప్రియాముఖి మన్న విశేష్యానికి నాలుగు 
విశేషణాలున్నాయి. “ప్రజాగరకషాయలోచనం, గాఢదన్తపదదారితాధరమ్‌, ఆకులాలకం, 
భిన్నతిలకమ్‌” - నాలుగు విశేషణాలూ రాగోద్దీపకాలే. పూర్వరాగంలాగానే ఇది ఉత్తర 
రాగం. పూర్వపరిచయంలోని స్రీపుంగతశరీరమనోలక్షణాలు రాగవర్థకాలయినట్లు 
పరిచయానన్తర స్థితిలోని శరీరమనోధర్మాలు రాగవివర్ధకాలు అవుతాయి. ఇక్కడ 
ప్రదర్శించిన నాలుగు విశేషణాలలో ఒక్కొక్కటీ రాగసంవర్థకమే. శ్లోకంలో నాలుగింటినీ 
ఒకేచోట ప్రతిపాదించటం వలన పరమేశ్వరునిలోనూ అనురాగం పెల్లుబికింది. అందుకే 
కాళిదాసు 'రాగవాన్‌' అని పరమేశ్వరుని నిర్దేశించాడు. % 
శ్లో తేన భజ్జివిషమోత్తరచ్చదం మధ్యపిణ్ణితవిసూత్రమేఖలమ్‌ I 
నిర్మలేల_పి శయనం నిశాత్యయే నోజ్బి తం చరణరాగలాజ్బాతమ్‌ 1189 


అవ : పరమేశ్వరుడు శయ్యను వీడలేకపోవుట. 


192 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


వి. : తేన భంగ-విషమ+ఉత్తర +ఛదం మధ్య-పిండిత -విసూత్ర-మేఖలమ్‌ | 
నిర్మలే అపి శయనం నిశా+అత్యయే న ఉజ్నితం చరణ-రాగ-లాంఛితమ్‌ ॥ 


అన్వ : లేన భంగవిషమోత్తరచ్చదం మధ్యపిణ్దితవిసూత్రమేఖలం చరణరాగలాంఛితం 
శయనం నిశాత్యయే నిర్మలే అపి న ఉబ్బి తమ్‌ I 


ప్ర: తేన = ఆ పరమేశ్వరునిచే, భంగ... చ్చదమ్‌ * భంగ = చెదిరి విషమ = 
ముడుతలు పడియున్న, ఉత్తర-ఛదమ్‌ = పైన పరిచిన దుప్పటి గలదీ, మధ్య... మేఖలమ్‌ 
: మధ్య = పక్క నడుమ, పిండిత = పోగుబడినట్టి, విసూత్ర = దారం లేని, మేఖలమ్‌ 
= మొలనూలు గలదీ, చరణ... లాంఛితమ్‌ : చరణ = పాదాలయొక్క రాగ = 
లత్తుకరసంచే, లాంఛితమ్‌ = గుర్తింపబడినదీ అయిన, శయనమ్‌ = పక్కను, నిశాత్యయే 
= తెల్లవారువేళ, నిర్మలే అపి = అచ్చంగా పొడసూపినా, న ఉజ్నితమ్‌ = విడువబడలేదు. 


తా: అచ్చంగా తెల్లవారినా కూడా పరమేశ్వరుడు పక్కను వీడలేదు. ఆ పక్ష పై పరిచిన 
దుప్పటి ముడుతలు పడి ఉంది. దాని మధ్యలో సూత్రం తెగిన మేఖల పడి ఉంది. 
పార్వతి పాదాల కలదిన లత్తుక ఎజ్జిదనం ఆ పక్కపై గుర్తుగా ఉంది. 
విభక్తులు - క్రియలు : 1. తేన : తేన - తాభ్యాం - తైః; తచ్చబ్దః దకారాన్తః పుంలింగః 
తృతీయైకవచనమ్‌; ల భంగవిషమోత్తరచ్చదమ్‌ : ఛదం - ఛదే - ఛదాని; ఉత్తరచ్చద శబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 3. మధ్యపిండితవిసూత్రమేఖలమ్‌ : మేఖలం 
- మేఖలే - మేఖలాని; ...సూత్ర మేఖల శబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 
4. నిర్మలే : నిర్మలే ఆ నిర్మలయోః - నిర్మలేషు; నిర్మలశబ్దః అకారాన్తః పుంలింగః 
సప్తమ్యేకవచనమ్‌; ర్‌. అపి - అవ్యయమ్‌; 6. శయనమ్‌ : శయనం - శయనే - 
శయనాని; శయనశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 7. నిశాత్యయే శ 
నిశాత్యయే - నిశాత్యయయోః ఆ నిశాత్యయేషు; నిశాత్యయ శబ్దః పుంలింగః 
సప్తమ్యేకవచనమ్‌; 8. న - అవ్యయమ్‌; 9. ఉజ్నితాని : ఉజ్ని తక్‌ = ఉజ్నితే - 
ఉజ్బి తాని; ఉజ్బి తశబ్దః అకారాన్తః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 10. 
చరణరాగలాంధిలమ్‌ : లాంభళమ్‌ = లాంఛితే - లాంఛితాని; లాంఛితశబ్దః అకారాన్తః 
నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌. 
సంధులు : 1. నిర్మలే+అపి = నిర్మలే£_పి - పూర్వరూపసంధి; 2. న+ఉజ్నితమ్‌ = 
నోజ్బితమ్‌ - గుణసంది, 
సమాసాలు : 1. భంగై విషమః ఉత్తరచ్చదః యస్య తత్‌, భంగవిషమోత్తరచ్చదమ్‌; 2. 
మధ్యే పిండితా విసూత్రా చ మేఖలా యత్ర తత్‌, మధ్యపిండితవిసూత్రమేఖలమ్‌; తి, 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 193 


నిశాయాః అత్యయః, తస్మిన్‌, నిశాత్యయే; 4. చరణయోః రాగః, తేన లాంఛితమ్‌, 
చరణరాగలాంఛితమ్‌. 
పదవ్యుత్పత్తి - కావ్యనిఘంటుప్రమాణాలు : 
రత్నావళిలో హర్షవర్దనుడు విరహవర్ణన సందర్భంలోని శయ్యను వర్ణిస్తూ... 
శ్లో పరిమ్లానం పీనస్తనజఘనసంగాదుభయత- 
స్తనోర్మధ్యస్యాన్తః పరిమిలనమ ప్రాప్య హరితమ్‌ । 
ఇదం వ్యస్తన్యాసం శ్లథభుజాక్షేపవలనైః 
క్రశాంగ్యాస్సన్లాపం వదతి బిసినీ పత్రశయనమ్‌ ॥ 

ఆ శయ్య విరహిణి అయిన నాయికయొక్క విరహాన్ని తెలియజేస్తోందని హేతుదృష్టిని 
(ప్రదర్శించాడు. 

ప్రకృత శ్లోకానికది కొనసాగింపు. ప్రకృత శ్లోకంలో కాళిదాసు శయ్యాస్వరూపాన్ని 
మాత్రమే వర్ణించి తద్ద్వారా ధ్వనించే విశేషాలను ధ్వనిమార్గంలోనే తెలియజేశాడు. 
పక్కను వర్ణిస్తూ ప్రయోగించిన విశేషాల ద్వారా పార్వతీపరమేశ్వరుల అనుభవంలోని 
రతిభేదాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యాతలు - 

“అత్ర ఉత్తరచ్చదస్య నిమ్నోన్నతత్వప్రతిపాదనేన బహవో రతివిశేషాః సూచితాః । 
సంవిష్టరతమ్‌, ఉపవిష్టరతమ్‌. ఉల్టితరతం చేతి (త్రివిధా హి కరణవిశేషాః సంక్షేపతః 
కామశాష్ట్రప్రసిద్దాః । ...సూత్రప్రోతానాం మేఖలానాం సూత్రే సురతభేదేన భగ్నే సతి 
శయనీయస్య మధ్యభాగే సమూహీభూయ అవస్థానమ్‌ అనేన దర్శితమ్‌. తేన 


విష్ణువిక్రమాఖ్యం రతం సూచితమ్‌ | ... యోషిధేకచరణే సముద్ధృతే జాయతే చ 
హరివిక్రమాహ్వయమ్‌’ ఇతి | ... చరణే పాదే యో రాగః అలక్తకరసః తేన లాంఛితమ్‌ 
అంకితమ్‌ । అన్యేధైనుకం రతం వివక్షితమ్‌ ॥ - వివరణవ్యాఖ్య. % 
శ్లో॥ స ప్రియాముఖరసం దివానిశం తర్షవృద్ధిజననం సిషేవిషుః । 
దర్శనప్రణయినామదృశ్యతామాజగామ విజయానివేదనాత్‌ ॥ 90 


అవ : పరమేశ్వరుడు పార్వత్యేకపరాయణుడు కావటం. 
ప.వి. : సః ప్రియా-ముఖ-రసం దివా-నిశం తర్ష-వృద్ధి-జననం సిషేవిషుః | 
దర్శన-ప్రణయినామ్‌ అదృశ్యతామ్‌ ఆజగామ విజయా-నివేదనాత్‌ ॥ 


అన్వ : తర్షవృద్ధిజననం ప్రియాముఖరసం దివానిశం సివేవిషుః సః విజయానివేదనాత్‌ 
దర్శనప్రణయినామ్‌ అదృశ్యతామ్‌ ఆజగామ. 


194 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


అ 


ప్ర: తర్ష వృద్ధి జననం ప్రియాముఖరసం దివానిశం సివేవిషుః సః విజయా నివేదనాత్‌ 
దర్శన ప్రణయినామ్‌ అదృశ్యతామ్‌ ఆజగామ. 

ప్ర: తర్ష.. జననమ్‌ : తర్ష = దప్పిక/తృష్ణయొక్క వృద్ధి = పెరుగుదలను, జననమ్‌ = 
కల్గించే, ప్రియా-ముఖ-రసమ్‌ : ప్రియా = వల్లభ అయిన పార్వతియొక్క ముఖ = 
ముఖమునందలి, రసమ్‌ = పెదవులకు చెందిన రసాన్ని, దివా-నిశమ్‌ = పగలూ-రేయీ, 
సిషేవిషుః = సేవింపగోరినవాడై (నను), సః = ఆ పరమేశ్వరుడు, విజయా-నివేదనాత్‌ 
= విజయయొక్క నివేదన ననుసరించి, దర్శన-ప్రణయినామ్‌ = దర్శనం కోరుతున్న 
వారికి, అదృశ్యతామ్‌ = కనిపింపకపోవుటను, ఆజగామ = పొందెను. 


తా : పార్వతీముఖరసం పరమేశ్వరునిలో తృష్ణను వర్టిల్లజేస్తోంది. దానితో ఆ రసాన్నె 
పగలూ రేయీ కూడా సేవించాలని భావించాడు పరమేశ్వరుడు. అందుకే విజయ 
(పార్వతి ప్రియసఖి) వచ్చి చెప్పినా తన దర్శనాన్ని కోరేవారికి దర్శనం కూడా ఇవ్వటం 
లేదు. 

విభక్తులు - క్రియలు : 1. సః: సః - తౌ - త్తే తచ్చబ్దః దకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 2. ప్రియాముఖరసమ్‌ : రసం - రసౌ - రసాన్‌; ప్రియాముఖరసశబ్దః 
అకారాన్తః పుంలింగః ద్వితీయైకవచనమ్‌; 3. దివానిశమ్‌ : దివానిశం - దివానిశే - 
దివానిశాని; దివానిశశబ్దః అకారాన్నః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 4. 
తర్చవృద్ధిజనకమ్‌ : జనకం - జనకౌ - జనకాన్‌; తర్చవృద్ధి జనకశబ్దః అకారాన్తః 
పుంలింగః ద్వితీయెకవచనమ్‌; 5. సిషేవిషుః : సిషేవిషుః - సిషేవిషూ - సిషేవిషు; 
సన్నవిషు శబ్దః ఉకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 6. దర్శనప్రణయినామ్‌ : 
ప్రణయినః - ప్రణయినోః - ప్రణయినామ్‌ - దర్శన ప్రణయిన్‌శబ్దః నకారాన్తః పుంలింగః 
షష్టీబహువచనమ్‌; 7. అదృశ్యతామ్‌ : అదృశ్యతామ్‌ - అదృశ్యతే - అదృశ్యతాః; 
అద్భశ్యతాశబ్దః ఆకారాన్తః స్రీలింగః ద్వితీయెకవచనమ్‌; 8. ఆజగామ : ఆజగామ - 
ఆజగ్మతుః - ఆజగ్ముః; ఆజ్‌పూర్వకాత్‌ గమ్లు గతౌ ధాతోః లిటి ప్రథమపురు షైకవచనమ్‌; 
9. విజయానివేదనాత్‌ : నివేదనాత్‌ - నివేదనాభ్యాం - నివేదనేభ్యః నివేదితశబ్దః 
అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌. 

సంధులు : సః+ప్రియా = సప్రియా - విసర్లసంధి. 

సమాసాలు : 1. ప్రియాయాః ముఖం, తస్మిన్‌ రసః, తమ్‌, ప్రియాముఖరసమ్‌; 2. 
దివా చ నిశా చ తయోః సమాహారః, దివానిశమ్‌; 3. తర్షస్య వృద్ధిః, తస్యాః జనక, 
తమ్‌, తర్షవృద్ధిజనకమ్‌; 4. సేవితుమ్‌ ఇచ్చుః, సిషేవిషుః; 5. దర్శనే ప్రణయినః, 
లేషామ్‌, దర్శనప్రణయినామ్‌; 6. విజయయా నివేదనః, విజయానివేదనః. 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 195 


తన దర్శనం కోసం వస్తున్న వారికి దర్శనం కూడా ఇవ్వకుండా పరమేశ్వరుడు 
పార్వతియందు అనురక్తితో ప్రవర్తిస్తున్నాడు. 'విషయైరింద్రియగ్రామః న తృప్తిమధిగచ్చతి 
| అజస్రం పూర్వమాణో౭_పి సముద్రః సలిలైరివి అని అశ్వఘోషవచనం. విషయాలను 
ఎంతగా అందించినా ఇంద్రియాలకు తృప్తి వుండదు. పరమేశ్వర విషయంలోనూ అదే 
న్యాయమా? అంటే భౌతికప్రాపంచికప్రవృత్తిలో ఉన్నప్పుడది అనివార్యమే అవుతుంది. 
నిర్గుణనిరాకారతాలక్షణాలనుండీ సగుణసాకారతలకు కొనివచ్చిన తరువాత ఆ లక్షణాలే 
ఉండటం ప్రకృతిధర్మాలను గౌరవించటమే. 


పరమాత్మ పరంగా భావిస్తే సంతాన ప్రాప్తి కుమారస్వామిని పొందటం తనకసాధ్యమా? 
ఈ భౌతిక ప్రవృత్తి లేకుండా. అసాధ్యమని భావించినందువల్లనే గదా ఇంతవరకూ 
వచ్చింది కథ. పరాశరుడు సత్యవతి శరీరదుర్గంధాన్ని పోగొట్టగలిగాడు. దిక్కాలాలను 
నియంత్రించగలిగాడు. కానీ సత్యవతీ సంయోగాన్ని పరిహరించటం గానీ, ఆ ఆలోచనను 
తొలగించుకోవటం గానీ కుదరలేదు. కాబట్టి మహనీయులకైనా పుట్టుక యథాక్రమంగా 
జరగవలసినదే. ఆ విషయాన్ని నొక్కి చెప్పటానికే ప్రకృతవర్ణనా విషయమంతా. అందునా 
ఇక్కడ లక్ష్యం కుమారోత్పత్తి. తదనుగుణంగానే మనోభావాల కల్పన. 


ఇంతకుముందే ఆరవసర్గలో = 
శ్లో అణిమాదిగుణో పేతమస్పృష్టపురుషాన్తరమ్‌ 
శబ్దమీశ్వర ఇత్యుచ్చెః సార్థచ[న్దం బిభర్తి యః ॥ అని పరమేశ్వరతత్వాన్ని చెప్పి 
ఉన్నాడు. ఆయన అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, 
వశిత్వం అనే సిద్దులు గలవాడు. ప్రాణ్యుత్సాదన ఈశత్వాదుల వలన సంభవమే అయినా 
దానికి నైసర్గికవిధికి తలవంచి ఆయన ప్రవర్తించటం లౌకికమర్యాదవలననే. ౫ 
శివసమ్మోగాతృప్రివర్ణనమ్‌ 
శః సమదివసనిశీథం సజ్లినస్తత్ర శమ్మో- 
శృతమగమదృతూనాం సాగ్రమేకా నిశేవ । 
నతు సురతసుఖేభ్యశ్చిన్నతృష్ణో బభూవ 
జ్వలన ఇవ సము ద్రాన్తర్గతస్తజ్ఞలేషు 1 91 
అవ : బడబాగ్నివలె పరమేశ్వరుడు ఆరనికోరికతో ఉండటం. 
ప.వి. : సమ-దివస -నిశీథం సంగినః తత్ర శమ్మోః 
శతమ్‌ అగమత్‌ బుతూనాం సాగ్రమ్‌ ఏకా నిశా+ఇవ । 


196 కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 


నతు సురత-సుఖేభ్యః ఛిన్న-తృష్టః బభూవ 

జ్వలనః ఇవ సముద్ర+అన్తః+గతః తత్‌+జలేషు ॥ 
అన్వ : తత్ర సమదివసనిశీథం సంగినః శమ్మోః సాగ్రమ్‌ బుతూనాం శతమ్‌ ఏకా 
నిశేవ అగమత్‌. తు సముద్ర+అన్తర్గతః జ్వలనః తజ్జలేషు ఇవ సురత +సుఖేభ్యః 
ఛిన్న-తృష్టః న బభూవ. 
ప్ర: తత్ర = అక్కడ, సమ-దివస -నిశీథమ్‌ = పగలూ, రేయీ ఒకటిగా, సంగినః = 
(విషయాలపై) ఆసక్తి గల, శమ్మోః = పరమేశ్వరునకు, సాగ్రమ్‌ = తుదవరకు, 
బుతూనామ్‌ = బుతువులయొక్క శతమ్‌ = వంద, ఏకా = ఒక్క నిశా+ఇవ = రాత్రి 
వలె, అగమత్‌ = గడిచిపోయింది. తు = కానీ, సముద్ర+అన్తర్గతః = కడలిలోనున్న, 
జ్వలనః = అగ్ని (బడబ), తత్‌+జలేషు ఇవ = ఆ నీటి విషయంలో వలె, సురత +సుఖేభ్యః 
= రతి సుఖాలనుండీ, భిన్న-తృష్టః = కోరికలంతరించినవాడుగా, న బభూవ = కాలేదు. 


తా: పగటికీ, రేయికీ తేడా లేకుండా విషయాసక్తుడై వున్న పరమేశ్వరునకు నూరు 
బుతువుల కాలం పూర్తిగా ఒక్క రాత్రిలా గడచిపోయింది. కానీ సముద్రంలోని బడబాగ్గికి 
ఆ జలాలపై కోరిక తొలగిపోనట్లు పరమేశ్వరునకు సురతసుఖాలపై కోరిక తెగిపోలేదు. 


విభక్తులు - క్రియలు : 1. సమదివసనిశీథమ్‌ : ..నిశీథం - నిశీథే - నిశీథాని; 
సమదివసనిశీథశబ్దః అకారాన్న నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 2. సంగినః : సంగినః 
- సంగినోః - సంగినామ్‌; సంగిన్‌శబ్దః నకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 3. 
తత్ర - అవ్యయమ్‌; 4. శమ్మోః : శమ్మోః - శమ్మ్వోః - శమూనామ్‌; శమ్ముశబ్దః 
ఉకారాన్తః పుంలింగః షస్ట్రేకవచనమ్‌; 5. శతమ్‌ : శతం - శతే - శతాని; శతశబ్దః 
అకారాన్నః నపుంసకలింగః ప్రథమైకవచనమ్‌; 6. అగమత్‌ : అగమత్‌ - అగమతామ్‌ 
- అగమన్‌; గన్హుధాతోః లుజి ప్రథమపురుషైకవచనమ్‌; 7. సాగ్రమ్‌ - అవ్యయమ్‌; 
8. ఏకా - ఏకా - స్రీలింగే నిత్యైకవచనమ్‌; 9. నిశా : నిశా - నిశే - నిశా; నిశాశబ్దః 
ఆకారాన్తః స్త్రీలింగః ప్రథమైకవచనమ్‌; 10. ఇవ - అవ్యయమ్‌; 11. న - అవ్యయమ్‌; 
12. చ - అవ్యయమ్‌; 13. సురతసుఖేషుచ్చిన్నతృష్ణః : ...తృష్టః - తృష్ణా - తృష్ణా 
సురతసుఖేషుచ్చిన్నతృష్ణశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 14. బభూవ : 
బభూవ - బభూవతుః - బభూవుః; భూ సత్తాయామ్‌ ధాతోః లిటి ప్రథమపురు షైకవచనమ్‌; 
15. జ్వలనః : జ్వలనః - జ్వలనౌ - జ్వలనాక జ్వలనశబ్దః అకారాన్తః పుంలింగః 
ప్రథమైకవచనమ్‌; 16. సముధ్రాన్తర్గతః : అన్తర్గతః - అనప్తర్గతౌ - అన్తర్గతాః 
సము ద్రాన్తర్గత శబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనమ్‌; 17. తజ్జలేషు : జలే - 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 197 


జలయోః - జలేషు; జలశబ్దః అకారాన్తః నపుంసకలింగః సప్తమీబహువచనమ్‌. 
సంధులు : 1. సంగినః+తత్ర = సంగినస్తత్ర - విసర్గసంధి; 2. నిశా+ఇవ = నిశేవ - 
గుణసంధి; 8. జ్వలనః+ఇవ = జ్వలనివ - విసర్గలోపసంధి; 4. గతః+తత్‌ = గతస్తత్‌ 
- విసర్గసంధి. 

సమాసాలు : 1. సమౌ దివసనిశీథౌ యస్మిన్‌ తత్‌, సమదివసనిశీథమ్‌ (దివసః నిశీథశ్చ 
దివసనిశీథా) 2. సురతే సుఖం తదేవ ఇషుః తేన ఛిన్నా తృష్ణా యస్య సః, సురత- 
సుఖేషుచ్చిన్నతృష్ణః; 3. సముద్రస్య అంతః తస్మిన్‌ గతః, సముద్రాన్తర్గతః 4. తచ్చ తత్‌ 
జలమ్‌, తేషు, తజ్జలేషు. 

ఉపమాలంకారం : సముద్రంలోని జ్వలనుడు బడబ. బడబాగ్ని సముద్రంలోనే ఉండి 
సముద్రజలాలతో ఆరనట్లు పరమేశ్వరునిలోనూ విషయతృష్ట ఆరలేదని పోలిక. 
బడబాగ్నితో పోలిక ద్వారా ఎప్పుడో ఒకప్పుడు బడబ చల్లారినట్లు శివునిలోని తృష్ణ 
కూడా ఆరుతుందని సూచన అని వివరణ వ్యాఖ్య. కానీ అది సముచితమనిపించదు. 


ఎందుకంటే బడబాగ్ని చల్లబడినట్లు ఎప్పుడూ వినలేదు. మహాప్రళయం వంటివి 
సంభవిస్తే కానీ ఆ స్థితి రాదు. కాబట్టి ఆ పోలిక అప్పటి పరమేశ్వరస్థితికి రూపకల్పనమే 
కానీ దాని ఉపశాంతికి ద్యోతకం కాదు. 

కుమారసంభవకావ్యంలో ఆధికారికఫలం కుమారోత్పత్తి. కుమారోత్పత్తి ఫలం 
తారకాసుర సంహారం. అది దేవతలు ఆశించిన ఫలం. అయితే అక్కడ దేవతలు 
నాయకులు కారు. నాయకుడు పరమశివుడు. అంటే పరమశివుని ఫలం దేవతల 
ఫలమే. అందులో ఫలాపేక్ష పరమేశ్వరునిలో లేదు. కర్మను ఆసక్తితో పాటిస్తూ కూడా 
కర్మఫలంమీద అనాసక్తిని ప్రదర్శింపగలగటం కర్మయోగం. అందుకు పరమేశ్వరుడు 
పరమయోగి. గైహికప్రవృత్తి దేవతలకోసం, మానవులకోసం. 


ఇతి మహాకవి శ్రీకాలిదాసకృతౌ కుమారసమృవే మహాకావ్యే 
“ఉమాసురతవర్ణనమ్‌” నామ అష్టమః సర్గః 


శ్రీః 


198 


శోకము 
అంగులీభిరివ 
అద్రిరాజతనయే 
అప్యవస్తుని 
ఆగర్థకేసర 
ఆవిసద్భిః 
ఇత్యభౌమ 
ఈశ్వరో9_పి 
ఉత్తరంతి 
ఉన్నతావనత 
ఉన్నతేషు 
ఊరుమూల 
ఏతత్‌ 
ఏవమాలి 
ఏవమింద్రియ 
ఏష చారు 
ఏష వృక్ష 
కల్పవృక్ష 
కేవలం 
కైతవేన 
క్రిష్టకేశ 

ఖం 
ఘూరమాన 
చంద్రపాద 
చుంబనాత్‌ 
చుంబనేషు 
తం యథా 
తత్ర కాంచన 
తత్ర హంస 
తత్‌క్షణం 
తన్ముహూర్త 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అ 


అనుబంధం - 1 
అకారాది శ్లోకానుక్రమణిక 


శ్లో.సంఖ్య తస్యజాతు 


63 
47 
06 
76 
38 
28 
50 
35 
69 
66 
87 
70 
05 
20 
73 
36 
68 
84 
03 
83 
43 
80 
67 
19 
08 
16 
29 
82 
79 
48 


తామిమాం 
తాం పులోమ 
తాం విలంబి 
తేన భిన్న 
తౌ క్షణం 
దర్పణే చ 
దష్టతామర 
దష్టముక్త 
దూర 
నాభిదేశ 
నిర్మితేషు 
నిర్విభుజ్య 
నీలకంఠ 
న్యూనం 
నోర్బ్వం 
పద్మకాంతి 
పద్మనాభ 
పశ్య కల్ప 
పశ్య పక్వ 
పశ్య పశ్చిమ 
పశ్య పార్వతి 
పాకభిన్న 
పాణిపీడన 
పార్వతీ 
పూర్వభాగ 
బద్ధకోశ 
భావసూచిత 
మందరాంత 
మాన్యభక్తిః 
ముంచ 


25 
53 
27 
81 
89 
86 
1 
32 
18 
40 
04 
52 
49 
12 
ర్‌రి 
56 
30 
23 
Tl 
61 
34 
64 
74 
01 
78 
37 
39 
15 
59 
77 
ర్‌1 


షమః సర్గః 


మేరుమేత్య 
యన్ముఖ 
యామినీ 
రక్తపీత 
రక్తభావ 
రాత్రివృత్త 
రావణధ్వనిత 
రుద్ద 
లోహితార్మ 
వాసరాణి 
వ్యాహృతా 
శక్యం 
శక్యమోషధపతేః 


సింహకేసర 
సీకర 
సోత_మాన్య 
సోత యం 
స్థాన 
హేమతామరస 


వ ఆయా 
— రా 


22 
09 
ర్‌ర్‌ 
45 
65 
10 
24 
60 
75 
13 
02 
72 
62 
17 
ర్‌/ 
07 
44 
88 
90 
91 
రి5 
14 
ర్‌4 
41 
46 
31 
21 
42 
33 
26 


కుమారసమృవమహాకావ్యమ్‌ - అష్టమః సర్గః 199 


అనుబంధం - 2 
లోకోక్తులు 
1. భర్భవల్లభతయా 12 
2. యేన పూర్వముదయే 44 
తిః ధిజ్మహత్వమసతాం 57 
4. వికియా న ఖలు 65 
ర్‌. నూనమాత్మసదృ్భశీ ప్రకల్పితా 66 
అనుబంధం - 8 
కుమారసంభవ -మహాశివపురాణయోః సామ్యనిదర్శకః సందర్భః 


కుమారసంభవమ్‌ మహాశివపురాణమ్‌ (పార్వతీఖండమ్‌) 
వ పాణిపీడనవిధేరనన్తరం.... శయ్యాం రతికరీం కృత్వా పుష్పచందన చర్చితామ్‌। 


కామదోహదసుఖం మనోహరమ్‌ అద్భుతాం తత్ర పరమాం భోగవస్వన్వితాం శుభామ్‌ । 
. సమదివసనిశీథం సంగినస్తత్ర... |స రేమే తత్ర భగవాళ్శామ్ముర్గిరిజయా సహ । 
బభూవ జ్వలన ఇవ సముద్రాన్త- సహస్రవర్షపర్యంతం దేవమానేన మానదః । 


ర్లతస్తజ్జలౌ ఘైః హరే భోగప్రవృత్తే తు లోకధర్మప్రవర్తినీ | 
మహాన్‌ కాలో వ్యతీతాయ తయోః క్షణ ఇవానఘ! । 
దివ్యం వర్షసహస్రం చ శంభోః సంభోగకర్మతత్‌ | 


201 


ర wt: | 
here | ay (frrerd:) mar: (et) fa aha 
౩; వ్‌. rt) rem (rmereyd) Se న. 
సతో (కర్వా TT I |g: | (eran) Tare: 
Se ట్ట న టం న EE 
aera హు... 
9. Fara. ఇ తూ ఇ వంతల) వాళు a: ro: eI 


ara marae || ఇ గగ (గళ తు vastly గాం 
Yer: Ta) సలు va mia | a7 fe ఇం Ia I ఇగో గరగ 
yaaa 7 (wey) ఇళ | (యుత) saan TT (tea) 
కలుగ | (al) A ఇ (Eg) TY (aa శా ma | aah శం 
Mfhammtad | Te: Trauma | ఇరు Ee రాల! alfa’ 
కశ: 11|| 

9. Tear - 7. 2. ‘rg - 31, - 7. 

Maan I (aa) TH gana ned ay: (ferred) 
aera za ahaa, fed | aq: baa ann (wha) gu af fa 
faa haar mda | aaa aad ag: ర్య af గంగాం | 
aa a Hagar Te ema | aa: a fea తలగ 
mag: ea) maT IRI 

9. Frean - 7. 2. rad TH - 7. 7. 

aheare I (Tuan wera (aa sa (Ar) TY: 
(ఇలు TT: ఇళళి een a: ఖం THe arm far: 
| ఈష ఇ PSM (aha) Ta Tq TT క్లూ adn afar 
dma’ (uaa) sa hr wre Il 


9. fy: - 7. 7, 2. TINT... 2Tran - TR - 7. ఇ. 


202 mr 


vauare I ar Tay: mq sue (aged) eam 
fa) ఇల్లా (aga aga (1 Tea) rer’ | fegufeefrane| 
ర Maar we (న Ma: ar uw (aan) 
aaa Fa | va au fla: ఇ Te: | safe Ya: 
1|6|| 


9. ana - 7. 2. TH TR YY - GIT. - 7. 7. 


maine || aan) ma fa ma (am) mean 
(గాలు Tia (mand) rim dt ఇటే | ₹ ఇ au, Ya! 
Hey aq | (au aaah) mms Yt Tae’ | fad | 
PIA IATA TE షె ఇలా Tada | a1 area 
aga lell 


9. Iae - 7. 


qf: mane I i) ran Ma (ఆరాజు 
hea (Ha) aT (గాలా Hans Areal గారా 
(Fa) aaa | aa: Tw (aed) wus Tafa | 7 fe aa 
aufreer |S 

9. on - 7. 71. 

raat || గల aI) ru aga Trey (gaia) 
mapa (fren) ల న రం. 
బ్బ గ ram | aq gdanfapaann-qaniy (ఇళ్ళూ 
Jama! (seamen) fag (ren) smn | fap 
axa mor Trou Tafa ఇ ఇళ్ళూ | aansd Taam TR 


cll 


aqenruane || faa) mrad (germ) aan aq 
(axa) srafede aq ఇ (ar) meen (same) pad Tq 7 
aaa greed (a) ad aq (maa TH (fered 7) TE ఇ త్త గరగర 
fut ఇన్నా IRI 


amex: ఇగ: | 203 


Taare || ఇల్‌ (aaa) Iu’ (haa) fin 
(తాగ se) fuyfey (TERT) SHIP (IGN) STH 
ఇ (I) Aq | ఈల ఇ (a) aa aa (Hy mfg ఇలా 
mah, rad: | Tad av Ter: |19 oll 

9. I: ఇగ - ఇఇ. 2. ofa - 7. 7. 

Tu ae Ia (ఆయం Tan arn) rere 
Tamar కార్త Iq Tdi Tod: rE Ta (గాత) గారా గాలి 
cra fa Tw: (rar: far) rafeafme a (A) fle 
mh mh aI TN (లు fear 7 (aor) an | fra 
ai gfe 11991 

9. ‘fu యా. 7. 7. 

2. quan శాలి | గతా. 7. 7. 

hrrpoae I aad qa AT gal (Hrrrufgmdian) 
Fug TH Ta | (అ Tm a:) gare: (ర్జు 
arm (aaa) aaa (a I) mag: (లగు తాగగా 
areaeamrumaadt: 921 

ఇగర లకి || mn a (fafa) ma (ar) క 
fram TH (అల్వా mae WI TY sa Rafa faa 
marl Tat TTI) IIT (1: భు AT గ 
Thre di ga gata mead (gam) aria | 
ఇశ్రా ా లగ్న ad mma fead: | fifa Ed | gra భగ 
war PHT 119 2|| 


Tay గళాలు || (area) ఇ aq ఇళ paisdI né 
Ma) ay (Tam) shou | gan Ha (ga) qa 7 ఈర్ష 
Tar | Tq (Team) Team Td Tare 
gad ఇగ (a) fen (rhea) క్యా (ల) rey sara | గల్లీ 
aa fanaa 9x 


204 mn 

agama aa: era) mura (లిం sf: Tr: 
mua: vay i ver Ta Hea | #em | (aya) ee 
melas ga fia (aga) Maaaisfaan | (qufedrierat) 
amie ఇ Imre mada Ya: 19 «Il 

గ duane || ar ad గ a (sre) mgd ఇలా 7 
TRU Tad Aaa Ta Hs ఇ Tafa | Tara | 
vad అరా ఇళళి | (ara) Ra Fe (rad) TET (sum) ru 
maa Ta’ | Ts ae: etd: TA Ta Fe 
ఇలాగా ఉట wp గలగాలి TA ఇ TI: | 7 fe Igriswa afar a 
Teg A: | Ta arena ఇ 7 maga | 
gaa sa mdf Tima Ta mi: | fag 7g గ A 
mriuaadaae: I9&ll 

9. ahaha - ఇ. 

2. Tre TTT NTT: Yanan 
aaa | za female: - 7 - 9 

raat || fg: ain (I) శో 
Tu real aa Ta I garg Herm (aan) TI 
Ta Teefehipd TA IAM Tax | Ta Ta I I | afer 
(౭ Ta fen Zar 11961 

9. qu - 7. 7. 2. aman aT యా - 7. 7. 

కారా నల | fram (అత్తా) a qe gheanmt గ mi 
(It) Jas (afam TH భరత. (afr) 
trian ql గారాల శాలి 3a Hiern | 


(ఇళళి గళాలు. agian ఇ Zax aa faqaemugal 
mfuamtannaranmIidaam |19 cll 


న... 
mama || 7 wat fae fra: భష గారా. | 


amex: ఇగ: | 205 


ist (శా భత్తాగాగిగు ama een hed 
re rH) mala (reer) Ta Tad ల ఇటే 
aq | Fagen: rAd: (aI PINIT) SAT 


Tum Ta TY: TY Ta TH | sume (ar. J. «-¥-9 39) 
Fda I98I 

9. phen - 7. 7. 

గాలుల | (aq) wax (saa) Maan (ae) arp (శాఖా 
er: Sm) Rr mn sean) share | (eugay 
ఇర erm gah a qa mf gaan: aq (Yana) sax 
a:) ar rd శా IRoll 

9. dfraT - grr. 1. 71. 2. ley: - amr. 7. 

2. vale: - 31. 7. 71. ళు Hm: - 7. 7. 

disgar a laa: (a) కి. (రాలక తగ) 
graeg:ted (రారారా ఇనా (a) కాజాలు (Ta rae 
(pI) TINT (Tu) I (aa TT) ay amg farang (fren) 
fe | gum ol aera: 1291 

9. qq: - 7. 7. 

Torarare I ఇం 3x: [రు గదయా 7 Mya: ₹ 
augur Hema (ul) fmm (ra) FT| 
Taya) aT I ఇళ ar Ta | (రారు 
arama pds గం Ta ఇలు Tne | gra pd 
Cuerica ernment | ర్త - 

yan smal darn- 

wiyepygm mph: pura | 
qs Tuma gpa: 
wae TI Tugag గగ 22 


206 mr 

9. ‘STI - క్యా 1. 2. ero - amr. 7. 

2. qr - ha - 7. ఈ. rar - 7. 

ర Tamu | TA క TITY - 37. - 7. 

&. Tm... FAY - TH 7. 

urate I mained ప క్యా శాం mepy) 
మ | భ౭ఖూ | ar:) sem (ర్త tamer 

may) raeaagy Tuma | ps ల మ క. 
య మ BUD SU 
mga 11|| 

9. dr తా ళా... వ TfRag 7. ఇ. 

2. uaa 7. 7. 

Tura I mated (గానక). Jamel ar 
(ఖం friar: గా feat: fdfay ర్త | భశ | 
aura) agama (aa) Tal (ఆంకా ళా క్రాలా:) 
me Th mt fae Trt TIN గల |! Tm Ff Tana’ 
Hany: fudsYAa | zm ఇ Tah fread aad: | 
"చకార TSM Ta pd TE rofded- 
Enron ll 

9. sara -7. 2. TA... - Tha 7. 

Ta Tana || ౯ (TTT: Teed: 
(షాలు emo: (arm) Farae (అంగం) Yam: ఇం HTM 
ud || agai Taal | Fen (లాగు భళా! 
hunger | Tq (aT: Te TGP 7: గ 
Tara: గగ arr: | asa 1h సలా a fa Tea |I2«|| 

eae I (ca) Tr aed (a mig) చాల్‌ ఆగ 
aed | Hew | aaa mam’ pried: fal a1 | 
Ta (aman TA భల Tg: Thm: 


amex: ఇగ: | 207 


whan (rafgaqTomiadn) maar rom fed TH ఇలు, 
aes afqa fama lzell 


9. glo -7. 2. hr 7. 


aha I af eral (imaamamad:) wpm: 
harap: (ar) SEA: (త్తం Bra: (aye) afi 
Taq) TM: భష fea: | adm TT: 
dais mepfefa 11261 

9. Ted’ - 1. 1. 2. Tr @rdIHaAdIPAT - GUT. 7. 

adamant || arm fea md im ₹ ger wd (yt:) 
Ee: (యళత) ఇల ఇళ GI) Ta mae Ta (fea) 
Tm (యు aa Ta Tat (ada) ward | 
hha aha wala ara | arma fafa: | ఇల్లా 

haat ra ITN Tq: Jan | 

mada farm Ty: pi Ty’ Ici 

9. pam: ళా 1. 

a ఇలాగ I aa ¥artuart (ఇళళి) 
mami I (rt) gear ga (భాగా 
gem) eT (Tea) er: (en) Te IRS 

9. sama | zh Tm: ఇ Tm a I క్త TH 
TI: a తళా TT: | ferae - 37 - 7. 7. 

రంల || (sour: యాతా? (HI) eae 
rh)’ ఇమా frag ₹ TA: ఇ age: ie CE 
meres: (ea) ya తత (గం grb: fa Tea భాగ 
Ta) అయా | fh pan | aah aah na 3a: Tred: | 
‘Tsgl (uo Yo 3-89) 34 Tw: 11షం|| 

9. aah - 37 7. 7. 


208 mn 

fee న. 
Tamra) చ మ al fread’ 
ara) aha | ga: | ga: (faa) Td aad arn గు) 
md: (fara) Th (a) fran | వాల్ల f# 
Tra: | ma gaa | afm ra గ్య 
fora 1129 || 


9. frex 7. 2. ener: -7. 

RT. కా 29-2 rid aff | 

Teme || కాలం TAP: TH’ Se rat AnH 
al Td RT WM PIA | a: Fad: Tam: faa 
TAMIA TT: | I TT (కఇంయా తాలు Te ge 
mau Tru: Hat wad: ped: gad: | గళ 
frarqamd:) fara re Tr కు | war fe ఇ agoni| 
fredrmrod: ఇగ Torn | warhead faye: | ‘pad ఇగ 
‘yal fear (ar. శృ 9-2-39) 11221 

9. ert - యూ ళు 71. 2. Tx. 

2. TY - ఆ 7. క Term - 31 7. 

4. భాం? - శక్యా ళా 1. 

erate IE fa, a గాం mu: భకత fara 
ram (emer le lh CIERIGEEUE) 
ఇరగ Tada Te RH Tn | గ fT aaa | Het 
wma | (aemieeuugaad) gn Ten feu Tae hud 
ghar | fF seer: | ఖా Hem | (reece) Roe 
aera ar: ఇర్షా A a | fe wae |22| 

9. TAT: - mT ళు 7. 

uy ufemaanhe Ie Mama ఇదా (uy) faim 
camera faa) roe da Aaa a షష? 


amex: భ్‌: | 209 


(Tra) Tama TH a gr fan | Herma ఇఇ 
Ta: ar: Tara: lz 

9. drafun: 7. 

sama || reqa:) mr: (reugu) 
aan ని hid eT Ta cra wag fr 
ల. 
(లగ ఖ్యూ గ భాదను | aad | (TeuEREpT:) EI YET: 
qiear గరగ dul 4 afar ఇళ | ami శంక్తా చార్య | 
ఇలషాష్యాం బ్తంఖల్‌ feu ఇగ fram lull 

9. ‘Tq: - ఈ qf. 2. wea -. 

2. Fridman: 7. 7. 

౫ కలల IE (her) శశి wm (కాసు mr: (afr 

Para:) Toran: far sea: aan) భళా (sean) 
fara fafa za Ta 3 | తాళి ఇ గ్‌ ఇ ఇం fa we: | Arey | 
rere) Tea fred | mimedddgMg dae 
aan: | fag aaa: | ed ₹ Tae TY rama 
lz&ll 

9. phe - gr 7. 2. ‘IP... Aa 7. 

2. Tamara 7. 1. 

arate || am ff aq Jaye aN Wr: కళ 
aia afar | (రత్త రు TASH Td: amg’ 

కళ నగగన్తాఖ | ₹ రా faa (gaurd) Teanaan Ta TH Ta | 

Tana Ff foe pehauid afd | 9 feed qa Tua | 
gaya freer: 11|| 


9. ugar -7. 2. ‘or - smn 7. 
cater || రా ar: (ఘూ at (fru) a | ఖా 


210 mn 

sesigu qo (గం fafa: (Hi1:) el: యగ్రాాంకాు 
Tae Md: ఇ qth: (గళాలు TAT: ge MII: | 
గలి sam: Sha: Ta a: | hee ad ma 
rarer: | var ౯. 


aerate || aq pI Td Tap af aepfarrTafd 
arasafeat fae Tahad qu (fart) a | saa | ఇల్లూ? 
ఇగురు mf (acum) Ym (Mad) AT తన్నా aI aI 
Fal 7 Taped a7 fe గా వషాంయ్యా | afr aaa, 7a తళా! 
a mu ada ga wa wea: II 


కరాలు I rol fea mada (rom) aha (a) Ten 
(alfa) a | (fag) Tagg (mam) par 37 
za sad (ahem | ga mm maaan THT తళా TT’ 
wala maf | frp waa fae loll 


9. faa: 1. 7. 


afar || ua wea: afar: Ted: (I) గ భూ; 
ia) ha | గాలా ee mar Trea | త్రిల్‌ 
meee | sean: | (భశ గాతేంు Team Tam 
mam: Mare hg | a fe గళాలు | ama fa | ఖ్యా 
Hey | amare a afer fhe a a | ludig 7 
i fam Head ga: | శి aed gaa Wea | 
aa frre: saad [19|| 


ఇభంళ్యారల IT: తళా vlad TH: BA: a I తాళ 
ఇరగ | ied: | aaa MAI: gud: ఉం TT (pam 
లాభం mm fai: rH: | ఇల TT) TH 
qr grat: vegfaaut: | fh pata | med fay fi him 
fh TE TA TIN | Tg TEN ఇ ర్యా mae: ఇళ aaah’ 
sa | satura అల orpunfauemH [16|| 


amex: ఇగ: | 211 


a ayaa || (|) ఇ Raa Te ha ఈ TSM Iya 
za fare JT | Tama | aa: meq: dau: Je Tia: Tafa: 
Tage Tq: a aq Taq Tafa yal di Te Tq | 
(గరం mma Ham wa ఇం్తదాత్త గం qa: | Tul hed 
fea గా cau Tea శ్ర afi | 52|| 

9. qed qm: - amr. 7. 2. vray - క్యా 7. 

2. ual ఇ. క TrfuaT - 31 7. 

ర ‘Ta - mr 7. 

Targa || ఇ PaaS Td Taq TT fu TW: 
aq: Tan | Ha Thad: | gh aa | గా (ea) Teroreamn 
a mel mw (Tem ma గం ar రాయగా fy mn కష 7 
Turala | భార శ తష ఇలు ఇజం Gwe: | qa qian | 
(are aria an af gf lel 

9. Tema - 37 7. 71. 

Tiare IE (geal) TI a: Tar: Tiga med: 
ayaa mh TI | PET: | TaPIT:) mf Tr: Ral: mh 
ఖంగు గళ్లు | sad | wefan? afm: fea: gq (ary) TT 
(ఇయు agar: | Ea Treg Tr | ere: af: 
ఇషం aa ar af Ta [66|| 

9. ‘arid ళు. 2. TAIT: య్యా ళా 7. 

terrane || గ Tw va | gy seo rem rad 
sd (ఉడా ag Herm Ta | ఖా | (Rerun: Ment 
Prue qr | ¥en wa sa TH: | అతా? 
Barta 7 ve: | qq a-ha fry: (iyo 9- 
ఈర) Zale | gar area | ఇల Tgmafey (gy) Fay hyn 
draana | (grey) Mele’ TE | తరాల ef frame 
mam lve 


212 mr 

9. ory -. 7. 

mfholgwae || qt (గాం qa: afar: (afar) 
Teanga Ti iy ma a ra) fa | yay wend | 
Mey: | he: faa: | aa శ (qhogmagdq:) mma 
fof ge TY: J: | TT (amg TaaTPA:) TTT TI 
daa amis TN [voll 

9. xed: 7. 2. won - తూ 7. 

2. sarer sdf - grr 7. ళు Tyran - తూ 7. 7. 

maa Ia: Ta: Te Te Tq ఖ్యాతి 7 (Taam) 
pad FATT TTT (TN) FE TTY’ ఉక | 7 rel 
qd raf | aa: గాయం fried: ఆతం rane: 
amen) gmt గాభ [16|| 

9. eran 7. 

naga IT: Tam Aa (aan) 
ఇలా Hag aT (fan) ar (an) fret (feat) 
Tarai arent gh Naa (arm) fea | aa ale 
(sad) Ra | శా కం Ta Te శ Ta sama: 
uaa gad arnt med: ISI 

9. felt pan - aur 7. 2. oq 7. 7. 

2. ‘mre - త్య ఇ 7. 

క వాలళ, Ted: (afl) Tor 7. ఇ 

Eis iranhe || Gar) Tarn su aura) ఇలా 
Sze Tam (కల్యా Te fen) fT TF 
(Tua) amar (afta) Ted (maa) rama (are) లగ | త్ల 
కలల al hn | ఈగ రా Ty: | mga క 


ror lluol| 


amex: ఇగ: | 213 


za snare || ₹ (చా గాం! కళా? 
PH (చి లూ | ఇకార TAT EY TAT తళా ఇగ భాగ్యం: 
(fea) ఇకా ma: | ఇత్ర గానా | ఇఇ (fh) Pea ar: pang 
aed భష 7 (fe) ఇ ge | ag Tagan gH: | 
ara Ta ranma ra afd gf Praha: 
a9 


గాచి || శ gay poly ey Ta fay ననూ 
గా A ag: (fA) Tye WT: a ged ఇ Haq | ఇ wer 
mrad: | శ mh గూ a తా Tray gre: | vd am: | aan 
Tag gen haa aa | fei a | Td కారి 
THY Tea aga | ₹ fms | gr md TIT 
వారాల Teg | ఇ TINS | జం TIS ఇ 
Tan Mga fag | ఇ శాలు Tala | aaa rau mfeA 
ఇ గ్ర Ten mfaagifd [14|| 

ఇల || TEAR | Tp: | క em Td 
aha fare | Hem | రాచ men Hema | 
aaa qf za fam | sda afr ara | అరా af 
za irra | తల్‌ wm | wa: Tf mR Tami 
ae గాలా a ఇ am aa | TefumiaamT 3 
రారారా lle zl 

ean || తా fem fea Sra’ (a) heh 
(rel) mara aay గ ef | (2) Tq కార్యాలు Tm: 
aman ang aT (faa) fad eam తి raf [1౮|| 

9. Tara - 307 7. 7. 

2. haan -7. ఇ. 2. TMT - aT 7. 

గాలి || శ ren) arte hear) re 
(I) a (ron fea) Tura Uf Taq Ta’ TTR 


214 mn 


rept) amy a) వర | aad గగ 
shade: | era, TY ఇ TI INT lull 


9. ‘reff తూచ 7. 2. To 7. 
CUE 

emanate || hreahed:) fran TY 7: 
fh fara de: Ham: Ta a (ada) సాంగ్‌ | ఇలణ్‌ | 
(లి భాగం Tree: TH TA | ₹ ఈ a: JY’ 7 ఈగ: 
Ta Ta: amg: | ఇ af ed: Tn | Tsu TH గాంగ్‌ Ta dl 
eheudr ఇరా luell 

9. gad -7. 

veaamanre I maa Tear (గారా ram (ge ae) 
Ss నళ కా ఇ mn) ar 
ఇ zane ఇళ a YHpan’ 17 fe alu win Yeu: | A 
ఇరగ gant mea md fo fram: | a: యాల Tear | 7 
అరగ ma mmm af [aS 

9. i pa - a. 7. 2. eure -7. 

2. rea - ఈ 7. 7. 


Tan IE (mete) ree (TT) Head (mr) 
fra (రుం ra (fhe) Rd a a: feria: తాగ 
Ha | md Ta var | (wheeze) iad | (at: T:) 
Tagg: a rd gan ma ఇలా | vainhrad: | గా 
ఇ faa amg Taq | ara Fa a fas: | ళల ea ret 
‘WY (dro Yo ఈష) ఇళ్ళూ | Pa గారు Yu amr | uy 
agafufa fam qa | ahead ల ఆంచల్‌ pa | Tefen | తాళ: 


lla cll 


qararaae | Tare aaa fam) eH (eran) 


amex: ఇగ: | 215 


qeuaafadqn (నం) టా ఇటలి ea 3 ఇలా చారాలు 
Taf: నతు భాగా ఇ TI Tu (భు కాగా (ran) తటాక 
Tod: TUTTE |16%|| 


sera I wean far fia అలు 
yfaferan vaq senha saad | Team zd ¥yuT | ae warmed’ | 
Hei aa | (aan) an afr Tea | Td fe 
(క ఇ ca (Treememhad) wea a fea fad 
aa | ea 8 Tan lgoll 


9. Trea గగ Tom - 37 7. 7. 


vga vane || రయం a vag fag (amar) Tag 
(శాఖా saa fed aqfpad | a: (భాగం చకా 
రాం చరా fea | ax (fanaa) fra 
mein ahs frist షా, ఇన at Ta fox: | 
au g aaa: | gay ఇరా ళం (Ja) Tan | faa త్ర 
yan fen గాగ 3a fame: | గ 7 farm ఇర 
lle9I| 

vmrafeaafane || (కాం Far: అం fron: గా 
Thad Aad (ాతళ్వారిం Proper: Bd YH 
var | aa: Te: af: | aa నళ (ళన తాళ) 
Trepp: | maa Bafa | Teg 
agmarndun mi faa | gad mma qd armralipr: 
meq fhganadst aml 7 fraud | 
uyaaan’ gare lez 

amma || (sea: za) SM: షం Td: 
(HGdad) Hyman (fart) ax: aha pu (Hdd) 
aaqana (IM a: gaa ఇం Mada, aff: | 
peadipinrnmadat) gpa mama da Ta gpdipd- 
Taal gam శ hag gman ai: lez 


216 mr 

9. aad: 7. 2. geripan - తా 7. 

ugg రరర లగ I (af) fa (ax) fara | గాగ 
set: fran) agar Hau) ఈ (mau ఇల 
వారలారా (a) Tey (aaa) ea | #re కం | (fee) ఇ 
(కాళి: grt manadpannnt eq drama | 
maura Tg || ఇఈ|| 

aaa || ర క్యూ wf (und) dfn (sme) 
ara (afyermen:) Fafa: గాం Ta: | కార్ల (frp) 
year (rem) mena (fafa) fpf: 7 (frien) 
amr | [|| 7 pan fra: leeil 

safe I గ yf: ar wren (sag) sary (fan) 
ఇషం | గ్రాం aft త గాల qd | (fe) 
aaa mime | am mm (గ్రా fea Trem: a: Rafa: 
(raed) me (fran) ga | చాస్తూ Tad Fram 
క్రై gma || 611 

Turan || ea MH (Hea) గాటు NE Tm 
frafer:) TT (AY) Fs WA ted: (Arai) 
cea | ama Ma: Tag: | I 
adm fem: || 01 

9. రాచ ళా - 37 7. 

muqmanle || ఈ (భ్రాత Muu (equa) 
eure i: (వగు) wt: Tad (wh zs: (భార్యా 
gerramem (mgd) fan (గ్య seg: | waa 
Tray I Rade Tm TR | Ta faa gad Tua 
||ఇ6|| 

9. TT ఇ Pa 7. 7. 


amex: ఇగ: | 217 


caine || aaa ఇనాం ఇళ గాం (ha) భరి (ట్ల 
షరా ఇళ గారా భల | gi: | wienmarmaadifiaranre | 
(TIA TA) గర తాయ రాళ SHY TTY TT, fray గు | 
Hem qa: | arp: rf: (gar: THR చం | అంజ 
ఇర rammed || 


vagualuaae || ఇంగ pie pan ఈ fern qd mr 
dear ay faa fafa | ఖగ | gad In hand 
(Ta) TIARA Tae dey HAY క Ifa | 7: 
(చితా fafa, a gan గాలా fred ఆల | qa 
Ga) Mea aq: Prd (af) | గలి fF ga mime 
షా fea | salu fafa Trea గర్యాళ్తా గాంగ 
THIS | IG TW: Tm aa meade: | గాలం భగ 
mid | gaefufa arama |lSoll 

us marae || శ ahs’ wha (ax) fara | (mead) 
తళ్యాళ్తభి Tamm (Hh) HH (ara) aa (af) ఇల్‌ (గలా 
argu al ad geal ఇ గ్ర uPA | ఇగ (wea) friar 
(నారా. fear (aad) కంర gan farm | 
aang Maa: | eige arene | aa sha Hed 1169 || 

9. urapfuan AH aveérafrdIad’ - ఈ 7. 

వక్ష 1. న్నా 5-9-54 

వ I (mfamm) ag: TofaamfareT: 
(రా గావు ళలం TW: TH: er లి amar: Tread 
SEfafH: ca: TEI: ad (sm) Sar: mal: (sald) 3g 
(TI) year: | gemma: faa af ger aad YY: | 
mana Pm pam Te ₹ a Ta: rend 
mead afd eer TY: | ఆళా్యాచిళ్లార్యూా ళల 
sa faq loz 


218 mr 


uw mda || శ (arate) fae wm mf (afr) 
Iga గళాలు Ig Ta | TT (arama) Ya (Tamm) 
yuan (Tia Pa Tre ఇం (గాయాలు a | dasa far: 
WE 


nae | ఈ azaahnfeanla మాటా! Ta fem 
(rerad:) mama: Tela za aa Fa | Fey: | (afr 
mreinrai:) qa fen ar: more: mame గగ! 
cua: a vie gai ast hfe 
గళ Tat: Yat: | afapfafia gman శ్ర afeeifq9uumd 110౪1 

arama I zd (ramadan Taeafedqieddl 
(ఇళాల్తభూల్తు maa ay a ud (fay) em ఇ (Tara) UT 
rar | aa: గార aren | Hea ag | (చాల fed 
Tish: Trad I stad wa lou 


9. meagan -7. 


rahe IE rena ఇట తా (ge) ఇ (భు) 
mam: me: fa za Tmt (hala) raha | Tae eR 
Tapp (aaa: pa ₹ (mani) ded Tad 
da గర ఇచిచ? ల |! షూ కా Wr (aa) aaa ar: 
౮౯. 

9. faz - Ta 7. 7. 

qmuafprae || aa గతం) em: Tf: FT: 
Ta: | ఇగ ఇ ఇ IT a red: (Yaa) Tae Ign 
(agar) ఇతాగల్తఖాగ్యా shaq ser med (గు sqaisir (al) fal 
(arm) mrad saad | erafefa గగ: ఇచా లచగ femal |loS|| 

aad agua I aa: (aaa) Hr agua Tura 
hal Aare fer ad mm | af faa Te | af 
ret fey ఇ | fer: fa ఇ a Tw: I | ఇ Tr ఇ) fafa 


amex: ఇగ: | 219 


Ti are | తార a ఇంగా గగ | త 8 ళు ఇంగ 
apr pope gag ghana | తార ఇళ eral Tae | 
(manana) sal gE ఇ haan పాళా గ 
pam | mar శ maf Eau Tradl YY ఇళ ఇ fax: | 
may ఇక far srauemnrd: Ip fafa eelsuIHe 
arated: | 


PERE 


yuan: uaa Ted | 
qu: wiry qm: Ten ed: 11961 


9. ‘TT - త్య 7. 2. Tafa 7. 
2. 7M 7. కు Tm: 7. 
Tua 1a gam rgd a: sm: (aah) 


CEIRCEC a |W crear: | ff 
aa mea ted ఇ mr) aa a: మానం al 
క Tsar Td: ISI 

qameane I vagy (saga) Tram (Fat) Tan 
TI) Fa ఇ aaa Tr ఈగ ag TT eT గా gare | 
TawIsTH Tema ala | ఇలా pm Tr aa: 
aural wef THM | rad fra | 
gat aft ఇ mam’ lcoll 

9. “తల Tor | gat mea | ఈ ళా 7. 

a గళాలు || aa: జరు vy: frm cae am ₹5: 
ver affare maa | rei | Team (లయం fafa’ 
Taal iI TA: | గలా eared) Tam gel Tm | 
Fem et: | (అంతు. rem TY e- 
augur: 1169॥ 


220 mr 

9. Tamm Tq’ - త 7. 

2. ‘SONAR - ఈ -q. 2. Tram 7. 

a eae a mama i fara:) Maar ae’ Yaa 
Sea Tagan | rer ఇం feof: evr rf: | ఇషా! 
(Eauiard) Eeuaq ql sea: meraucl: a | ఇల 
raga) gang aan faa Ic? 

9. afm: - 37 7. 2. Tard - 31 7. 

యా 7. 


rey aw $a (ran) shy TH 7 
Ia | afr | wey | భాభ mean’ | 
aqua ఆత్తని? (aaa) mae aad 
ry aT | en ag fe reTm gearenemn | Ta 
ni mented | wd fod 3a గత్యార్నా [62|| 

9. ofrroe RTPI గ. 2. den 7. 

mal Maran | గా రంల wa (feral fey) 
Tay (Tg) Tg TTI rare) Far: pagan 
Trip) TH NH Fgh (pan) seh | md gaa sa | ఇ 
(శ aud femiartaala: | aT (aaféaadu) భాగ 
ర్యాలి ళా నిళాం aq qa | mae Tread: Icvl| 


ఇ agente || aa: ఇ 3 రా I gen fem | 
pp: Taq | Tuma Tal భనం dalsugfies 
ad: | Fey: | gaara: gm Tr waa: WY: | 
గలా Tax: (కం fyi: Taaga: sannawd: | fi: | 
(షరా తయా నతు TT Tar Téa తం pf 
am ed: | ar శ త్తు 116641 

a quar I (రాం స్తా dr (ud) గాగ 
(Taqeamradrd:) Tae: yam fer | ఉల: 


amex: ఇగ: | 221 


Aranda: గగ Ya: | ghana | eT: paalamrayam:” 
lcell 

9. zhu drrdmhp: - err. 7. 

రార లట laa: (ahr) ళాల (భార) ym (Tay) 
mat gad) medi ral) ral a: Fa: Samad Iq | a: 
గం? soar: కరంగా కాంతను afd: 
ఇరా a బ్లా గారాల fara: |col| 

a మాలల || ₹ a: గళ్యూత కా? (భా కల్లా | Heyl 
TTT. FIY TW ATA | ఇలా neqauadfsqdt 
గాం ళాల్యా Mpa qed saa fiqafdyuh 
Maha Tea a Tad Mama తళా lccll 

9. ఆం 7. 2. Te - GIT. 7. 

2. rarmeteadd 3 wa fe త్యాగ feud | 

షా ane || aa firme) భూతా fri) gum ఖా 
(at) aa ahead ara | భళా | ప ed 
గారా ఇ | ax Wagan ళా తళ) ఇలా ffear 
gaan Tear Ta | tama ఇరా నంగ Trg 
IIc 

9. గృస్మాగ్గ -q. 

a Magadan || aa: ఇ uae: fae. (eff) 
Fama. FEA (Tm) ara | ₹ శ mai 7 
al rare THEN 7 Ed క Fam | a: mer |. 
Mage) mrad (fain) ad (frufeg:) fag: | 
Trea Ta’ IIRoll 

9. val reagan -7. 

గాచి || ఇ Tox aaa ERT 


222 mn 
ఇస్లాం Tr (fr) అల an af fam wl wm (fri ఇలు 
vhf (sma) mm a | ₹ ఇగ age: fying (రాశాం) 
Tf: Fa Hq | TA rd: TT: TET: TEIN 
crf ఇంగ err’ | ayes Ta Tf Te | 
mhrqaqunaeer: | ఇగ ఇళ్లూ |9| 

9. erry wd ped | 7. స. 

వ గర ల న న |. 
గాగ! 

2. కలా టంత చయరంల paring ఈర 
గ ama: ళు చా Aq అం ధరాం ఇస్‌ లగు Hana 


yam - gsr. 
A: 


